జానపదవా జ్మయము వ: ౧ 


సంపాదకులు : పురిపండా అప్పలస్వామి 





(జానపదగేయరత్నావళి) 


సంకలన : 


వేదునూరి గంగాధరం 





ఈ పా వాకు కలి ఓ 


(Folklore in Telugu) 


Compiled by 
MNEDUWUWUNURI GANGADHARAM 


First Edition — January 1968 
Price Rs, 12-00 


Printed at Saraswathi Power Press, Rajahrnundry 


€ Rights Reserved by the Publishers 





PRACHEENA GRANDHAVALI 
RAJAHMUN DRY 


Editor: PURIPANDA APPALASWAMY 


[(పకాశకుల విబ్హుప్పి 


జానపద వాజ్మయ క్షేత్రమున పరిశీలనాపూర్వక మగు నిరాఘాట 
సంచారము గావించి, అందలి యింపుసొంపులను (పజల కందించినవారిలో 
శీ నేదువూరు గంగాధరంగారు ఎన్నికగన్న వారనుట గత మూడు శతాబ్దముల 
నుండియు ఆంధసోదరు లెల్ల రెజింగిన విషయమే, 


బహుదేశాటనముచేసి, బహుశుతులను గలిసికొని,  బహుసందర్భనంగ 
తములై న బహువిషయములను శ్రీ గంగాధరంగారు సేకరించి యున్నారు. 
వీరు చేర్చియుంచిన అపార జాకపద వాజ్మయ విషయిక సంచికలను పరికించిన 
వారికి, ఈయన తనజీవితసర్వమును ఆం(ధసారస్వతోప కారకమైన ఈ మహత్కా 
ర్యమునకే ధారపోయుచున్నారని పొడకట్టకమానదు. 


వీరి జానపదవాజ్మయమును ఆధారముగా గొని పరిశోధనలు జరికి 
పెక్కండు భామాపట్టభ్య్రలును, పాశ్చాత్యవిద్వాంసులును డాక్టరేటు డిగ్రీని 
పొందగలిగి రన్నచో వీరి వాజ్మయ సేకరణ (పయోజన మెట్టిదో తెలిసికొన 
పచ్చును. 


జానపదగేయ సంపుటమైన యీ “మిన్నేలు” నవరసవ్యంజకములై న 
బహువిధగేయములతో గూడిన నవశిర్షి కలుగా విభజించి శ్రీ గంగాధరంగా రీ 
కూర్పును చాల విన్నాణముగా వింగడించినా రని చెప్పవలసి యున్నది. ఐల 
యనగా - అక్కడ నొక్కటియు, ఇక్కడ నొక్కటియు, అప్పు డొక్కటియు, ఇప్పు 
డొక్కటియుగా సేకరించిన వివిధవిషయిక (స్తవము లైన గేయములను వాటి 
భావమును బట్టియు ధ్వనినిబట్టియు ఫలాని శీర్షికలో జేర్చి పలపరచుట మిక్కిలి 
విచక్షణతో గూడిన పనియని వేరుగా చెప్పనక్కరలేదు. 


వి రింతకుమున్ను "సెలయేజు' అనెడి చిన్ని సంకలన్నగంథమును 
సప్పశీర్షి కలతో _పకటిం చి యుండుట పాఠకులెణింగియున్న విషయమే. ఇప్పుడు 


4 


(పకటితమైన యీ 'మిన్నేజు' (గంథమునకు తరువాత “మున్నీరు అనెడి 
పం,డెండు శీర్తి కల విపులగంథము [పకటితము కానై యున్నది. 


మన పూర్వ జానపద జనతాభావములు భాషారితులు, సంస్కృతి 
సరణులు - వీని స్వరూపమును కనులకుం గట్టినట్టు ప్రదర్శించు నిట్టి అమూల్య 
గంథమును (ప్రకటించు సదవకాళమును, సర్వ స్వత్వాత్వాలతో మా కొసంగిన 
శ్రీ గంగాధరంగారికి మేమంతయు కృతజ్ఞులము. 


అం(ధసోదరు లాదరముతో దీనిని బరికించి మాకు సముచిత (పోత్సా 
హము కల్గింతు రని విశ్వ సించుచున్నాము. 


ఇట్లు 
పకాశ కులు 


ఊపోద్దాతం 


భారతీయ సంస్కృతీ నిక్షిప్తమైన వేదాలను మహర్షులు అన్నుశుతంగా 
వాగూపంగా వేలాది వత్సరాలుగా పరిపోషించాదు. 


ఆంధ జాతీయ నంన్కతీ నిబిడికృత మయిన జానపద వాజ్మయాన్న్ని 
జానపదులు నోటి పాటలుగా వందలాది సంవత్సరాలు పరిరక్షించారు. 


ఆవిర్భవించిన నది పరీవాహవేగంలో, ఉపనదుల్ని తనలో కలుపు 
కొని, కొన్నిచోట్ల శాభోపశాఖలై వాటిలో కొన్నిటిని కొత రూపాన కూర్చుకొని, 
కొన్నింటిని ఆంతరింపజేసుకొని సజీవమై జనాధార మవుతుంది. 


చరిత కందిన తెలుగు జీవికలో ఆంకురించిన జానపద వా(గూప 
సారస్వతం మధురిమతో పరిఢవిలి, కాలగమనంలో (పాంతియ వై విధ్యంతో 
పెరిగి, విరిగి, తరిగి, మురిగి, నేటికి సజీవమై, తామరతంపరరై, సాహిత్య 
సమికృతమై వున్నది. 


మా గురువర్యులు శీ, మానవల్లి రామకృష్ణ కవిగారు ఆమ్ముదిత 
వాజ్మయ సంపాదనకు నన్ను నియోగించగా, ఆ కృషిలో అంశగా జానపద 
వాజ్మయ"సిక రణకు పోత్సహించినవారు పూజ్యులు శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు 
గారు, శ్రీ (శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు, శ్రీ మారేమండ రామారావుగారు, 
కీరి శేములు చింతా దిక్షితులుగారు, వేటూరి (ప్రభాకరశాస్త్రిగారు, టేకుమళ్ళ 


రాజగోపాలరావుగారు, గిడుగు వెంకటరామమూరి పంతులుగారు. 


నాల్లు డకాబ్దాలుగా తెలుగు నెల నాలుగు చెరగుల నిత్య సంచారిగా 
తిరిగి; మారుమూల నున్న జీవంగలిగిన జానపద పాటలు, మాటలు, ఆటలు, 
సామెతలు, జాతీయాలు, నుడికారాలు, నానుడులు, కథలు, గాథలు, యు క్రి 
తెక్కలు, పొడుపుడు కథలు, స్త్రీల వేడుకపాటలు, కథాపదాలు, రంగవల్లులు, 


6 


సం[పదాయక విజ్ఞానం వంటి జానపద సాహిత్య, సారస్వత వాజ్యయములను 
అశేషంగా సేకరించాను. 

కొన్నిటెని, విభాగాలుగా వింగడించి, కొన్నిటిని పుస్తకరూపంలో 
వెలువరించాను. 

ఆంధ జానపద వాజ్మయం అనాదృత వాజ్మయంగా పరిగణింపబడుతూ 
వున్నది. దీనిని సేకరించి పరిరక్షించవలసిన గురుతరబాధ్యత ఈ వాబజ్మయాఖి 
లాషులమీద నున్నది. 

నా శక్తిసామర్థ్యములను (పోదిపరచి సంపాదించిన యీ సాహి 
త్వాన్ని వాజ్మయాఫిలాషుల నెదుట నుంచుటకు ఎన్నియేళ్ళనుండియో ఊవ్వి 
భ్ఫూరుతూవున్నాను. దీనిని [గంథరూపమున వెలువరించుటకు ఆంధ (ప్రదేశ 
సాహిత్య ఎకాడమీవారు ఆర్థిక స సహాయం చెసివున్నారు. అద్దేపలి అండు కంపెసీ 
వ్యవస్థాపకులు, “పాచిన (గంథావలళి' ఆను [పణాళిక ననుసరించి యీ పుస్తక 


అల్లో 


రూపమున (ప్రచురించినారు. వీరికి యీగంథమును సతుల సు 
యిచ్చివేసినాను. వీరికి నా హృదయపూర్వక కృతజ్ఞ తలు. 

నేను కోరినంతనే జానపద వాజ్మయ విశేషాలను పీరిక రూపమున 
(వాసియిచ్చిన “సాహిత్య్వరత్న', డాక్టరు, కర్ణ రాజశేషగిరిరాపు, ఎం. ఏ., 
పిహెచ్‌. డి. గారికి నా హార్తి కాంజలులు. 

ఇంకను నావద్ద నేను సంపాదించి వుంచిన విశేష జానపద వాజ్మయం, 
అంతా లిఖితరూపమున యింకను మూడురెట్లు అచ్చునకు సిద్దపడి వున్నది. 
దీనిని ఆచ్చొతి ంచుటకు [ప్రయత్నము చేస్తున్నాను. అందుకు సహృదయులు, 
సాహిత్యవేత్త లు, సారస్వతాభిమానులు తోడ్పడుదురని ఆశించుచున్నాను. 

వదాన్యుల (పోత్సాహమే అముదిత జానపద నాహిత్యం (గంథ 
రూపమున తెలుగువెలుగు చూడగలదు. 


రాజమం౦(డి-1 సుజన విధేయుడు 


1 జనవరి 1968 నేదునూరి గంగాధరం 


కం ధిక 


హితమునుగూర్చునది సాహిత్యము. సాహిత్యము శబ్రార్థసమనస్వితము. 
జీవిత ద్వంద్వసమన్వితమ సాహిత్యము. ఆందువలన సాహిత్యమునందు 
సంఘము (పతిబింబితము. జానపదుల సాహిత్యమునందు జానపదహృదయ ము 
(పతిబింబిత ము. శిష్టసాహిత్యమునందు నాగరక జీవితము విలసిల్లుచుండునుః 
సూర్యు ఉందణికి -- ఆరాద్యుడే, అట్లే జానపదసా హిత్య, శిష్టసాహిత్య 
(పయోజనమొక్కటియే. జానపదసాహాత్యము సెలయేబువంటిది. సతతపవాహ 
శీలనమె దీని లక్షణము. ఇయ్యది భా గోలిక పరిస్థితులనుబట్టి మానసిక వికాస 
మును బట్టి దేశివస్తువుగా పరిగణింప బడును. దేశివస్తువు శిష్టుల చెతులలో బడి 
కృ[తిమరూపమునాంది శిష్ట సాహిత్య మనుపెర బరగును. ఇట్లు జానపద 
సాహిత్యము సెలయేజు; దేశి సాహిత్యము నద్మీపవాహము; శిష్టసాహిత్యము 
కృతిమ జలధార యనవచ్చును. 


జానపదసాహిత్యము చతుర్విధములు , (1) జానపద నృత్యములు 
(2) జానపద గీతములు (8) జానపద కథలు - జానపద గాథలు 
(4) (పకీర్ష సాహిత్వము. 

ట్లు జానపదసాహిత్య మపారజలరాశివంటిది. ఇయ్యది రత్నాకరము. 
భారతీయపండితులు దీని నాదరింపరయిరి. పాళ్చాత్యపండితులు దినిని సేకరించి, 
సురక్షిత మొనరించి లోకోపకార మొనరించి రనుటలో సందియము తేదు. 
స్వాతం[త్య్వానంతరము మన పండితులు ఈ జానపదసాహిత్య విశిష్టతను, 
ఆవశ్యకతను గమనించి సంకలనకార్యమందు సంలగ్నమయినారు. 


ఇట్టి గొప్ప సంకలనకర్స లలో అగ్రగణ్యులు శ్రీ నేదునూరి గంగాధరము 
గారు. వీరు నిజజీవితమును జానపద సాహిత్య సెకరణ కంకిత మొనర్చినారు; 
జానపదన్పత్యరీతులను గమనించినారు; జానపద గితములను సెకరిఐచినారు; 
కథాత్మక గితములను, బుజ్జకథలను (గ్రంథస్థ మొనరించినారు; లోకోక్తులను, 


8 


పొడుపుకథలను, పలుకుబడులను గాలించి మూటకట్టినారు. ఎన్నియో వైద్య 
రహస్యములను, సంగితరహస్య ములను వెలికిదెచ్చినారు. విరు సాహిత్వ తప 
స్పంపన్నులు; నడుమువంగిపోయినను దృఢసంకల్పులు. వారి జీవితాశయములు 
మూడు ; బడి, గుడి, మడి. వారు బడిపంతులు. ఊరూర తిరిగి గాలిపాటలను 
(పోగుచేయుచు వారు “గుడిలో విశమింతురు. పాలములతో (మడులలతో) 
కర్షకజనులతో గలసి తిరిగి అపారమైన వ్యవసాయ  వాజ్మయమును 
శేకరించిరి. ఏయమ్మయయినను 40, 50 పాటలు చెప్పినచో ఆమెకు చీరె, 
రవికె పెట్టి సత్కరించి పంపనిదే ఊరుకొనరు. పయయ్య  యయినను పది 
పాటలను వినిపించినచో ఆయనకు ధోవతుల చాపు పెట్టిగాని పంపరు. ఇట్టి 
ఉదారులు వీరు. 


మొట్టమొదట పీరిగొప్పదనము (గ్రహించిన పంజాబి పండితులు దేవేం[ద 
సత్యార్థిగారు. వీరి కింకను సహాయసంపత్తులు కావలెను. ప్రభుత్వమువారు విరి 
సహాయముతో పల్లెపాటలను రికార్డు చేయించిన బాగుండును. ఇటివల రాజస్థాను 
(పభుత్వము వారు రాజస్థానీ గీతముల నిత్యజీవిత కార్య కవమానుసారము 
“రికార్డు చేయించి పదిలపజచినారు. శ్రీ గంగాధరముగారు సేకరించిన గీతము 
లను 'మిన్నేరు' పేర పుస్తకరూపమున అద్దేపల్లి అండు కంపెనీ వ్యవస్థాపకులు 
వెలువరించుచున్నారు. ఇది సంతసింపదగిన విషయము. మిగిలిన గీతములను, 
సాహిత్యమును పుస్తకరూపమున వెలువరింప బూనినారు. సహృదయులు వారికి 
చేయూత నిచ్చినగాని ఈ (పయత్నమునందు వారు సఫలులు కానేరరు. 
జానపద సాహిత్యా రాధన పృథ్వీ సేవవంటిది కదా! 


సాహిశ్యరత్న, డాక్టరు కర్ణ రాజశేఖరరావు, 


యమ్‌.టఎ., పిహెచ్‌.డి. 


అంకితము 


దేశదాస్వ శృంఖలావిచ్చెదనకై జాతియోద్య మంలో వాల్గొని, 
మహాత్ముని యడుగుజాడల మసి, కారాగార క్షైెశాలను అనుభ 
వించి అకుంఠిత దేశభ కిని కుకటెంచిన ధెరోధాత్తుడు ; 


[రుజాపాలనలో వివిధపదవులను జనరంజకముగా, పురోగామిగా, 
దీక్షతో, దక్షతతో నిర్వహించిన రాజనీతికోవిదుడు, “విశ్వకవి” 
రవిందనాథ రాగూరునకు అంతేవాసిగా, సంగిత సాహిత్వాది 
లలిత కళారాధకుడుగా, ఉఊజ్జ్వ్వలయశన్సు నార్జైంచినవారు ; 


తనతరంవారిలో మిన్నగా పరిగణన నంది, మన్న్ననలనుపొందిన 
డాక్షర్‌ శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారికి 
షా ఉచ 
ఈ మిన్నేరు గంథాన్ని 
భ క్రిపురస్పరముగా ఆంకితమిస్తున్నాను. 


రాజము మోం[(దవరము పకలసుకవి జనానువ ర్ధి 
1 జనవరి 1968 నేదునూరి గంగాధరం 


0౦0 న్నే రు 


ల 


బాల సాహిత్యం 

ప్తి సారస్వతం 

సాంఘిక (సంబంధు సారస్వతం 
గృహజీవన సారస్వతం 
_(వతోత్సవ వాజ్మయం 

భ_ కి సాహిత్యం 

వ్యవసాయ వాజ్మయం 
(శమజీకుల సాకోత్వం 


(కుకాయ కాజ్ముయం 


ల 


న |! 


ఈ శశి ఇ 


om 


అల 


CREE] 


జా కా ను 


159 


205 


258 


S39 


425 


461 


వపా తాక నా అంచనా దా ఒ geen 





Bets Fn Ht ar ఇ a గాకు se wae. ie సప ములు సయం చు. 5 
అహా - 


ఇ! క 

7 ite - 

హ్‌ సీ ఛా 

నకం అట ననన లల ఎస 0 SF ETOP Ne YAP pri భా iu ఆ 
wan క వా జ్‌ 


నష స యాన ఈ 
బకత కకక అలు అదన నాల. అం నేల 
a 


వదలా నాశన తాకా మ జాతా 

అలకా ల అతాడతలడతా ల 
అనాను వ్రానారావవులనో కల. అరల చాంటిటువా తెరని సెక 
ధన లయ ననన నా న టా 

న క 


చక 
శ 






౧. బాలనాహిత్యం౦ 


నోరెరుగని, మానసవికాసం పొందని, పసివారలను ఆకర్షించి 
అనందింపజేసి వారిలో ఉత్తమ సాంస్కృతిక కీజాలు వేయునదే 
బాలసాహిత్యం. మానవుల విజ్ఞానం తల్లి జోలపాటలతో [పారంభ 
మవుతుంది. ఆ వాటలు పిల్లలకు అర్థం కావడంలేదని మన ఆభి 
(పాయం. కాని అర్హంకాకపోతే అవి వారినెలా ఆకర్షింపగలవు? అ 
ఆకర్ష ణఅర్థం “పెద్దలకు తెలియదు. ఆ ఆకర్ష కో సాహిత్య మృదు 
స్వరూపం. పిల్లల నాకర్షించే పాటలనే - అ ముద్దుమాటలనే _ మనం 
బాలసాహిత్యం అని పిలుచుకుంటాం. 


1. [(ొర్హన వద్యాలు 


పసిపాపను తలి అడాలలో పెట్టుకొని తాను (సపార్షన 
యు రవ 6 థి 
చేస్తూ, తన బిడ్డ చేసినట్టుగానే భావి స్తుండి. ఉగ్గు పాలతో కు 
భఖ కిని రంగరించి పో స్తుండిె. 


జబుూూలగోపాలుడు ఆంకు అందరికీ దుదధమూభూ నంద మే. 
మూరడండి, గోపాలుని శృంగారాకారాన్ని తి ఏలా 
వది సుందో! 
రాద 


కృషుని _్రార్లన 
జస టు 
చత వెన్నముద్ద 
హంగ ల్వ మ్రూదండ 
స) మ కెంంల( లెడు 
పట్టు దక్ష 
సందిట కడింయాలు 
సరియువ్వ గజైలు 
దిన్ని కుజ మ్మ 
నిన్ను నే జేరకొలుతు. 


తారంగం 
తారంగం, “తారంగం 
తాండవక్ళషఫూ తారంగం 
ea 

వేణకునాదం “తారంగం 
"వేంకటరవుణ తారంగం 
వెన్న్నదొంగా "తారంగం 

చిన్న క బా “తారయం, 


బాలసాహిత్యము త్రీ 
రాముని (వొర్ధన 


లో కాభిరాముండు నల్లటి ఏనుల్సు తెల్లటి కొమ్ములు దానిమిాద 
ఇ య యళ oa ఇన 
కూర్చున్నాడు. ఆ దివ్యమూ ర్తిని తన బిడ్డకు బోధిస్తుంది. 


ఏనుగు, ఏనుగు నల్హ న 

ఏనుగు కొమ్ములు తెల్లన 
వనుగు మోద రాముడు 
ఎంతో చక్కని చేవుడు. 


తెలుంపతల్తి తన ముద్దుబిడ్డకు ఈ గేయాలద్యారా అసాధారణ 
మగు (ప్రకృతివర్లన కావించి, (పకృతి _పేమయొక్క_ బీజాలను నాటి 
స్తుంది. తేన రెండు చేతులతోట్‌ తన బిడ్ల రెండు చేతులను జోడించి 
“నాలుగు చేతుల నవుస్కాాగ మయ్య *” అంటూ వినాయకుని ఆ 
స్పుంది. చూడండి రూ గేయంలో అసాధారణమైన (పకృతి వర్లన 
వ్రుంది. 
వినాయక ప్రార్థన 


వెనక్కా వెనకా, వేములతోట 

గ -: కా పండూ, కాముని చనూప్తులు 

వాగరాసిలూ, వనముల పటి 

మె శని కాళ్ళు, మేచక శంకులు 

వాన మడుగులు, దుప్పటి శేకులు 
గగ నీ) గుస్ఫో, నల్లని ఏినాయ శా 


దాటు వేను న్యా సముస్కారవు న్యూ! 


4 మున్నేరు 


గోపాల కృష్ణమ్మ 


గోపాల కృష్ణమ్మ ఆరాధ్య _ దై వం. ఆయన నోవులకు నెలుగ్‌ నే 
శన పాపాయి తన యింటికి వెలుగు. ఈ రెంటికి అతీత మెనుదె 
జ్యోతి, దీపం (జ్యోతిని ఆరాధన చేయి స్తుంది. 


గోరంతే దీపమ్ము 
కొండలకు వెలుగు 
గోపాల కృష్ణమ శే 
గోవులకు నెలుగు 
మూాడంత దీపము 
మేడలకు వెలుగు 
మారాజు అబచ్చౌాయి 
మా*క ళ్ళ "వెలుగు, 


నాన్న 


పాపాయిని ఒడిలో కూర్చో బెట్టుకొని, యిట్లు ముద్దులాడుతూం శ్ర 
బిడ్డ పకపక నవ్వును. 


అమ్మలగన్న నాన్న 
అంబలి గన్న నాన్న 
వ(జాల తల్లుల నాన్న 
వరపాోల పేరుల నాన్న 
వలకు బొజ్జల నాన్న 
కాసుల వేరుల నాన్న 


వ న్నతల్లుల నాన్న. 


'బాలసాహిత వం 5 


చకి గాలి గింతలు 


పాపాయిని ఒడిలో కూర్చోబెట్టుకొని, చేతిని పట్టుకొని పాకుతూ, 
కితకితలు “అదుతుంది. 
పప్పూ పెట్ట, పాయసం పెటి 
అన్న ౦ పెట్టి, అప్ప చ్చి సెట్టి 
కూర పెటి, ఊరగాయ పెటి 
రు రై 

చయిం వేసి ముద్దచేసి 

ల య 
తినివించి, తినివించి 
యి గడిని మూతి గడిగి 
తాత గారింటికి దా రేదంశు 
అ తారింటికి ఊడాచేదంఆ్‌ 
ఇట్లా పోయి ఇట్లాపోయి 
మూచేతిపాలెం ముందర్నుంచి 
ఇట్లా పోయి ఇట్లాపోయి 
ఇదిగో ఇదిగో వన్చాం వచ్చాం 
చక్కా. వచ్చాం; "నక్కా వచ్చాం 
చక్కి-లి గిలిగిలి, చక్కిలి గిలిగిలి. 


కిత కిత కిత 
టు 
ఆశేసి - వీశుసి 
స టాక 
పాలోసి - పెగుగోసి 
అత్తారింటికి తో వేశం కు 
క్రితక్రిన క్రితకిత - కిలకిల కిలకిల. 


6 మిన్నేరు 
రామ భజన 


భక్తికి (పథానమెనది భజన. పాపాయిచేత భజన చేయిస్తుంది 
త్రల్రి. 
లు 


(శ్రీరామ రాముడోయి - రామ భజన 


"రామన్న రాముడోయి - 0౮ 
అ యోధ్య రాముడోయి - 53 
కోదండ రాముడోయి - $4 
భదా(ది రాముడోయి - స 
పట్టాభీ రాముడోయి - 39 
గోవింద రాముడోయి - 53 
గోపాల రాముడోయి - »9 
గోవింద రాముడోయ్‌ - కన 


£, మగ పిల్లల ఆటపాటలు 


తెలుగునాట సెక్కు ఆట లున్నాయి, పిటిని జాతీయ క్రీడలని, 
దేశవాళి ఆటలని అంటారు. చాలా ఆటలకు పాటలున్నాయి. 4 


ఆటలూ, పాటలూ ఆనందాన్నే చాన బుద్గిసశలతేను, సరీర 
ఊార్తాాన్ని కలిగిసాయి. బాలుర ఆటలతో ఎక్కు.వగా వీరోచిత 
ఢ ఏ నం 
ములే కనబడుతూ వుంటాయి. 


క జరా జనతా నంాపా యన లాలా. ద 


+ చూడుడు: “ఆటలు - పొౌటలుోూ అజ వా ఇంకి అనం. 


బాలసాహిత్యం 7 
ED 
0 
మాయెద్దు మో యెద్దు సీళ్ళ కెళ్ళాయి 
తాతగా రెద్దొచ్చి తన్ని పొడిచింది 


అయ్యగా "రద్ద" చ్చి ఆలకిం-చింది 
వమూవము గా రెడ్డొచ్చి మంత రించింది. 


వాన కోసం 
మబ్బు వేసిన పూడుూ, పిల్ల లు ఆకాశంవంక చూస్తూ పాడేది. 


“ వానల్లు కురవాలి, వరిచేలు పండాలి; బుడునో ॥బు | 
వడ్హన్ని రావాలి, మాకొట్లు నిండాలి; 2% |! జు ॥ 
మానాన్న. తియ్యాలి, మాయమ్మ కివ్యాలి జబు! 2 1 
మూదాసి దంచార్క మూ యమ్మ వండాలి బు! బు॥ 


నమూ బొజ్జ నిండాలి వోయిగా వుండాలి బు! ॥బు॥ 


ఉడుత 


చెండు సంవత్సరముల చాలురు, బాలికణు ఉడుతనుమాచి సరజా 

పడుతూ గంతుతూ యిట్లా పాడుతమూంటాదు. 

ఉడతా ఉడతా హూత్‌ 

ఎక. డకు వెడతాన్ర నా 
సంతకు ఎడ తాను 
వమిటి తెస్తాను 
"బెల్బం తేస్తాను 
సొ కిసావా ? 


నే నివ్వను పో, ధూ, 


ఫ్ర 


33 


33 


33 


8 మిన్నేరు 


మావళి పాట 
ఈ టిక్కు, యిటుపొమ్ము, వాదు జవా(జి 
జవాగజీ పట్టణము, వొక పట్టణము 
రొవు శ కొను శ పీమగడు - గోవిందరాజులు వీ మగడు 
చింపిరిగుడ్ల ఏష - చీర రవిశెనాది. 


బుడుగు పొట 


వాన జీవకోటికి (వాణాధారం, బుష్‌ నాన కమ్మే మజ్యూ తెరలు 
| క | య్‌! 
వీనితాపాటు ప్‌చే పిలగాలులు, ఉరుము రవణ వెల్ల లం ఉల్టా సం 
m7 uw 


పొంది ఆనందంతో పరవసించి పాడజేపాట 


చల్ల గాలి వచ్చింది బుడునో, బుడుగో 


పిల్ల మబ్బు "వేసింది 4 
మరపు కన్నె లొచ్చారు ,, 
మైళ్ళ చప్పుళ్ళు 5 
సన్న సన్న. చినుకులు 93 
పదపద చినుకులు ji 
ది దె 
వానలూ వరదలూ కా 
వరిచేల పంటలూ స 
వరహాల నూటలూ ఫ్‌ 
చేతి (వేళ్ళు 


చేతివేళ్ళు చేతలకు ఆటపట్టు. ఆడుకొనే పాపలు చేతి (వేళ్ళకు 
ముద్దు పేర్లతో గారవం పెంచి పాజేపాట, 


బాలసాహిత్యం 


చుట్టాల సురభి బొటనవేలు 
కొొండీల కొంివి చరావ్రుడు వేలు 
పుట్రుసనా్నాసి మధ్య (వేలు 
ఉంగరాల భోగి ఉంగరపు వేలు 
"పెళ్ళికి పెద్ర చిటికెనవేలు. 


తిందాం తించాం ఒక వేలు 

ఎట్లా తిందాం ఒకవేలు 

అవ నవాచేసి తిందాం ఒక వేలు 
అప్పుట్లా తీగుతుంది ఒక వేలు 
ఉన్నాగచా నేను అన్నింటికీ 
వాటివాళ్లి, గట్లివాణ్లి, బొతటన( వేలు. 


చింతకాయ 


చింత -కాయ బాంత-కాయ 

దిగసరు మామిడికాయ 

కాాధ్రేటి వంకాయ 

కొమ్ము నిమ్మపండు, 

వాలుగల ౫సంటలో 

జీలంగసలు మేయా 

తాటాకు దప్పలము. 

కోటవలుూస 

కోటలో నున్నది కొంకుడేనుగు పిల్ల 
తరిమి తరిమి పొడిచింది ఛా బేలువిల్ల . 
ప్రి 


1 
$Y 
ల్లో 


10 విం 


“4 


కోడీ కోడీ 
వొక దోఫోే 
-కాక్రీ కారీ 

కాను కావు 
తెల్ల వారింది 
తెలివాచ్చింది 
అమ్మ లెమ్మం౦ది 
ఆడు కరః 


గోళలీకాయల ఆట 


బాలబాలికలు ఆటల సందడితోనే అంశకెలణయొక్క శ్రమము 
నేర్చుకుంటారు. ఆడుతూ పాడుతూ 'నేర్సుకొను ఇట్ట విద్య వారి 
మనస్సులకు బాగుగా పట్టుతుంగి, అట్టి పాటల్లో కొన్ని -__ 


ఒకా య ఒక్క. 

రెక్కా-య రెట్ల 

సశగాకాూ య మువ్వ 
నక య సంది 

ఐదుం బొడ్డు 
ఆరింక తాళ 
పడి ఇా బొద్దు 
ఎనమాకన్ను 
తోంపబా పరక 
తొట్టి కొంగి, 


ఇాలసాహితే వం 11 


గోణీవిళ్ళ ఆట 
ఈ నె వోణీ వెళ్ళ ఆటకే గూటిీవిళ్ళ అనిగనాడి వొకుగ్‌... కళ్ళను 
గతో కొట్టి, క ౦జూా దగ్గరనుండి దూరంగా నున్న పళ్ళవరకూ 
ఆ క(రతో కొలుస్తూ పాజేపాట. ఇది బోడిగూటులో పాడేపాట, 
బోడి కొడితే కండు 
రుళ్ళ 
మం ళ్ళి 
సాల క్‌] 
కుదిది 
ఆదెడి 
జి 
Pa 
ఈ పాటకు - ఎదుటి ఆనీవారు సేన చేస్తూ యింగా అంటారు: 
స లం (అనగా చే ఎగనులు ఉజ్జీలోని ఒకడు ), 


కండు సీ మెళ్ళమాద నా చెండు 


పలు. | ప ) 
బా యమ్మ కళ్ళ 

.. మూళ్ళ ( } 
మూళ్ళ సివవాటి 

ఎఎం బుడి (| En ) 
నగి = నయిడొల్కి క "ండ్రోోడిీ కోతులు 


హూ చాబు మూనాలు - యాతా యింతే ౨.౨4” 


12 మి న్నే రు 


చెడుగుడి ఆట పాటలు 
జుకునుడ్సి బల్‌ చక్కు, అనే వేర్లతో ఆడే ఆటలోని పొటలు - 

వవెటు గొటగా = eee 

లు లు 
చిన్నాపట్న ౦ = చారిచ్చి దారిచ్చి దారిచ్చి 
పిట్టా విట్టా భాయ్‌ - పిగిలిపిట్ల భాయ్‌ 
నె_ల్తిమోడది గుండువ్‌సి = నేలకొట్టి భాయ్‌ 
అల్‌ బల్‌ చెంగల్నాడ్‌ - కీత్‌ కీత్‌ కీత్‌ 
ఎల్లెదు పులైదు - క(రెద్లు ముగుదాడు 

కని వా ౧౧ oO 


ఆడపిల్ల అ ఆట పాటలు 


నముగవిబ్నల ఆటలకన్న  ఆడశిల్లల ఆటలు ఎక్కువగా వున్నాయి. 
సంగీతము, సారస్వతం, తాళం, నృత్యంతో కన్ను కుకా (బుద్దితో 
కొన్నీ, చలాకీతో కొన్ని, భావనాబలముతో కొన్ని పం 
కొన్ని పాటలలో ముక్క పద(గసా లుంటాయి చూడండి యాతొక్కు 
పలుకులు అనే పాటను, 


ధిమిత ధిమిత 

ఏమీ ధెమితే - పనుపు ధిమిత 

వమి పనుపు - తోట పసుపు 

ఏమి తోట _ ఆకు తోట 

ఏమి ఆకు - తమలపాకు 

ఏమి తమ్ము - పుట్ట తమ్మ 

ఏమి పుట్ట = పాము పుట్ట 

ఏమి సాము - (తౌచు పాము 
ఏమి (తాచు - నల్ల (తాచు. 


చాల సాహి తం 18 
ఎద్దుల మోటు 


ఏమి గుడ - తోలుగుడ 
ళల Gs 


ఏమి తోలు - జింక తోలు 


ఏమి కంది - కాగు కంది 
ఏమి కారు - చేపకారు 
మి చేప- వీళ్ల చేప 

on 


ఏమి నీళు - పసుపు నీళ్లు 


in 


ధ్యా 


ఏమి పసుపు - మండ పసుపు 
పవి వుండ + చీలమండ 
ఏమి చీల ా బండి చీల 
ఏమి బండి - ఉప్పూ బండీ 
a 5 అల 
ఏమి డబ్బూ - కల్లు ఆపూ 
ఏమి కలు - తాటి కలు 
రా నన 
ఏమి తాను - మూట తొడు 
ఏమి మోట - ఎద్దుల వాగు. 


పెళ్ళి ఆరుగు 


పెండ్లి పండిట్లోని చా కాభజం( తీల నాన ము పెద్దల సెళ్ళి ఇకక 
నపంాచిన పాష ముచ్చటపడి DE మనస్సుతో ఫోాక్సిని ౧1 
బొమమ లతో పెళ్ళి అనుష ల చెన్‌ మగా అననా. సాదముతూ ఒగవూ సండ్ల 
థి రితులవుతూ వాచే మనోజ్ఞ గేయం. 
é 


14 విన్నేరు 


చిట్లి బొమ్మాల పెళ్ళి - మేయ వేడుకలు 
శీ "రెండు వాకిళ్లు - వీ దిశోం అణాలు 
రంగు గుమ్మము ముందు - రత్న కంబళ్ళు 
పసిజౌల తలమిాద - పచ్చ అశ్షతలు 
అరటి స్తంభాలతో - అమె పెళ్ళరుగు 
చిన్న న్న పెళ్లుడు - చింతాకు చీరె, 

బొమ్మల “నండి 

ఛి 

చిట్లి బొమ్మాల పెండ్లి చేయవలె ననగా 
శృంగార వాకిళ్ళు సదితోరళాలు 
గాజు పాలికలతో గాజు కుండలతో 
అరటి స్తంభాలతో అమరె పెం శ్లరుగు. 


బువ్వము పొట 
చిట్టి చిట్టి మిరియాలు చెట్లకింద పోచ 
పుట్టమన్ను బెచ్చి బొమ్మరిల్లు కట్టి 
బొమ్మ రింట్లో పిల్ల తల్లికి నెయ్యి లేదు 
నా తలకు నూనెలేదు 
అల్ల వారింటికి చల్ల కంపో తే 
అల్ల వారి కుక్కు భౌ మన్నాడి 
నా కాళ్ళగ జైలు ఘల్లు మన్నాయి. 
మనసే కారణం 
మ బొమ్మలకు పె డిండ్లు చేశేటప్పూడు, పెండ్లి కూతురు 


నె పు బాలిక; పెండ్లికు మాగుని వేపమునూ, వారి మర్యాదనూ, 
పరువునూ పరిహాసిస్తూ పాడే గేయం. 


కి 
బాలసాహిత్యం 15 


గచ్చ కాయలే గంటీలు 
కుక్చొ_తో లే కుళాయి 
నక్క_తోలే నడికట్టు 
పులితో తే పూలహోరం 
అగిశాకే తోరణాలు 
అలచందవలే పూరణము 
కుొరార సెండ్తకొడుక 
ఏ మనచే కారణము. 


బొమ్మకు సీతులు 
బొమ్మల పెండ్లిలో బాలికలు - పెళ్ళికూతురు బొమ్మకు పతులు 
పప్పే పాట, 
పీధిలో తలవివ్పి ముడువే తాము 
ప_లెత్తి గట్టిగా పలుకబోక మ్మ 
పొరుగిళ్ళ కెప్పుడూ పోవే బొవు ణి 
నలుగురదీ నోళ్ళలో నానే భామ. 


గొబ్బి యకో 
aa) 
ఆడపిల్లల ఆటలలో గోసెవ్వు ఇ నే గొబ్బి అంటారు. సం( కాంతి 
పంకుగకు నొబ్బిళ్ళు పెట్టి గొబ్బిపాటలు పాడుతూ బాలికలు నృత్యము 
చేస్తూంటారు. 
గంగమ్మ గారమ్మ అప్ప సెల్లెం(డూ - గాబ్బయల్లో 
కుర్‌ తల్లి వీడ లకు వై రమూలేదు 59 
మంచిమంచి పూలేరి ఒక రాసి పోసిరి క 
శాన రాని గలువలేగి ఒక రాసిపోసిరి స 


16 


మిన్నేరు 


నడుమూలలింటిలో వడొక్క తూము = గొబ్బయళ్ళ్యూ 


వఏడొక్క తూమేసి ఎల్లా కొలివించ 
పొడిగి ఒక తూమేసి పారా వొలివించె 
గంపెడు తిసేసి గంగాకెత్తండీ 
మంచిమంచి పూ బేరి మాామయ్యకం వే 
కానరాని పూలేరి గారమ్ముక సు 
అక్క_నూ చెల్లెసీ 2,్క-రీ కిచ్చ. 


గొబ్బి పాట 


బాలికలార బాగు౪ కుమ్మి 
బట్టుగ నిలచియు వేగమురానే 
కోలాహలముగ కుమ్మినివేయుచు 
కోరిన యారోగ్యము గై కొందము 


పబువిధ రంగసల దుస్తులు తొడిగి 
పలువిధ రంగుల పూలు (గుచ్చుదమ 
కాళ్ళకు గజైలు - నడుముకు పెడ 
కరముల దగు గాజుల తొడుగుదవు 


గళ్ళున (మోగగ గంతులు వేయుచు 
చక్కగ గానము చేయదలంతువు 


వనరమణీయము గన వెళ్ళుదమ 
మనసార కానుక లర్నింతమ, 


ళా 


| చెల || 


| Ye) | 


| చాల |! 


| కాల కీ 


| బొల | 


బాలసాహిత్యం 17 
గొబ్బిళ్ళ మంగశహోరతి 
జయ మంగళం = నిత ధుభ మంగళం 


కీ సుబ్బి గొబ్బెమ్ము ఓంకార రూపిణే 

స్‌ సందసమంచు "నే మయొక్కె-దా 

లోకపావని నీవు లోలాశ్న వినవమ్మ 

ముందుగా నీకు వందన మంకిసి ॥ బయ | 


ఇంట యింటను నీవు యిల వేల్పు వై తివి 

అవా పరంబులు మాకు చూవిస్పివే 

గోమాతకున్‌ (మొక్కి. గోమయం 'చెచ్చి ఇయోం 

గొబ్బెవు ని నిన్ను పూజంతువువాా | సయ || 


పసుపు కుంకువుతోడ పూజ లలరగ జేసి 

ఫువ్చ ఫలముల దెచ్చి (పణతులన్‌ చేయు చును 

వజ లందరుగూడి చేమంతులన్‌ జెచ్చి 

చేతులారా నిన్ను పూజింతుమా | జయ ॥ 


పాడిపంటల నిచ్చి భాగ్య రానుల నిచ్చి 

చాలలతో వర్థిల్ల జేయవమ్మా 

ఆశ యించీనట్టి అబలలన్‌ గాపాడు 

ఆనంద మొందింప జేయుముమ్మూ గీ బయ || 


మగువ లందరుహూడి, మంగభంబులు పాడ 

(పార్టి ంచి నిను వేడుచుంటి మమ్మ 

కన్య లందరియెడ కడ్నుచేను జూవిం-చి 

కాషాడుమా గారి కార్యాణి, | జయ ॥ 
3 


18 మి న్నే రు 
గచ్చనకాయల ఆట పాటలు 


బాలికలు గచ్చనకాయ లాడుతూ పాడేపాటలు ఇవి. ఒక్కొక్క 
(పాంతంలో, ఒహ్కొక్కా విధంగా వాడుకలో వున్నాయి. 


(సారంగధరుని కాళ్లూ చేతులూ ఖండి స్టే వాటిని అతికిన 
మందు దీనిలో యిమిడివుందని చెబు తారు) 


కొండమిద వెండిగిన్నె 
కొక్కిరాయి కాలు ఏరిగె 
జాని శేషు మందు? 
వేపాకు చేదు 

వెల్లుల్లి గడ్డ 

నూనెలోని మడ్డి 
నూటొక్క... సారి 
ఫూయవోయి నూరి 
పూట కొక్క తూరి, 


మరోవిధం : 

కొండ మోద వెండిగిన్నె 
కొొక్కి_ రాజు కాలు విరిగే 
దాని కేమి మందు ? 
వేపాకు చేదు 
వలులి గడ 

COON ల్‌ 
నూనమ్ము బొడు 

G 

నూటొక్క ధార, 


బాలసాహిత్యం 19 


బ్రంకో రకం : 

కొండమోాద గుండు జాూరె 

కక్కి రాజా కాలు వీరిగ 

దాని కేం మందు 

వేపాకు పసుపు 

వెల్లుల్లి "రేక 

నూ నెమ్మ బొట్టు 

నూటొక్క. భార, 
ఇదొక మాదిరి ; 

కొండమిోాద వెండిగిన్నె 

కాక్క రాజు కాలు వరిలో 

విరిగి విరిగి రంజడాయె 

ఏథుల్లో మూడాయె 

పడమటి చుక్కలు సండేయి 

భళ్ళున తెల్ల వారింది. 

కాళ్ళమిాద వేసే “కరపాణి”” అచే చర్మవ్వాధికి మందు యూ 

దిగువ గేయంలో వుందని పజ్ఞ్ఞ లంటున్నా రు. బాలికలు కాళ్ళుచాచు 
కొని కూర్పుంటారు. తల్లి పాటపాడుతూ, ఒక్కొక కాలునీ 
పండిస్తుంది. ఈ పాట అచేకమార్సు కూర్పు చేర్పులతో వివిధ 
(పాంతాలలో వాడుకలో వుం) 


i కాళ్ళాగస్టే = కంకోలమ్మూూ 
వేగుల చుక్కా - వెలగా మొగ్గా 
మొగ్గాగాదు - మూదుగీరు 


క్‌తుగాదు -_ నిమ్మల వారి 


20 


పప. rR nee నాకము ret epi gpasTD 


జ ఇది కంకాణ శబ్లభ్‌వము, 


మున్నేరు 


జారిగాదు - బూనింటకూర 

ప్రరూరణాదుూ గుమ్మడిపండు 

వండుగాదు - పాకిడీ మోసం 

లింగూ లిటుకు - పందిమాల్ని పటుకు 
రాజుగారితోట్లో - యే ముందం శే 
పువ్యో మునగే - పుచ్చుకుంళు దెబ్బ 
కాల్లీసి - కడగా పెట్టు. 


రింగురింగు బిళ్ళ = రూపాయిదండ 
దండగాదు = తామర "మొగ్గ 
ముగ్గాగాదు _ మోదుగసీరు 
సిఠరుగాదు - నిమ్మల బావి 
శ్రూవిగాదు = బచ్చలకూర 
కరారగాదు - కుంకును మెట్టు 
మెట్టుగాదు - మేదర యిల్లు 
ఇఇల్లుగాదు - ఈ౫లతుట్ట 

కాలుదీసి - కడకు పెట్టు. 


కాకా గజ —- క౦కాణవ్మూ 
వేహాచుక్కా. - వెలగా ముగా 
ముగ్గాగాదు - మోదుగ స్‌ 
నీరుగాదు - నిమ్మల వారీ 
వాదీగాదు = వావింటకూర' 
కూరాగాదు - కుమ్మర చటీ 
లు 

చటీగాదు - చవామలమట్లో 

లు 6 
మట్టే తీసి ఏ - “ముగసడు కాలు మెత్త. 





క ర లలసషంం. స అంటు 4 


బోలసాహిత్యం 21 


4. "కాళ్ల గజ్జ ల కంకోలమ్మా 
చేగులచుక్కా. - వెలగా మొగ్గా 
లించ లిటుకూ - పందెమాల పటుకూ 
"కాలు పండీనట్టుా - కడరకుతీసి పెట్టా. 


గుడుగుడు కుంచం 


ఈ పాట రెండు రకాలుగా వాడుకలో వుంది. దీనిలో పాము 
మంతం యిమిడి వుందని చెబుతున్నా రు. 


l. గుదుగుడు రుంచం = గుంణజా రాగం 
పాముల పట్టం - పడగా రాగం 
అప్పు(లాజు గుజ్రం - ఆడుకోబో త్ర 
Et గుణ్టం న పెళ్ళికి బోతే 
ష్‌ గుజ్బం - నిళ్ళకు బో తే 
నా గుజ్రం - పాలకు బో తే 
ల చు కాం. శ 
క_భ్రయ్యనా (1 బధ్రయ్యనా + 

) 
వేణ్లేళ్లా? చన్నీళ్ళా ? 


వి. గుడుగుడు కుఇచం _ గుంజేరాగం 
పావడపట్టం - పడగేరా౫గం 
అప్పడాల గుజ్బం - ఆడుకోబో తే 
వ జే గుల్బం - "పలి క్రిబో తే 

అన్నా! అన్నా! నీ పెశెపుడంశు. 

శేపుగాకి ఎల్తుండి 

గొ_త్తెగాదు బడా గాదు, 


గప్‌ ! చి. 


22 మి న్నే రు 


చేయూచు బాల 
రెండు చేతులూ పట్టుకొని వూపుతూ పాడేది. 


చేయూచు బాలా! చేయూచూా 
చిన్నారి బాలా! ౮3 
అడ్డాల దిడ్డి 00 
అరవ మాణిక్యాలు si 
చేనికి పోదాము 9) 
పండ్లూ తెతాము 03 
పాపకు యిత్తాము 03 
చెమ్మ చెక్కు 
ఈ చమ్మచెక్క- ఆటలో పాడే గేయాలు అనేక రకాలుగా 
వున్నాయి. ఈ గేయంలో వాజీకరణ యోగం వుంది. రజస్యల కాని 


మాచకమ్మలకు, బహిష్టునొప్పిగల పడతులకూ, సంతొనంబేని జవ్వ 
నులకూ, పాలులేని బాలెంతరాలికీ చికిత్స లున్నాయి. 


1... చెమ్ముచెకళా - చేరడేసి బుక్య- 
అట్లు పొయ్యంగ - ఆరగించంగ 
ముత్యాల చెమ చెక్‌ ళా - ముగ్గు లేయంగ 
రత్నాల చెమ్మ చెక్క - రంగువేయంగ 
పగడాల చెమ్మ చెక్క- పంది రయ్యంగ 
పందిట్లో పాపరాజు = పరుగు తె_త్తంగ 
పాలీయ వచ్చానా పడతి పద్యాతీ. 


బాలసాహిత్యం 28 


2, చెమ్మా చెక్క. - చేరడేసి మొగ్గ 
అట్లుపోయంగ - ఆరగించంగ 
ముత్యాల చెమ్మచెక్క - ముగ్గులేయంగ 
రత్నాల చెమ్మచెక్క. - రంగులేయంగ 
పగడాల చెమ్మచెక్క - వందిెదేయంగ 
పందిట్లో మాయన్న. - "పెండ్లి చేయం 
చాకలాడి వోణికింద - జూజిపూలదండ 
మోరీల దండ - ముత్యాల దండ 
దండో దండ - దండో దండ, 
మనమై ముద్ద - (పథాన ముద్ద 
లాల్‌ వీచు - లంకసాని 
సొంటికొమ్ము = సోమాలీంగం 
గచ్చా పప్పూ - గల రోడ 

అప్పటి తిప్పటి తాండ్ర 
అప్పటి తిప్పటి "తాం 
అయ్యవారి తాం 
అల్లీ బిల్లీ తాండ 
అయ్య నారి వడిలో 
తా యుగాము. 


ఒప్పుల కుప్ప 


ఒర్‌ అమ్మాయిని ఒకచోట కూర్చో బెట్టి వింగిలిన అమ్మాయిలు 
అ అమ్మాయి చుట్టూ తిరుగుతూ పాడుతారు, | 


24 మి న్న రు 


ఇద్దరు బాలికలు ఎదురెదురుగా నిల్చోని, చేతులు అటూ ఇటూ 
మార్చి పట్టుకుని, గిరగిరా తిరుగుతూ యీపాట పాడుతారు. 


(తొలిపాటలో పురుషులకు వీర్యవృద్ధి, నడుంకు బలిలు కలిగించేది, 
మలిపాటలో తలకు నడుం బలిమి కలిగించేది వాజీకరణ రారాగా 
లున్నాయని (ప్రాజ్ఞులు చెప్పుతున్నారు.) 


తొలి గేయం వా ఒప్పులకుప్పా ! ఒయ్యారి భామ 
సన్నబియ్యం - చాయపప్పూ 
వాలు నెయ్యి = వాయసం పొయ్యి 
సీ మగడు తింటు = ఆనందమి క్షే, 


మలి గేయం :-- ఒప్పూల కుప్పా! ఒయ్యారి భామా 
మినపాపప్పూ - మెంతీవిండీ 
తొటి'బెల్లం - త వ్వెడు నెయ్యా 
గుప్పెడు తింకే - కులుకూలాడీ 
నడుమూ గటీ - నా మాటబటీ, 
రం వా 


చీరుమలై పూదండ 


సీతమ్మ వాకిటా 
చిరుమల్లె చెట్టు 
చిరుమ'ర్డా చెశ్లు మొ 
చితుక బూాసింది 
(చిగురించి పూసా) 
చెట్టు కదలకుండ 
కమ్ము వంచండి 
పట్టి పూవులు కోసి 


బాలసాహిత్యం 55 


జుట్టు నింపండి 
అందులో పెదపూలు 
దండ గుచ్చుండి 
దండ తీసుకువెళ్ళి 
వ్‌ కివ్యండి 
జఊజా-చుకో నీతవ్మూ 
దాచుకో వమ్ము | 

(౮ 
(రాము జంపాడు 
ఊాచుకోకుం కును 
దోచుకుంటాడు 
దొడ్డిగుమ్మములోను 

డ్‌ 


బండోయమ్మ బండి 


బండోయావు 2 బండ్‌ 

ఒండికి కుచ్చులు తెండి 
సుబ్బారాయుడి పెండ్లి 
వరా-చివ-తాం రండీ 

అకు నాకు బువ్వ 

అరచేతిలో గవ్వ 
సళ్ళమిోాద నివ్వు 
అల్ల పిల్లుల ఒప్పూ 

జేయబోకు తప్పూ 

వేస్తే కాలి చవ: 

4 


26 


మీ న్నే రు 
మా కోడొచ్చిందా 


వంటి వెనుక ఈరమ్మా! 

మా వోడొచ్చించా ?! వచ్చింది 

ఎన్ని (గుడ్లు పెట్టింది! మూడు (గుడ్లు 
గుడ్లేమి చేశావు? కున్మురోడి కిచ్చాను 
కుమ్మరో డేమిచ్చినాడు ! కుండిచ్చినాడు 
కుం డేమి చేశావు ! -భొవిలో వేశాను 
బావి యేమచ్చింది ! నీళ్ల యిచ్చింది 
నీళ్ళేమి చేశావ? తోటకు పోళాను 

తో శేమి యిచ్చింది ! పువ్వు లీచ్చింది 
పువ్వు లేమి చేశావు! అప్ప కొప్పులో "పెట్టాను 
మో అప్పే మిచ్చింది ! ప నిచ్చింది 
వేచేమి చేశావు? దూలముమిోద వేసి కుక్కేను 
దూల మే మిచ్చింది ? చే డిచ్చింది 

పేడేమి చేశావ? పొయ్యిలో పెట్టినాను 
పొయ్యే మిచ్చింది?! బూడి దిచ్చింది 
బూడి చేని చేశావు? చేనికి చేశాను 
వేచే మిచ్చింది? గరి కిచ్చింది 

గరి కేమి చేశావు? ఆవు శేశాను 
ఆవేమిచ్చిండి ! పొలిచ్చింది 

పాలేమి వేశాను! పాయస మొండించాను 
వె'యస మేమి చేశావు! 

సగము తిని సగము జట్టిమిద ెడి కే 
కుమ్మరోడి కుక్క వచ్చి తినిపోయింది. 


'బొలసాహిత వం 97 


కుమ్మి పదాలు 


బాలికలు గుం[డంగా తిరుగుతూ, చేతులు త్టుతూ, గంతులు 


వేస్తూ అభినయం తో పాడేపచదాలు. 


ప॥ కుమ్మిని వేయుదవూ ! మనము కుమ్మిని వయుదవూ |! 


ts 


మనము కుమ్మిిని చేయుదమా ! 


అటవిని ఆడుదవూ ! మనము పొటలు పొడుదనూ |! 
మనము పాటలు పొడుదవోూ |! ॥ రం | 


పాటలను పాడుదమా ! మనము హాయిగా తిరుగుదమూా | 
మనము హోయిగా తిరుగుదమా |! (త్తు ॥ 


గవ్వలు యేరుదమా ! మనము గవ్వలు యేరుదమా |! 


మనము గవ్వలు మయుకుదవమూ ! | కు | 
చల్లని గాలిలో మనము - అలీ విలీ లాడుదవూ |! 
౧౧ ౧ 
మనము అల్రీ బిల్లీ లతాడుడదమవమూా ! | కు || 


కుమ్మిపాట - అభినయగీతము 
జయ జయ పరహాత్న, సకల భువనకారణా | 
సకల భువనకారణా జయ జయ పరమాత్మ | 
సకల భువనకారణా సకల భువనకారణా ॥ ॥ జయ | 
నిలయయమెన నిగమములను, నిలయమెన నిగమములను 
నలువకిడిన మాూనరూపాా మోనరూపా ॥ | జయ ॥ 
అమరులకై మందరా(ద్రి అవు లక్ష ముంద రా(ది 
నధివహించిన కరార్మయాపా, కరార్శయా పా || | జయ || 
వసుధ చుశ్లు దనుజు జంపిన వరావానమూ పా 
వర(సపసాది హేమక శిపునడచిన నరసింబానూ పా ॥ | జయ | 


28 


మిస్థన్నే భు 


బలి నడచిన (శ్రీవామనరూపా, 
పరశురామ కు(తియకుల భీమ, 
దశరభరామ చై వత రామా ॥ | జయ ॥ 


నందయతఠోదల నంద ముకుందా, 
బృందాలోలా కరుణాలోలా ॥ [జయ ॥ 


జీవహింస మాన భువిని జీవహింస మాన్న భువిని! 
జనించిన బుదరూప, జనించిన బుదరూప ॥ [జయ |! 
@ ధి @ ధి 


కలియుగమున కలుపవుడపు కలియుగమున కలుప.మడప! 
కలికివైన పద శనౌళ + కరీకివై న పద @నౌభ |) | జయ | 


కోలాటము - పాటలు 


చావికలు రెండేసి కోలాటం చిడతలు పట్టుకొని లయయు కృంగా 


వాయిస్తూ, గంతులు వేస్తూ గుండంగా తిరుగుతూ పాడెేవి. 


ప కోలాటంబుల వేయుదమా ! కోరిక తీరగ మనమందరమూా 


బాలా సంతోషంబుగను | సభికులు మెచ్చెడి తీరును 1॥కో । 
గుపూ గుప్బ్ఫూన గంతులు వేస్తూ | ఒపైూగజడలు వేయుదవమూ ॥కో॥ 
ఒప్ఫూగ వేసిన జడలన్నీ | ఓపిక తోడుద విపుదమా  ॥కో॥ 


సరిగరిసరిగరి యనుచు ! సభ్యులు మెచ్చెడి రతిగను ॥కో॥ 
రత్నగిరి కోలాటము ! రమ్యముగను వేయుదము 

రత్నగిరి కోలాటము | రమ్యముగను వేయుదము ॥ ర॥ 
కూూడిపాడి వేడ్క_తోడ ! ఆడుదంపాడుదం 

ఆడుదం పాడుదం ర ॥ 


రారే ఇలియలార రంజిల ! కోలాటంబులు వేయుదము 
ఆడుదం పాడుదం | అందరము కూడ్‌ [ర ॥ 


బాలసాహిత్యం 29 


ల, మునగకాయ నువుకాయ జడల ల్లు దాము 
మనము వలవేసి నిచ్చెన వేయుదము Ff) 


4. సంతోషముతో గూడి యాడశే సఖయలార 
వంతపాటతోడ యాడశే వరుస జడలు విప్పివేయశే ॥ర6 ॥ 


పూలుగోయు పాట 


పూలు కోతము రాశే - ఓ పూబోణులారా 


-ఈ పుష్పుజూతులను | పూ 
మల్రైలు - మొల్లలు - మరి విరిజాజులు - కొల్లలు జ 

మన వెన్నెలలన (దాకతోటలా ॥ పూ | 
విరివిగా మరి విరిజాజులు - పొగడలు కూరిమితో 

మన కోరిక దీర సఖ! ॥ ప్రా ॥ 


అందముగ నీ సుందరవనమున - జెందము 

లానంద మందగ మనము | పూ | 
పొందు (శ్రీభ్యదపుర జగన్నోహాన - సుందర 

నాటక సూ(తధారుడే సఖీ ! | పూ | 


తోటలో బూచి చూపే ఆట 


చింతాకు చిగురాకు వడ వున్నది! 
చిన్నయ్య తోటలో చానా నున్నది 
అబ్బబ్బ అందులో బూచియున్న ది 
బూచికి నాచేత మందు ఉన్నది 
కటారికోకమోద కన్ను ఉన్నది 

అ త్తకొడుకుమొడ ఆళ వున్నది 


®ి0 


మి;న్నే రు 


మాము కొడుకుమొడ మనను ఉన్నది 
మామకు నాకొక మాట ఉన్నది 
మాటలు తేటలు మూ యింట 
మూపటి భోజనం మో యింటు. 


“కాయ పట్టు రాయని కుచ్చు = బంగారు కుచ్చు 
కాయ నాతో నాడినది - నరెగాత పడుచు 
కాయ మూడవది యమ్మ - ము కా... బికీట 
కాయ నాల్లవది తం - నల్ల నిపూస 

కాయ అయిదవది యమ్మ - అచ్చన్న పక 
"కాయ ఆర వదియమ్మి ” అమ్మని కాయ 

కాయ ఏడమ్మ నాకొయ - ఎ_తైెత్తి పట్టు. 


నడుములో చేతులుంచుట 
కోళ్ళు నోళ్ళు "వరాకాతఉిి చిప్పలు ముల వజ్హై ణము 
సానరాయి గంధపు చెక్క పుకి-టే విడియము 
కన్నుల కాటుక పండ్ల కప్పు అడ్డ బొట్లు 
నిలున్ర బొట్టు చుక్క. బొట్టు వాలకుండ 
"పెరుగు కుండ నేతి కుండ నూసె కుండ 
హు పిల్లి వచ్చి మా వొయ్యిలో నుండిన జనానికి వ స్తువా 
తరిమివేయుదునా జూడించే జంపాలక్క.. 

చెయి యూచు పాట 

చెయి శానా చెయి వూచు 
సంతకుపో తా 5) 
శనగలు తెసా 09 
చల్లగ తింటాం న 


బాలసాహిత్యం క్రి] 


మిఠాయి తేసాం చెయివూచు 
మెల్లగ తింటాం 
పం తీసాం 
అంతా తింటాం 
చొ కాలదు త్ర్‌సాం 
సనాగనుగ వేస్తాం 
తిరిగీ వస్తాం 
వోడించి వసం 
కేరుని చరాసాం 
తిరిగీ వసాొం 
కమ్మలు తీసాం 
చెవులో వేసాం 


$3 
53 
39 
33 
39 
33 
33 
33 
93 
5౨ 


5» 
బిడ్డకు వెన్నెల చూపుట 
చందవూావమునావే - జూబిల్లి మోన 
కొండ యిక్కి_ రాజే - కురువేరు తేషే 
నట్టింట పెట్టవే = సా మూట వినవే 


"వెంజిగన్నెలో ఎన్న - చు డిగిన్నెలో పాతం 
అన్నము తెచ్చి - అమ్మకు పెట్టవే. 


ఉమ్ము తట్టి పరుగెత్తుట 

ఠం MRR = 
ముందు చోయిన మానా క్షి 
చిన్న యింటికి దీపము వెలిగిం చితిమి 
చెతిలో చిడ ఉన్నాది 

యు 

చిడను (కింద విడిచిపెట్టి 

ర్‌ వి 


మిన్నేరు 


ఓ చెయ్యి అంజలి (తెగేసి 

నో టిలో తాటిబెల్టము “వేసికొని 

జొము న తట్టుకొనిరా 

ఏమి గుంటలో మునిగితివి 

తొమర గుంటలో మునిగితిని 

మా యిల్ల ౦త బంగారమాయెను, పో, పో. 


నాలుగుమూలల నిలుచుండి ఆడు ఆట 


నడీమికీ - లోొడిమికి 
'తానక - తప్పక 
తన వేశేమం శే 

ఉట _స్తీకాయలకుళ్లి 
ఉఊరగాయలకుళ్లు 
పాపటకాయలకుజ్ల 
పరీలు మనెగా చారవార 
బరుకు బరుకు 

అత్త చెవులలో 
అటుకులు పోసి 
కోడలు చెవులలో 
కుంకుమ పోసి 
ఆడుదువు రావే 
చిన్న చిలుకొ, 


బాలసాహిత్యం విత్‌ 


చేతులు వినరు ఆట 


డొబవలు ఉలనలు వేయించి 
ఉట్లు నిండుగ పోయించి 
కందులు కందులు వేయించి 
కలము నిండుగ పోయించఛచి 
సెనగలు “సెనగలు వేయించి 
జచేటల నిండుగ పోయించి, 


ఆట విడిచినవారిని గేలిసేయుట 

సగమాజటలో పోయినది 

ఇవాగతు వాని చుంజ్ఞాము 

మధ్య నడచి పోయినది 

ముంగలివాని "పెండ్లాము 

ఆటలో విడిచి పోయినది 

హోస్వ గాని ుండాకైము. 

నలుగురి జత యాట 

ఉడుము - తుడుము 


త_త్తళ - విత్తళ 
ముక్కా " చకా. 
పాలు ౯ పిరంగి 


లాకు లాకు చెల్‌ 
డో 

డఊోరిపిండి = యెరణగాయ 

లఅకలక “- చెంచుక 

ఎరణిక -- టూంటుూాా0౧ 

టుపాక్తి - ఓను్యూూం 

గ్‌ 


గుజన గూళ పాట 
pn గం 


ఆకో చాకో _ తామర పాకో 

తొమరపాకుమోాద - పం డెండ్లబోసి 

కూడూ వండి - కూటాన బెట్ట 

మాలూావండి = మాటున ఇట్టి 

గొల వారింటికి - చల్ల కుబో తే 

గొల్ల వారి కుక్క - కూడు తినిపోయె 

కూడు తిన్నా చోట - కుంకుమ రాక 

మారు తిన్నా వోట - మల్లెలు రాలె 

మల్లెలు మారాజు - తోట బెట్టించె 

తోటలోని ఆవు చేశేమి - నోవు చేళేమి ? 
ముక్కడు గిల్లీలు 

అమ్ములార అక్కలార 

వూ మగల చేెరేమి! 


సీళ్ళలో నివు శ్రపండు 
పాపవలలో పనసపండు. 


పండ్లన్ని అమ్మాయి నోటిలో 


పసిబీడ్డలను నిలువ బెట్టి చక్కి_లిగింతలు పెట్టుచుండ, వారి నవ్వుల 
మాధుర్య మును (గోలుచూ ఆ మందస్మిత వదనారవిందముల నుండి 
చిన్న చిన్నగ తోొంగిచూచు పలువరుసను గాంచ్చి తల్లు లీవిధముగా 
సహాజ క వితము కేటవడ బల్క్ముదురు, 


బాలసాహిత్యం కీర 


చింతాకు చిగురాకు వడవున్నాడి 

చింతమ్ము తోటలో శానవున్నాడి 

అబ్బబ్బ దానిలో బూచి వున్నాడి 

బూచికి నాచేత మందు వున్నాది 

మందూకు నాచేత మం(త మున్నాది 

మం(_కతానికీ మావిపండు వున్నాదిె 

పండ్రన్ని అమ్మాయి నోటిలో వున్నాయి. 

సారి గిలగిల, చక్కిలి గిలగిల. (అని తిరిగి నవ్వింతురు) 


అటో 
నాలుగు స్తంభాలాట 


సాలుగు _స్తంభాలాటా 
నడిబుకి తొడిమికి 
తనక తప్పక 

తన చేెచేముంయే 
ఆట్రివిోాద బెల్లం 
వాటి “కాకర కాయ 
శసూవా హకెవా 
బతుకూ టబటరుకూ 
తన్నులు తింకు 

తల కొక కు. 


దినానికి టంకం 


చందమామ యిల్లు కట్‌ 
జాజిపూల తోటలోను 


86 


మి న్నే రు 


అమ్ము నేను చిన్న డాన్ని 
అల్లు డొ_సే అంపబోకు 
ఢిల్లీ కోట చల్లాగుంశే 
దినానికి ట౦కం దెస్తా, 


నేనే తిందును బెల్లం 

చిట్ల పొట్లకాయ 

చీమ నెల్లి కాయ 

గోడ పుచ్చకాయ 

నోరు చిక్కుడుకాయ 

రమ శ నిమ్మపండు 

అ త్తు 'పెళ్టైద అల్లం 

నేనే తిందును బెల్లం, 


చిటికెలు . మెటికలు 


చిటికెలు మెటిశెలు 
బొటన (వేల్‌ 
అంబకు డిల కు 

౧౧) 
బెండకాయ వీన్‌. 


దొంగాలు 
ఉత్తుశ్తీ పళ్ళు 
ఉ(తాణీ పళ్ళు 
నేశేడీ పళ్ళు 
నిమా 3 పళ్ళు 


బాలసాహిత్యం వ్‌ 


తోడి విబ్బల్లారా - దొంగాన విల్లా 

తన మొగుడి చేరేము - తానే చెప్పాలి 
ఉత్తుత్తి పళ్ళు - ఉ(తాణీ పళ్ళు 
బేడ్‌ పళ్ళు యా నిమ్మా పళ్ళు — సూరమ్మ దొంగ. 
ముద్దుల సూరమ్మ - స్‌ మొగడి చరేమె! 

నా చెల్యు వేరొచ్చి - నే చెప్త ్ప నమ్ము 

నా మొగుడ చేరొచ్చు - నారింజపం డుం 
ఉత్వు త్రీ పళ్ళు - ఉ(తాణీ పళ్ళు 
చ-డేడీ పళ్ళు ఆ నిమ్మా పళ్ళు —- వెంకమ్మ వొంగ. 
చిట్టి వెంకమ్మ జ! చెల్యు చరమ! 

చస్పవా దొంగ తే - తెప్ప దోయమ్మ 

నా చెలుు చేరై తె-నా చిట్లి ముగుడు. 
ఉత్తుత్తీ పళ్ళు - ఉ_తాణీ పళ్ళు 
సే-జేవ్‌ ప స్‌ నిన్నూ పళ్ళు - అన్నపూర్ణ దొంగ, 
అన్న పూశ్లా - నీ చిన్ని 'మొగు డెవడు! 

నా చిన్ని మొగు డొచ్చ - ఆ చందమామ. 
ఉత్తుత్తీ పళ్ళు - ఉ( తాణీ పళ్ళు 
'నే-రేడిపళ్ళు వ్‌ నిమ్మా పళ్ళు - నీతమ్మ దొంగ, 
సౌగసు నీతా - స్‌ ముగుకు చే లేము! 


పాల సం(దంమోాడి - బాల కస్చ్రమ్టూడు. 


లివి మిన్నేరు 
నెత్తిమీద గోరింక 
ఒకరి తలమాద ఆకుగాని పుల్లగాని వేసి యీ (క్రిందివిధంగా 
పాడుతూ ఉడికిస్తారు. 
కీ అబ్బాయి ని త్తిమోద గోరింక 
చెప్పుకు చెప్పకు చెడిపో తావు 
చప్ప లే నీముక్కు. తెగోసా 
దూలం మోంచి దూకిసా 
పందిరి మోంఛి వాకిసా 
కంచం అన్నం తినిపిసా 
కడివెడు సళ్ళు 'తాగిసాం 


కూర్చో వదినా: ఆట 


ఇద్దరు బాలికలు రెండు వమకాడు గజాల దూరంలో ఎదు రెదురుగా 
కూర్చుంటారు. ఒక బాలిక ఆ కూర్చున్న బాలికలచుట్టూ తిరుగుతూ 
వుండగా యింకో అమ్మాయి రొ పాటలను పాడుతూ ఆ అమ్మా 
యిని తరుముతుంది. ఈ పాటలే (తొక్కుడుబళ్ళలో పాడ తారు, 


అగిచీ బుగిచీ జండాల 
బుగిచీ బుగిచీ బుగిచీ దగ్గులూరు దవనం కట్టా 


సీకో కటా నాకో కటా కటా కటా 
ర జై ఓ 3) 
విశాఖపట్నం ఏశెడు జెలం 
౧ 
సీ కొక పదలం నా కొక వదలం 


పదలం పదలం 


బాలసాహిత్యము వ్‌9 


వుండె నింజా కందులూ ళంగసాని భొందులూ 
జొందులూ బొందులూ 


సూదీ గుమ్మడి కాయ సూరప్ప తలకాయ 
తలకాయ తలకాయ 


ఆనపకాయ అచ్చుమ్ము తలకాయ 
తలకాయ తలకాయ 

అక్కొ_లక(రా ముక్కా-లపీట కూర్చో వదినా 
వదినా వదినా 


ఉసిరిచెట్టు క్రింద పసిరిపాము లేవే 


మామిడాకు మంచిని ళ్ళు 
మామిడాకు మంచినీళ్ళు 


ఆకు అల - సూడి సుద - అకు అల, 
గొ గ్ర (9 


జుట్జు 
తోడు పాశం జోడు 

అన్నల తమ్ముల తోడు 
ఆట మాణిక్యము తోడు 
తోడిలే నా చెయ్యి వేడి 
వేడివేడి పరమాన్నం జురు. 


ఇట్లు పిల్లని ఒడిలో కూర్చో బెట్టుకొని పిల్ల చేయి ఒక చేతితో 
పట్టుకొని ఊపుతూ ఈ మాటలు చెప్పి జుజ్జు అని పిల్ల చేయి నోటి 


వద్ద పెట్టిన పిల్ల అల్ల రిమాని నవ్వుతుంది. 


40 మి న్నే అ 
ఉయ్యాల కందాల ఆట 


ఉయ్యాల కంబాల వూరి ఉేశేమి! 
రచ్చ బల్ల లమోవ రాజు సే”రేమి ! 
చింత చెట్టుకింద అలాల 
వాటేక్కి. వాకిళ్ళు బోరు తలుపుల్లు 
పలవకిం దున్నాది వాన్నాలు మేడ 
మేడలో వున్నాయి. జోడు వాంసట్లు 
వాంస చే జేవు అడిగిరా వయ్య. 


సుబ్బారాయుడు పెండ్ర 
బాలికలు గుంపులుకూడి, చప్పట్టుకొడుతూూ ఎగురుతూ పొడు 
కుంటా రు, 

సుబ్బారాయుడు పెండ్లి 

చరాచి వద్దాము రండీ 

కనా వాల్ళింట్లో పెండ్లి 

మళ్ళీ వద్దాము రండీ 

దొంగా రింట్రో సెండ్లై 

దోచుకు వద్దాము రండి. 


దొడ్డిలో భోజనాలు 
మూ బుల్ల వూ బుల్లి ; చిట్టి బు ల్రీలు 
మూ యమ్మ మూ యమ్మ ; తోడికోడళ్ళు 
మా బాబు మా బొబు: అన్న దమురా లు 
కరణాల దొడ్డిలో; కంక శా లివ్పి 
భోడోడి దొడ్డిలో; భోజనాలు సెట్టి, 


బాలసాహిత్యం 41 


పెళ్ళి గొడవ 
రాయాకు పాపమ్మ ఆడవే పాప 
రాజు లందరుగూడి చూడ వచ్చేరు 
చూడవచ్చిన వారు వమి “తెచ్చారు 
పట్లాభీ వుంగాలు పెల్ళి బటువూలు 
నన్ను కన్నా తల్లి చీ శెట్ట వమ్ము 
చీరకు చిలకల అం చెట్టపమ్ము 
పమిటికి రత్నాల చే రట్టవమ్ము 
చేరుకీ పెళ్తులతో సామె ట్రవమ్ము. 
దాగుడు మూతలు 
బర అమా లి కన్నులు మూసి, మిగిలిన విల్ల లను పారిపాండని 
చెప్పి, వారు దాక్కున్న తర్వాత కన్నులు మూసిన పిల్లను 
దాక్కున్న వారిని పట్టుకొనుటకు తల్లి వదలివేస్తుంది. అప్పుడు ఈ 
చేయం పాడుతుంది. 
గాగుడు ముచ్చి దండాకోర్‌ - విల్లీ వచ్చె ఎలుకదాట్‌ | 
ఎకశ-డి దొంగ లకృడ పారిపో పారిపో 
తూరితే పిల్లి - పారితే కిల్లి 
పడవు టక్క-ల్లారా ! పారిపొండోయి 
ఏనుగు పాట 
ఒక బాలికను వనుగు ఆకారంగా నడిపిస్తూ పాడేది. 
ఒక టబాలిక (క్రిందికి వంగి, తొండమువలె ముందున కొక చేయి వేల 
చేసి తోకవఆ వెనుక కొక చేయి వేలవేస్కి వంగియే నడచును. 
2 దట మిగిలిన బొలికలు రెండు భెౌగములుగా ఒకరి (పళ్నలకు 
ఇండవవారు జవాబులుగా పొడుదురు, 
గ్ర 


వను నొచ్చిం ేనుగు 

ఎక్కొ- డీ కొచచ్చిం చేనుగు 

మా వూరొచ్చిం చేనుగు 

ఏమి చేసిం చేనుకు 

మంచినీళ్ళు తాగిం చేనుణు 

ఎక్కడి శెళ్ళిం చేనుగు 

-కాకినా డెళ్ళిం "బీనుగు 

నవమి చేసిం చేనుగు 

కొబ్బరి కాయ తించేనును. 

అప్పాల పండుగ 
ఈ మాటలు చెప్పి ఆడించుచు విల్ల లను తీల్లులు మ'ద్దులాడుదురు. 

కాటుక పెట్టిన కన్ను అన్నారు 

లేతమామిడి చిగురు అన్నారు 

లేగంటావుల సపెరుగన్నారు 

కందిపప్పూ ముద్ద అన్నారు 

అప్పుడు కాచిన నెయ్యి అన్నా రు 

అప్పాల పండుగ అన్నారు. 

దేవుడి గిన్నె 
ఇద్దరు ఇొలికలు బఒకరివేయి ఒకరు పట్టుకొని గిరగిర తిరుగుతూ 

యా మాటలు అంటూ ఆడుదురు. 

విసిరీ విసిరీ వేలవండి 

విసర లేను జొన్న పిండి 

మా అప్ప సవరం మాకు శే 

“దేవుడి గిన్నె మాకు శే. 


బాల సాహిత్యం 438 


భోజనానికి 


చంటితమ్ముుణే బువా్యాలాటలోనిక తీసుకెల్లి, వీట వేసి, కరార్చో బెట్టి 
శాలికలం తె ఈ లాగున వాడుతారు, 

కోడి కక్క. రాట 

కొబ్బరి కయ ముక్క. లాట 

వాలోసి జెల్ల మాట 

పంచదార చిలుకలాట 

మా రాజీ పట్టాల్‌ మోద మహా రాజు 

మొ అబ్బాయి మా యింటికి భోజనానికి, 


ఆచ్చనగాయలు 


ఈ ఆటలో (క్రిందినుండి ఒకేసారి మూడు కాయలు తీ స్టే 
“మువ్వీలు ” అని కొందరు, “సుప్యిలు” అని ఫొంద్వర్గు అందురు, 
సాధారణంగా 16 గుప్పీలు 16 ముప్వ్‌లు ఆడుదురు. కొందరు 
10 గువ్పీలు, 16 పుప్య్‌లు మా(తమే ఆకుదురు. కొందరు యిరువది 
కూడా ఆడుదురు. బాలికలు సంఖ్యానికము తెలియుటక్రై పుట్ర 
బడిన పాటలు, ఇందు 10, 20 ని అఆక్కించుచున్నవి. 


పాట 


ఒకో ఓ చెలియా 
రెండూ “రేవిళ్ళూ 

మూడు ముచ్చిలక 
నాలుగు నాదన్నాా 
వదుం చిట్లిగొలును 


44 


మిన్నేరు 


అఆజుం దారాలు 
(ఆజుం జవ్యాాజీ) 

వడుం జేడీలూ 

ఎనమా మనవముందా 
ఎనిమిది మనవుందడా 

తొంబా తోకుచ్చూూ 
తొమ్మిది తోకుచ్చూ 

పదికి పె బ్రెళ్లాం 


పదికి పకడా | 
లు 


కుది గువ్పీలు, పడి పువ్వీలు ఆడేటప్పుడు ఈ పాటలు పాడుదుదు, 


ఇరువది గుప్పీలు, ఇరువది పుపిలు ఆడునప్పూడు పాడజేపాటకు 


పదికి పెళ్ళాం అయిన తరువాత సంఖ్యలను తెలుపుటకుగాను యి 


(కింది పాట పొడుదురు. 


పడమటి సుడిచెలక 
కన్నా కెంజాయి 
కాక్కి. - కొరకంచు 
పిచ్చికి - నీరంచు 
అమ్ముకు బొమ్మంచు 
అయ్యకు జామారు 
నాకు పట్టంచు 
చెల్లెలు చేమంతి 


బాలసాహిత్యం 45 


త్రము గడు తలపాగ 
మరదలకు ఆభరణం- 


అను నప్పుడు “నాకు పట్టంచు” తో పూర్తి అవుతుంది. ఒక్కొ 
ఓ చెలియ తో మొదలుపెట్ట, పదికి పక్తైశ్లాంతో ముగిసిపోయే పది 
గుప్పీలు, పది పుష్యిలు ఆడునపుడు పాడబడు పాటలకు బదులుగా యయా 
[కిందిపాట అపుడప్పుడు పాడుచుందురు. 


బఒబకాాా-నంద 
చిక్సాటీలు 
ముక్కు-మ లై 
నంగనాచి 
ఆదుం రెళ్ళు 
అ త్తవారు 
కొత్తపుస్తి 
కొడుకు పేరు 
మలి. ముగ 
ళా 2 
మామిడిపండు. 


పాయసం ఆట 


చిటిశిలు మెటికలు పాటను బాలికలు ఒకోొ-క్కొ_రు (వేలిని 
తాకుచు పాడెదరు. తరువాత (వేళ్ల్ళన్ని యు పండినవని, చేతులు 
వెనుకకు పెట్టుకొని, ఈ (క్రింది విధముగా పండినవారి నడిగెదరు. 
అప్పటి సంఛావణ, 


మి న్నే రు 
నీ చేతులేమయ్యే యోయ్‌ 
ఫీల్లైత్తుకు పోయింది 
పిల్లీ నెందాక తీరిమావ్‌ 
గోలకొండ దాకా 
గోలకొండే మిచ్చింది - గుడ వ్వ 
గుడ్డి గ వ్వేమి చేశావు - కుమ్మ రాడి కిచ్చాను 
కును  శేమిచ్చాడు - కుండిచ్చేడు 
కుండేమి చేశావు _ మా తాత కిచ్చాను 
మోతా కేం చేశాడు - మూతి కడుక్కుని 
గిరగిరా (తిప్పి - నూతిలో వేశాడు 
నుయ్యె మిచ్చింది - నీల్భిచ్చింది 
సీళ్ళేంచేసావు - పూలచెట్ట్లకు కాయల చెట్లకు ఫోళాను 
పూలచెట్లు కాయల చెట్లు - ఏమిచ్చాయి 
పువ్వులూ కాయలూ - యివ్చాయి 
పువ్వులూ కాయలూ - ఏం చేశావు 
ఫువ్దులు మా అక్క తలలో పెళ్టును “= కాయలు తిన్నా 
మో అక్క తల యేమిచ్చీంది - పేనిచ్చింగి 
శీను నేం జేశావు - గడపమోద కుక్కాను 
గడ చేమిచ్చిండి - పెళ్ళిచ్చింది 
ప్రేశ్ళేంచేశావు - పొయ్యిలో పెట్టాను 
పొయ్య మిచ్చింది - బూడీ దిచ్చి౧ది 
బూడిబేం చేశావు - పెంటమోద పో శాగు 


ఇంకే మిచ్చింది = గడిచ్చింది 


say చే య 47 


గడ్డం జేశావు - ఆవులికి గేజిలికి వేశా 

ఆవులూ గేజెలూ ఏవిచ్చాయి -  పాఠలిఃవాాచము 

పొాలేం జేశావూ - పరమాన్న మొండా 

పరమాన్న మేం చేశాను - కెంత నేను తిన్నాను 
మెరి నాకో ? 

వీటకింద పెడి తే వీల్లైత్తుకు పోయింది 

ఉట్టిమోద పెడితే ఉడ తెత్తుకు పోయింది 

మంచంమిోద పెడితే మామ యొత్తుకు పోయాడు 

అటకమిోాద పెడి ణే అల్హుడెత్తుకు బోయాడు 


సీకు తేదు. 


అబ్బాయి - అమ్మాయి 
చిక్కు. జాకుమోాద చిలుక వాలింది 
చిలుశెక్కి ఓ గాజు చిక్కి. వున్నాడు 
అరిటాకుమోాద పహాంస వాలింది 
పాంసెక్కి. ఓరాజు అమిరివున్నాడు 
కొొజ్బె రాకుమి ద గోర వాలింది 
గోరెక్కి_ ఓ రాజు కోరివున్నా డు 
మావమిడజాకువమూద ముంచు నాలీింది 
మం చెక్కి. ఓరాజు పొంచివున్నాడు 
గుమ్మజాకుమిాద గువ్వ వాలింది 
గువ్వెక్కి- శ్చ రాజు గూడొగ్షినాడు 


48 


చాల సాహిత్యం 


చిక్కు_డాకుమోద చిలుక అబ్బాయి 
చిలుశక్కి. అ భాయి చిక్కివున్నాడు 
ఆఅరటిఆకుమిాద హాంస అబ్బాయి 
వాంసెక్కి- అమ్మాము అమిరి వున్నా ది 
కెజె రాకుమిద గోర అబ్బాయి 

గో రక్కి అమ్మాయి కోరినున్నా డి 
నూమిడాకుమోూద మంచు అబ్బాయి 
మంచెక్కి- అమ్మాయి పొంచివున్నా డి 
గుమ్మిడాకువిాద గువ్వ అబ్బాయి 
గువ్వెకిి- అమ్మాయి గూడ్‌"గ్లినాదిం 


యో వ 
4:23 
ARR 


యస్‌. 
ర్ట 





౨. ప్రీ సారస్వతం 


స్త్రీ సారస్వతం సంఘ జీవనమునకు జీవగజ్జ. స్ర్రీలోనున్న మాతృ 
త్వమే సహజంగా పెల్లుబకగా స్త్రీ సాహిత్యం ఆవిర్భవించింది. 

మన భారతీయ స్త్రీలు. ముఖ్యంగా మన తెలుగుతల్లులు, ఈ సాహి 
త్యాస్ని పూర్వకాలంనుంచి వివిధములగు జానపద గేయాలద్వారా, 
మరియు దేశిపాటలద్వారా వెల్లడిస్తూ వున్నారు. ఏ గేయంలో, ఏ 
పాటలో మాతృత్వభావపోషణ మెంతెంత పరిపుష్టి పాొందినదో, ఆడి 
ఆంత ఉ త్తమ స్త్రీ సారస్వతంగా మనం పరిగణించవపచ్చును. 


1. దంపవుళ్ళ వొటలు 


వీటిని రోకటి పాటలు తోలు రోకలి పదాలు అనడం బాగసం 
టుంది తోలు రోకలి పనులలో దంపు, కమ్ము; కొట్టు, పోటు 
అంటూ వివిధ సంద ర్భాలలో వాడుతూ వుంటారు. 

ఈ పాటలు పాడుతూవుంకే (క్రీలకు ఆయాపనులు చేనేటమూడు 
ఆయాసం కనబడదు. ముందు ఒక ఆమె పాడుతూన్రంకుు, వనుక 
నున్న వారందరూ ఆపాట అందుకొని పొడుతూనుంటారు, పాట 
చరణాన్ని అందుకొని పాడుటకు ఉత్పాహూ పడుకుగాన్సి వారికి పని 
లోని (శ్రమ కనపడదు. థాన్వం దంపునపుడు జొన్నలు కుము 3 
నపుడు విండి కొట్టునపుడు, బయ్యం పోళుశేటప్పడు వారి రోకలి 
వ లయతో పడుతుందో డాని ననుసరించే ఈ పదాలు ఆ గమనంతో 
పాడుతూవుంటారు. 

1. దంపు 
తమల పాకులమోద - వడైెండబోసి 
రాచిలుక పోచిలుక - వడ్లు దంపుదము. 
2 కుమ్ము 
అంతల్ల పుంతల్ల _ మరదివచ్చ్చేడు 
జొన్నల్లు ఒక జాము - జారకుమ్మేను. 
ప్‌, కొట్లు 
విండి కొడ దావుక్కు. - బండెక్కు.. దావా 
చన్నపట్నుంబుకు = చేర బోడామ. 
4. వోటు 
దోక్షలి చిన్నా ది * రోలు చిన్నా ది 
నాతోటి పోశును _ నాతి చిన్నా ది, 


య సారస్వతం 51 
దంవుళ్ల మాటలు 


కారఠరొలలో కెల్ల రెండు కారాలు 
ఉఊఆపూకార ముకటి ఆపకార మొకటి 
వాసాలలో కెల్ల రెండువాసాలు 
రాణశీవాస వెమంకటి విశ్వాస మొకటి 
కుంటలలో కెల్ల రెండు కుంటల్లు 
వడ్డకుంటా ఒకటే వైకుంఠ "మొకటి, 


ఆడచాన్ని వేను అయి పుడితిగాని 

సంగడనొడలి (కింద కొవ్ళునై న జూలు 
(2వ ర్‌ మెలా 

గొ డాలు (బతుశేల కోటి భనమేల 

స్వారాజ్య మిచ్చినా సవతివో "బేల. 


చూడకా ఆజేరు చూచి ఆడజేరు 
కానకా ఆడేరు కల్ల లీ (ప్రజలు, 


పాటలు పాడి బే పలువ దంటారు 
పాడకుంకు జనులు భవూగ  దంటాచు, 
పాపము చేసుకొన "బావిలో పడి తే 
నా 

యె మురికియేగాని పాపాలు పోవు. 
వేటుకాల మ్యట శంకరుడ! సీకు 
ఆనిమిోాటది పెండ్లి యెట్లాడినావు. 
ఊరి ముందర చేను వేయ కోకన్న. 
ఉఊోళ్ళోను వియ్య్వంబు లంద బోక న్న 
ఊదిముందర చేను "కాకు శ్రా సాలు 

x ద కం వోలు, 
ఊళ్ళోని వియ్యమ్ముు య్య్యాల లు 


రజీ 


మీ న్నే రు 


చేను మంచీదని చెప్ప బోకన్న 
చెరుకన్న_ రాజనం పండిన్న దాక 
ఆలి మంచిదని అనబోకురన్న 
అదివచ్చి మనలోన అణగిన్న చాక, 


అత్తింటి కోడలవు కావుగా వటవే 
ఆజ్ఞ సిగ్గులు నీకు లేవ్రగా వటవే 

పీప్పు నిండా కొంగేదే ఇరువరుసలేవే 
మడమ తిరగ బశ్టేదే మాట వాసేబే? 


కూతురూ పుట్టినది 
కుందు పుట్టినది 
దండాన కోకలకి 
దాకా పుట్టినది 

సువ్వి - వో - సుష. 


కూతురు పెళ్ళమ 2 
కొదుకు వడు ము 
ఆడపడుచు సమ ర్త 
అల్లుడి మనుగుడుపు 
సువ్వే వక వో ot సువ. 


శావ లందరుగనయూడీ 
బండెక్కి_ వెడుతుంకు 
అందులో పెద బావ 
పడ్‌ వెక్కి వెళ్ళు. 


శ్రీ సారస్యతం ర్‌కి 


తెడిరిగి నడిరిగి మూతి వళి దిగి 
య్‌ ల్‌: ఆటే C౧ 

వమూతీ పళ్ళిరిగిన బావ 

మూటతో చక్కిలాలు 

మువ్వం-చచు -చీఠ 

కావిడతో చక్కి_లాలు 

కరకంచు -చీరం 


ఎంత దొడ్డ వాడు యమధర్శ రాజు 
యిన్ని పనులు విడిచి వెంట రమ్మనెను 
పుట్టిన మడ్డల విడిచి పుట్టిల్లు విడిచి 


కలికి వె కుంఠము కలదు రమ్మనెను : 


లీ 


ల్లి దానింఠి నక కొల్లు సాకుంది 
విరాద పంచిచ్చి కల్లు ఆతొగపమనుదిదిె 


fu 


నామాద బొల బాలు దయువుం చు యదిదె 
దనన మర వేణి దండము ముదిదె. 


అరుగు అరుగుల్లోకి వఅరుగు తీరు 
అల్లుళ్ళు కూర్చున్న ఆ అరుగుతీరు 
కుదురు కుదురుల్లోకి వ కుదురుతీరు 
కూతుళ్ళు కూర్పున్న ఆ కుదురు తీరు. 


పశాఖుపట్నాన విధి గుమ్మూూన 

వింత రాచకొడుకు బంతులాడేశు 
బంతివెల్లి పాలకొండ సభలో పడితే 
యుపి యెవరి బంతని వివరించి రాజు. 


54 మి స్వే రు. 


గోలుకొండ చారి గొలునులబంతి 
సాలకొండ వారి పచ్చల్ల బంతి 
శ్రీకాకుళం వారి చి(తాలబంత్‌ 
బొబ్బిల్రి వారిచే బంగారు బంతి, 


వానచేవుడ నీకు వరుస చెల్లెల్ని 
వరాలు కురిపించి పరిమళ్ళలోను. 
వరుసగా నీవార్ని వరసాడ బోతే 
పురుషుడా న్‌ శిరను ధరణి కొరిగేను 
కానివార్ని నీవు కారాడబో తే 
కాముడా నీశిరను కాటి కొరిగేను, 


కాకరకాయకు కాడ సన్న మ్ము 
కాలీలో భదన్న కురులు సన్న మ్ము. 


వంటింట సిరిణాప నామాలు షెక్టి 


నరసింహా చాసుండు నా కన్న వాడు, 


ఏ. రాట్నము పొటలు 


వీటిని నూలు వడికే పదాలు అనవచ్చును. (ప్ర _త్తివెట్టునుండి 
కాయలు కోయుట్క కాయలలోని దూదినితీయుట, ఆ దూదిని వకించి 
వకులు చేయుట్క ఏకులను రాట్నుంమోద చడారముగా వడుకుట 
ఇదంతా (ప్తి పర్మిశ్రమ. ఆ దారాన్ని ఆసులుపోసి 'రాట్న౦మోాద 
కండె బొట్లుగా చుట్టుట్క ఆ కంజెల సహాయంతో పడుగుగా పోసిన 
దారంతో నేస్తారు. దీనినే నేత పరిశమ అంటారు. 


ఈ మొత్తం పరిశమలోవా (పర్స్‌ ష్తేదిపత్తీ రాట్నం, 
2. డారం తీసేడి ఏకుల రాట్నం, క. కంజెలు చ్యళ్తుది కండెల రాట్నం 


యీ సార స్వతం కర్‌ 


అని మూడు రకాలుగా వున్నాయి. ఒక్క్కెాక్కాదాని పని ఒకొక్క. 
లయతో జరుగుతుంది. ఆయా లయానుబద్దంగా పని చేసేటప్పుడు 
ఈ పాటలు పాడుతారు. అందుచేత ఏటిని రాట్నం పాట లంటారు. 
“ ఏకుల రాట్నము కాళ్ళ సంకెళ్ళు 
వ పాపకర్ముడు కావించినాడో” అంది ఒక బద్దక స్తురాలు. 
ఈ కడురు క వంబులు న్‌లయాడు నింట 
కరువు శాటకములు కలికాన లేవు” 


అని యింకొకాము పెపుతూ దిని (పాధాన్యతను వపప్పూతుంది. 
ఒక చిన్నారి రాట్నాన్ని ఎంత చక్కగా పొగిడిందో చూడండి! 
“ముగు జెందుకే? నారి ముగు జెందుశే ? 
అసలు మొగు జెందుకే ? 
రాట్నం చల్ల్షీగుంకు రప్పిస్తు గోలొశాండ 
క దురు చల్లాగుంకు కదిలిస్తు ఢిల్లీని, ॥[యొ॥ 


రాట్నము పాటలు 


“బండీ పశళ్లెములోన ఏలకులు బోసి 
యలవు దొరలంపారు నీకు చిన్నాన్న. 


షా 


"వేసంగి కాలాన పూసె బూరుగలు 
ఆశభబడి చిలకలు ఆరు నెలలుండు 
తినబోతె దూదాయె తీవీివేదాయు 


మానవతి చిలకలార; మరలశే భూములకు. 
సూర్యుడు యిచ్చినా చుక్క-మక్రైల్లు 
సుదతి! నా కాళ్ళను చుక్కొ_లై మెరస్తు 


ba 


ఫ్య 


మిన్నే రు 


నారాయణిచ్చిన నల్ల పూనల్లు 
నాతిరో ! నామెడ నానై మెరసు 

పర మేశుడిచ్చిన పనుపు కుంకుమము 
పడతిరో! నానొష్ట పద్భమై మెరసు. 


రామన్న పట్నాన రాతిస్తంభాన 
రామచిల్క- కెల్ల తూగుటుయ్యాల. 
గుమ్మడి కాయంత గురువొచ్చినాడు 
నీకాయ పంచెలతొ శిశు వెళ్ళి నాడు 
కాళ్లు కడుగనై తి కనిమొక్కనైతి 
వంగి దణంపెటి వరమడుగన తి 
డ్‌ లు లే 

నాతోడి వారెల్ల నానులడిగారు. 


తమల పాకులమిోద పశ్లెండబోసి 
తలుషెక్కి_ నేజూతు తల్లి బలగంబు 
అరటి ఆకులమోద వడ్లెండబోసి 
అరుగెక్కి నేజూతు అయ్యబలగంబు, 


నిమ్మల నీడను నే నిలిచినాను 
అన్నల్ల్సతోడు నిన్నే నమ్మినాను 
నమ్మినవారికి నారాయుడు తోడు 
నాకు మంగళగిరి నరసీంవాుతోడు. 


చింత కాయలన్ని కొమ )మోాదుండు 
(శీరాము (భమలన్ని నీతమిోదుండు 
మామిడి కాయలన్ని కొవు శ్రమాదుండు 
మా అన్న (భమలన్ని వదినమిోాదుండు, 


శ్రీ సారస్యతఅ ఫ్‌ 


“వదినగారు మారు వాసిగల వారు 
వండ బోయినచోట కుండ నాళేరు 
చావగారు మారు భ_క్షిగల వారు 
నిండున్న సభలోను విండి బొక్కే_రు 
వెల్ల చీరందమ్ముు "వేణి అందమ్ము 
వెలది కేకుచెలల గర్భిణందమ్ము 
పట్టుచీకందము శ పమైడందమ్ము 
కమణడికి పటినలల బాలు డండమ్ము 
చూూలీంత బాలింత సుఖమును కోరి 


"వేతమూామిడి వనము పూతకో శేను 
రానియ్యె మామిడి రానియ్యె గదలె 


నీకొమ్ము కోటిపల్లి కోట గట్లింతు 

న్‌ఆకు అంత ్వేది చాపల ల్లింతు 

న పువ్వు పుట్టకొండ పూజకంపిస్తు 

న్‌ పండు సింహాచలం ళిఖరమెక్కింతు”) 
వడకు వడకూ కదుర వడకవే కదురా 
వకుల్ల బుట్టంత ఎల్లుండి సంత 

వశేకు ఒక బార యొల్లుండి సంత 
నాయేకు ఆ పోయ నాకేమి చింత 
'య్‌కుల్ల యెఫక్కు- ప_త్తిపుల్లక్క- 
రాటాల రావుకశ్క- రావ పోదాము. 


తీ. తిరుగలి పాటలు 


ఏటి జీ “విసరురాతి పడాలు” అంటారు.  తికుగలిని వినరు 
రాయి అనుటచేత ఈమాట వాడుకలో నున్నది, 
త్రి 


క్‌ి మి న్నేరు 


తిరుగళ్లు ౩- 1. గింజలమై వాట్టుపోవుటకు వినే ఆన్న తిరుగలి. 
2, గింజలను పిండిగా విన శేడి “వోళ్ళ తిరుగలి” 
ల, గింజలను పప్పుగా వినశేది *పపవపుతిరుగలి” 


ఈ విధంగా ఉన్నాయి. ఏట పనులు రకరకాలు లయలతో 
జరుగుతూ ఉంటాయి. అందుకనుకాలంగా యా పదాలు పాడుతూ 
ఉంటారు, 

ఆళ్టతిరుగలి పాట 

“ఆళ్టుచోళ్లు కుప్పనూర్చ్పుళ్లు 

అటకమీద బోడోడు అయ్యమ ఎ మొగుడు”? 

చోళ్ల తిరుగలి పాట 

“దోల్లునల్లన్న పిండి తెల్ల న్న 

అంబలి పుల్లన్న డొక్క-చల్లన్న్‌ 


పష్రూతిరుగలి పాట 
కరివేపకాయల్లు కంచాన బోసి 
కలిగ నోరంవి తే గగనంబులా యొ 
చేరిన వేతుల్లు బెల్ల పచ్చుల్లు 
చేదవారంపి తే బేబరములా మె 
ఆదివారంనాడు అవునసనాడు 
అన్న యింటికి చేను గిన్ని డుళబో తె 
మా వదిన శాంభవి చేదు పొమ్మనెను 
మాయన్న మంచోడు మళ్ళి రమ్మనెను 
చిన్నోడి చీటంగి సెలుకుకుళ్ళ్భాయి 
బాలునికి వాట్లంగి పాలుబోసేగిన్నె 
నాకు నఆూబీర నెమలివన్నె రవిక 


వడినిండ బియ్యము వల్లో కొబ్బరిగిన్న్నె 
పసుపుకుంకుమ యిచ్చి పంపె మాయన్న. 
తూర్పు వాకళ్ళ కు దూలాలు గావు 
కుడ మరి యిండ్లకు పలకలు గావు 
మాయింటి కోడళ్ల రోకళ్లు గావు 
భనరాను లిచ్చేటి తండి రామయ్య 
నీవై న ఇెప్పరో ఆమూని” వేరు 
అవ్మురో నీకింత వినవేకుతై లే 
మూాడలా పాయ్యేటి మరుదుళ్ల నడుగం 
మాడల్లా పాయ్యేటి మరది సుబ్బయ్య 
స్‌వై న చెప్పరాద ఆమాని వేరు 
అవమ్మురో సీకింత వినవేడుకై తే 
చబారుసావిటిమిోాది బౌవబ్మ నడుగు 
అమ్మురో నీకింత విన వేడుక తె 
కొలునుసావిడి మూద కొొడుకుల్ల నడుగు 
అమ్మురో నికంత విన వేడు౫ తే 
శచేలాన పండిన పల్లేరు చెట్లు. 


“నల్లకొండల నడుమ నవ్రుతి కేటి చాకి 
మాూయన్న యేసిన భట్టి చేరేమి ? 
చింతకుంట నూలమ్మ శిరు వేళ్ల తొగరు 
నంద్యాల నల్లంచు లంజే చటం-చు 
కందనోేలు కొరకంచు కంది ేడంచు 
ఉతకరా చాకలి వున్లి పువ్వర్తై 


మఢవరా చాకలి మలి ముగలె 
cn “మెక. 


60 


పి న్నేరు 


ఇచ్చిరా చాకలి అన్న వాడలకి” 
కబ్పచ్చేను వొచ్చేను ఇల్లు నేనెలటుగ 
గచ్చుతో కట్టన గాజు స్తంభెలు 
సున్నమ్ముపూసినసురటిమిద్దిళ్టు 
పమాని 'యెదురిల్లు ఎద్దవాలమి ద్ద” 


కళ స్య క్రయ యిల్లు జొచ్చి యెల్లజాలడే 
సక్కని వాడమ్మ సారంగధరుడు 

ఇరుగు పొరుగమ్మలార ! ఇతని పొమ్మనర 
ఇరుగోరి మాటలు వినవచ్చి రేను 

చిలుక సీళ్గుతోడె జలకమాడేను 

హంస అన్నములొంజె ఆరగించేను 

వెలది మంచమువేయ వెన్నెల ెట 
పడతి ఇానుపు లెయ్య పవగ౧లిించేను 

ఆకు తేవే పోక తేవే అడక త్తితేవే 

చూడ సున్న ప్ర కాయ చుట్టి య్యె మకుపు 
సన్నంగ చుట్టయ్యా సగము కొరికి య్యె 
యెంగిలెంగిలి శివుడ యెగ్గుపశేవు 
మనకేమి యొంగిలి పుణ్యపురుషులు 
పిసినక[రలతోను విసరి ఒక జాము 
విసిరిసిరి ఆకాంత _స్తంభాన కొరి? 
కాంతకీ కన్నీళ్లు కాల్య లై పారె 

వాన కురవలేదె వరద మెక్క-డీది 

ఆడ వారి శోకంబు అటునంటిదప్ప”” 


(6 వేంక శుక రుడికి పెండ్లి ండ్రనాడు 
వేల్నులు బట్టం్యతు వెండినురటీలు 


కూ సారస్వతం 61 


అక్క. నా తమ్మయ్య పెండ్లి ండ్రోనాడు 
పరువుకు బట్టించు పమిడి సురటీలు” 
“కోటయ్య నీవంటి కొడుకుల నిస్తే 
కోటి (పభలతోటి కొండ లెక్కే_ము 
అప్పన్న పెహాము అతలివేలువుంగా 
ఆవుపుడ బెట్టి అరుగు లవలికింది 

గోవు వేడ బెట్టి గోడలలికింది”? 


బద జు గాయలు సిరిభావ ణాలు 
చిలుక లొడొణంంజు చిన్నప్ప నడుమూ 
లకు 
కాకర కాయల్లు కరిభావణాలు 
గంటులొజార్యాలు పెదప్పనడుము 
డా లు 
కత లగ్గం మూాంఛచాల కలగంటి జాల 
కలలోన కలగని కలమేలుకొంటణి 
నాతండడి సిరిజూచి రాజకళజూచఛచి 


రాజులంకినారు నిలువుటు వాలు” 
ఓ 


“చచ్చిపోయి మా తాత స్యా నవుం శు 
గోవు దానము జేసె కొడుకు నాతండి 
సున్నము కొందరిది పసూూజకొండరెది 
పుని,స్ర్రైజన్నాన ఇనావ్రుకొందరిడి 
భాగ్యము కొందరిది బలము కొందరిది 
బాల పాయమునాడు పె' డృకొందరిది 
కాటుగకచుక్కు బొట్టు కడిగి కేబోదు 
నొష్ట్టువాసిన బాలు తుడిచినాబోదుి”? 


62 


మిన్నేరు 


“ఆరు నెలా బాల అడపడిగటి 
Ta Ge A) 
ఆయెనే సీతమ్మ అడవులకు పయినం 
ఎటులుంటా వమ గ్‌ నటడవి*ోన 
SA) రి 
నామరది అక్ష తనో నావద్దనుండ 
నాశేవిం భయమమ్మ నట్లడవిలోని 


“ఏటొను పుచ్చల్లు యెొజ్ఞ తుమ్ముల్లు 
యె Mn య ౧ 
ఎలమంచి తుము పూడి గంగ పుట్టిల్లు 
వాటొడ్డు ఫుచ్చల్లు పండుదోసల్లు 
పంపాది ధనికొండ పాపపుట్రైల్లు 
అల్ల నేరేకులు పశ్లానబోసి 
అంపిస్తిము_క్రిఫలమయ్య గురువులకు 
యింతే చక్కనిపండ్లు ఎవరంకినారు 
నాళిష్యు కూతురు వై బేహినీతి” 


క వడ్డలో వరిపొట్టు కలపశేతల్రి ! 
వంశాన నికడుపు వరి లవ లెను 
pC? 
సాలల్లొా పంచదార కలపవే తల్లి ! 
( ౧౯౫ 
ఛాగ్యాన నికడుపు ఫలమందవ లను” 


“నాతోడబుట్టిన నలుగు రన్న లకు 
చదువు లెవరే తల్లి చెప్పినారు 
నీళ్ళలో బుట్టన నీళు కాకులకు 

నీతు అవ రే తన్ని తెలిపినావారు ? 
అడవిలో బుట్టన్న లేడివిల్ల లకు 
నడుము తెవరే తల్లి దిద్దినావారు 7” 


'ీ సారస్వతేం 68 


“వంక కుళుడ వయ్య వెన్నూ డవయ్య్యూ 
ంకీర్ణు చెలసితివయ్య యాగట్లనడువమూ 
గట్టుల్లుగావమ్ము ! కనక(న్రీమేడ 
మేడల్లు గావమ్శు! మేరు శిఖరాలు 
శిఖ రాలుగావన్ము ! (శీరామగుళ్లు 
(శిరామగుళ్లు కాడ ఏరామగుత్లూా 

వ రామగుశ్ఞాకు యదుెరెండలాయి 
వయించు సారంగి నాదింజవనము 
చీకటి కోనల్లా నేనాక్క_ గాన్ని 
శివుడు నాకిచ్చిండు చిన్ని బాలల్ల 
నాచిన్న బాలలకు పాలులేనని 

కర యమేచు డిచ్చిండు పాడావువుంద 
పాణావుమందాకు నీళ్లు లేవాని 

వను బేవు డిచ్చిండు వరద కాల్వల్లు 
కాల్యల్ల నీబ్లా గి బా తైబాల్లావు 
బొల్లావు చేశేము - భోగి వేచజేవి ? 
బొల్లావు బసవన్న “గల తన్న 

ర తునక మునతల్లి -  అలమేలువుంగా, 


4. నంతానాహేక 


కొడుకుల కననాళ్ళ కడువేమిన డుపు 

కుల ముద్దరెంచన్న్ని క్రాౌ.శుెకేదు కొడుకు 
నవీ 2 పళ్ళ 

వీడి కడు విత్తవాలు మడి కెల్త జాలు 


వక్కు_డే కొనూక న వంశాొనజాలు 
ui, 


64 ఇ న్నే రు 


కొ త్తచింతపండు గోనెల్ల చీకు 
గా(డాలి వస్త్రాలు సపెళ్సైల్లచీకు, 
గుమ్మడిపు య్య్యూలి వంగవాలాలళల్‌ 

అతి రాచగారాల పండువండాలి 
గుమ్మిడీ మాయిల్లు వంగ మూవంశం 
వ రం పండుఅెబ్బౌాయి 
కన్న కానుపులెల్ల కడుచక్కొ-నయి తే 
కన్నులపండుగే కన్న తల్రికిని 
లాభమ్ము లాభమ్ము వమిలాభమ్ముు 
కొడుకుల గం కను కోటిలాభమ్ము. 


[వసావన 


జానపదులు ఒకే గేయాన్ని అనేక సన్ని వేశాలలో, అనేక 
రాగ కాశాలలో పాడుకొంటారు. వీధి నాటకాలభళో పా(ోచిత 
సందర్భాలలోనూ, హోస్యగాడు విరామ సమయాబలోనూ గర్భిణీ 
పరిణామ చిన్నెలూ, (పసవవై రాగ్యం, (పసవ వేదన, చికిత్సలు భి 
నయపూర్యకంగా పాడి సభికులను ఆనందపరుస్తారు. వీటినే జూన 
పదులు కోలాట భజనలో కోపులు తీస్తూ పాడుతారు. 


గర్భిణీ పరిణామ చిన్నెలు 


గర్భం ధరించిందంకే నెల దప్పింద్కి సీళ్లోనుకుంది, కట్టింది 
అంటారు, గర్భధారణ లగాయతు (పతీనెలా ఒక్కోరకంగా పరిణామం 
చెందుతూ, ఏడవ మాసంలో అడకిశువూ, తొమి శ్రదవ మూాసంలో 
మ గళిభఘవ్చూ జన్మించడం సాధారణంగా జరుగుతుంది. 


ఆ సారస్రుతం 65 


నాడనామ్మక్రియ _ ఆట తాళం 


పల్లవి ఫఏ- అత్తావారింటికి వలాగు శే బోదు 


1. 


10. 


ఆరడి వచ్చేగ చే ? ఓ యమ్మ ! నాకారడి వచ్చేగడే ॥అ॥ 
పూచిన తంగేడువతె పుట్టింట నేనుంళు 
బుద్ది చెదరిపోయి | ఓయమ్మ నాబుద్ధి చఇదరిపోయెనే pe} 
చుక్కొ_లలో చందునిలాగు |! చక్కానివాడని 
ఒక్క. గడియ బోతినే |! ఓయమ 2 ననాక్క_ ఘడియబోలతినే ॥అ॥ 
"నేనువచ్చి సెలతూయు | నెలలోనే కలయాయొ 
సెలతప్పె నేమినేతునే 'శీయమ్మ నాకు నెలతప్పె నేమి సేతునే॥అ॥ 


రెండవ నెలవచ్చె ! వెండాయె వేగిళ్లు 
రెండుగానక పోతినే ! ఓ యమ్మ నేరెండు గానకపోతినే ॥అ॥ 


=, మూడవ నలవచ్చె | ముద్ద పిండం బూయె 


ముందుగానక పోతినే | అమ్మయ్య చే ముందుగానక పోతినే॥అ| 
నాల్గో చెలవచ్చ | నలుపెక్కె_ కుచములు 

నాడుగానక పోతిచే | ఒఓసమ్మ నే నాడు గానకపోతినే le} 
అయిదో చెలవచ్చె |! అవయనవా శేర్పడె 

అయ్యో జే శేవిసేతునే | అవు య్య అ యో్య్య్యూ'నేనేమి సేతునే lel 
ఆరవ నెలవచ్చా ! తరి పండ "వాయె 

అతివ నేనేమి నేతునే | అమ్మయ్య అతివ చేశేమిసేతునే ॥అ॥ 
ఏడవ నెంవచ్చె | యెదురు పిండంబాయె 

ఏమి నేతునే ఓయమ్ము | ఓతల్లి వమినేతునే ఓయమ్ము 1॥అ॥ 
ఎనిమిషో నెలవచ్చె | వనుబట్ట బరువెక్కె- 

ఏలాగు (పసవింతునే ఓసమ్ము | నే నేలాగు (ప్రసవింతునే ॥అ॥ 
9 


a6 మి న్నేరు 


(పసవ వైరాగ్యం 
గర్భిణీ (ప్రీ (పసవించే ముందు తనకు కల్లుతున్న వేదనలు 
సహించలేక, వ. తనకు వద్దంటూ వాపోతుంది. 


శ్రీరాగం = _ఆదితాళం 


పల్లవి - జన్మజన్మకు. నాగమతల్లీ | 'చాధలిట్లు వేధించుచుండిన 
మన్నధుడై నా మగడొద్దమ్మూ ! 
వొద్దు. ఒద్దు మగడొద్దోయమా జ! నాగమతల్లీ lజ| 
1. ఇదియుగానక ముందిటువలె దోచిన 
సెండ్లాడినగాని పెనిమిటి వదలుదు leh 


2, భరింపరాని యో బౌధల కోరను 


యింత వేదన Xర్సితె యెందుకి మగడు lei 
8. సుద్దులెల్లవిని సుదతిరొ యిటులను 
బుద్ధిగడ్డి తినెనో నాయమౌా 3 ! lel 
(ప్రసవ వేదన 


ఉద కాలాడ్డం, సీళ్లాడడం, కనడం, (పసవించడం అనేవిపర్యాయ 
పదాలు, (ప్రసవించే ఊఊ! అనేకరకాల బాధలు వస్తూంటాయి. మంత 
సాస్‌ ముసలమ్మలూ ఆమెను ఓదారుస్తూ వవేవో చికిత్సలు చేస్తూ 
వుంటారు ఈ పాటను పరిశీలించండి. ' 
పల్లవి ఫ- నడుమూ కళుక్కు. మనెనమ్మా 
అమ్మా ! డ్డ యమ్మలారా ! [స॥ 
1. ఘడియ ఘడియకును కభ్కువునె నడుము 
కడుపులో నులి'పెక్టైను, తల్లీ 1న 


జీ సారస్వతిం 67 


వై కడుపు కొంచెము నొక్కొరమ్మా 
కడుపులో కల్వరించె నమ్మా 
సుడివడితిని యిక చూతునో లేవో 
వడివడి మానారిని యటురమ నుడు న! 


0 
OU 


మంత సానిని బిల్వరమ్మ అభి 

మం(తించిన జలము నాక ందివ్వరమ్ము 

మం(తసాని నిటుచంతీకు తే-రే 

కాంతీలుపోయి కడువేగమున [న 


వ్‌ 


పక్కలు నొక్కొ-సాగనమ్మ |! భయపడి యీ దేహము 
పిక్కలు పొక్కి-పోయెనమ్మి 

పక్కొ_లు నొక్కు_చు పిక్కలు చెదళెను 

చిక్కితి బాధకు దిక్కెవ్వరు యిక |న॥ 


ర్‌. కూర్చుండి ఒపలేనోయమ్మ | కుదురెన శుక్కొ-ము 
దెచ్చి వెనుకను వుంచరమ్మూ 
కరార్చుండుటకు కుదురదు (ప్రాణము 
తీర్చ-రే కష్టము నేర్చినవారలు fన) 


6. ఈసారి వింతబుక్లై నమ్మ ఈబాధ యేమోా 
వేసార (పాణ మెట్లో యమ్మా 
వ్‌ సంతుకునై నా యిటుబాధలుండీన 
ఈసడింతునమ్మ దోసకారిపనికి ॥ [న 


సుఖ [ప్రసవానికి చికిత్సలు 
నుఖంగా ఉద కాలాడాలని, ముసలమ్ములూ మర్మత్ర సానీ కొన్ని 
చికిత్సలు చేస్తారు. 


68 మిన్నేరు 


ఆనందభైరవి - చతుర్యశ 
పలవి వా అయ్య యో పణతిని లేవదీయరనూా స 
యయ 


జాగుసేయక ! జావకాచి పోయరమ్మా ie 
1. చెయ్యిచ్చి గోరంత యూత మియ్యరమ్మా 
చెయ్యగాణే దూలానికి తాడు వొయ్యరవమా గ్‌ IE] 
౨, అక్క_లారా ేవతలకు ( మొక్క-ండోయన్నూూూ 
(మొక్క- దేవతలకు ముడుపులు గట్టు డోయమ్మూ ie 
ల, నందిని (తిప్పి తే మంచి | దందురమ్మూ 
సందడిలో మగవారిని | ఎంచకండ మ్మా! rey 
ఎన్నెమ్మ 


(పసవమయిన వెంటనే శిశువుకు బొడ్డుకోసి స్నానంచేయించి 
మెత్తని గుడ్డతో తుడిచి చేటలో పడుకోబెట్టి, మట్టిబెడ్డలు దిగ 
తుడిచి మంత్ర పానివై పునకు పార వేసి, ఆముదప్పు వేళ్లు కుడిపి. తల్లి 
(ప్రక్కలో పడుకో జెడ తారు. 

నాల్గవరోజు ఉదయం తల్లికి ఈనుకుకాయం పెడతారు. ఆ 
సాయంకాలమున గుమ్మంవద్ద “కోాపలాగ ద్వా రాని! రెండువై పులా 
వేడబొమ్ముల్ని పెట్టి, భూతులస్కీ హనుమంతబీర, (పాతవెప్పు, ముంగిట 
కట్టి, సంధ్యా కాలములందు ఎడ తెరవి లేకుండా ఎవరికి తీరుబడిగా 
వుంకుే వాశే - పురిటి గుమ్మంవద్ద కూర్చోని, “ఎన్నెమ్మ”పాట 
పాడుతూవుంటారు, 


“రావేరావే ఎన్నమ్మా, సీను పోవేపోవే యెసన్న మా శ! 

నికు చీరెడతా మెన్నమా ఆ నిన్ను పూజిస్తామెన్నెమ్మూ ! 
ఒక్క నాడూ యెన్నమ్మా, సీవ్రు ఒప్పూగనుంటివి యెన్నమ్మూ! 
రెండోనాడూూ యెన్నెమ్మాా, స్‌ లోగిళ్ళనుంటిపి యెన్నమ్నూ! 


శ్‌ ఫ్‌ ఇర 


మూడోనాడూ యె న్నెమ్మా, సీవుమూల్లుచునుంటివియెన్నె మా శ్ర! 
నాలుగోనాడూయె న్న మా 3 సీవున వ్వుచునుంటివియె న్నె మా జ్‌. 
అయిదోనాడూయెన్నె మ్మా, సవు అంగిళ్ళనుంటివియె న్నె మ్నూ! 
ఆరోనాడూ యెన్నమ్మా, నివ అరుస్తునుంటివి యెన్నెమా ఇ! 
వడవనాడూ మెన్నెమ్మా, నీవు యేడుస్తువుంటివి యన్నెమ్మూూ! 
ఎనిమిదోనాడూ యెన్నె మ్మా, సీవుయేర్షాటిపోతివి యెన్నెమూా |! 
తొమ్మిదోనాడూ యెన్నమ్మా, తోరణాలూగడితి మెన్నె మా ఇ! 
పదోనాడూ యన్నెమ్మాా, నీవు పరుగెత్తిపోతివి యెన్నెమూ శ! 
పదళొండోనాడూ యెన్న మా గ మేము బారసాల చేస్తి మెన్నెమా జ! 
(చావ్మ్నాడి కూతురు మాలోడిపెళ్లాం, ఏడువాడల కెల్ల శ్రీరామరక్ష 
(అంటూ కథ చెప్పుతారు.) 


పురుటినాడు వాడవాడల వారు వేడిసీళ్లవింటెలూ, పసుపు 
ముద్దలూ చేస్తారు. బిందె మిద బిందె చొప్పున బాలెంతశాలి॥ 
పురిటినిళ్లు పోస్తారు. స్నానానంతరం సూర్యునికి నమస్కారం చేయించి 
వేరంటాళ్లు అక్షింతలు వేస్తారు. 

కొతేమ్ము కొ రెమ్మ ఎన్నెమ్మ, పోతురాజు అను సలుగురికి 
నె వేద్యం పెట్టించి, అందులో ఆంటిని యిద్దరు బాలికలకు, ఒకటి 
మంత్రసానిక్సీ ఒకటి కుక్క-కీ పెడతారు. 

పురిటిమంచం మిద మంత్రసానిని చొర్గించి, బొడ్డుకోసిన 
కత్తితో కాటుక వేయించ్చి బిడ్డకు పెట్టించి, వెల్లుల్లి బొడ్డూ పసుపు 
దారంతో కట్టించి, శిశువునకు ముల తౌడు కడతారు, 


పదకొండవ రోజున బారసాల మహోత్సవం జరికి నావు 
కరణం చేస్తారు. 


6. ఆనందం 


చిడ్డతల్లి తనబిడ్డను చూసు ఆనందంతో మురిసి పోతుంది. 
Go pane 

రకరకాల వర్టి ౦చు కుంటుంది. లాలిస్తూ తినిపిస్తుంది. తన నోముల 

పంటగా భావించుకొంటుంది, 


లాలి౦ప్ప 


జాజిపూల ' జలక్రనూాడి 
పాల వెల్లీ పాల కెక్కొ.. 

అ త్తయింట నడుగుపెట్టి 
ముగుడు రాగ ముగముడాచి 
ఎందుకింత సిగ్గుపడుదు 
వేల నీకు యింత సిగ్గు ! 
తాడిచెట్టు తలను దన్ని 
తాతసిడ తరిగి దన్ని 
నిదుర లెము గ్‌ నిమ్మకాయ 
కళ్లు విప్పు కందివిలక 
త్యరగ లెమ్ము తల్లిగాబె 
చీలుకవచి స చెట్టుమొోద 
విలుచుచుండె వీల్ల నిన్ను 
వేగలెమ్ము వెన్నయిదుగొ 
'కితకిత కితకిత "కితకిత. 

ఊ ఊ ఉంగన్న 
ఉగ్గుపాలు యిందన్న 
గంకెడు ఉగ్గ క్రమ న్న 
ఆమ్ముక కరక్క-క మింగన్న 


సారస్వతం 71. 
డా డా ఉఊ ఉంగన్న 
లుంగలు చెట్లకు (గక్కున్న 
ఓర్వని సవతుల దిప్టన్న 
ఒప్పూగ మసలర బుచ్చన్న. 
అరటి పండంటి పండు 
అమ్మన్న ముద్ద 
చే చే రామన్న 
చే_రాజుముద్ద 
అమ్మున్న ముద్దునూ వమిఎన్నాాను 
అచ్చనావుల పాలన్నారు 
దోరగ వేగిన గారన్నారు 
పాకము వట్టిన అరిశన్నారు 
పటికపంచదచార చిలుకన్నా రు. 


చిటేత పండెరుపు ! చిలుక ముక్కె-రుపు 
చింతల్ల చిగురెరుపు | జీడిపం జెరుపు 
దానిమ్మ పండెరుపు |! తాంబూల మెరుపు 
"తా చరుప్రుఅబ్బాయి ! తన వారిలోన. 


మా ణీ క 0 
ఆట మాణిక్య మే | పాటు మాణిక్య మే 


మూయింతి అమ్మాయి 1 ముంచి మాణిక్య మే 
నట్టింట అమ్మయి రత్న మాణిక్య మే. 


72 


మి న్నే రు 


“ఆఅరటిపండూతీకి ఆవుపాలే తీవి 
మాచిన్ని అబ్బాయి మాటల్లు త్రీకి?? 


“చదువంకు అబ్బాయి 
చండి కేశాడు 

బద్రెపలు వారా 
బుద్ది చెప్పాలి 
“చనదువంకు అబ్బాయి 
సంతోవ పడును 
అగసాలి రామయ్య 
నగలు చెయ్యాలి 
పారును వీల్హలతో ను 
పోట్లాడ బోక 

ఇరుగు విబ్రలతోను 
వట్లాడ బోక 

చక్కగా నీచదువ్ర 
చదువుకో తండి 
చదునవ్రుకుంకు సీకు 
సౌఖ్య మజబ్బేను.” 


దొంగబువ్వ 


కక్క వచ్చి తింటుందో | నక్కేావచ్చి తింటుందో ? 
ఎలుెకీ వచ్చి తింటుందో ! చిలుక వచ్చి తింటుందో ? 
విశ్లే వచ్చి తింటుందో |! బన్లే వచ్చి తింటుందో ? 

మా అమ్మాయే తింటుందో | మూ అబ్బాయే తింటాడో ? 
ఎవరు వచ్చి తింటారో 1! భోత్‌ వోత్‌ ఫోత్‌, 


ఆ సారస్వతం 78 
బూచివాన్ని కిలువ నంవనా ? 


జూచివాని విలువ నంచనా। నగనోపాలకూల | 
బూా-దిబూాని పిలువ నంపనా ! + 
బూచివాని పిలువ నంపబో తె వద్దు వద్గనేవు 
లు యలు 

బాచియిచ్చి, జోలపాడి, యూచినాను నిదురవోవు ॥ 
అల్లమూారగాయ పెరుగు అన్న వూూరగించువముం కు 
వల్ల తేన తొనలు గావ లను తెమ్ము 'తెమ్మునేవు! 
బంతిచేతికిచ్చి గోపాల యాడుకొమ్మానం కు 
కంతగించి చేరుచోట బంతులవి గాం అతెమ్మునేవు! 
బాగుగాను పూలపాన్సుమెన పవగ్రళించుముం కు 
నాగు బాము పడగనెక్కి- నాట్యమాడవలె ననేవు! 
మ _త్లగజము తెచ్చి చిన్నతి_త్తిలోపలుంచినా 
చె తిమోదబెటి నన్నా త్వుకో యశో దనేవు! 

ప 6 కగో 
రాముకెల భొదగిరి రామదాసు నేలు సామి 
మ ర వఫఘలములొసగ్ని చై_వల్యాము జూపువాడ॥ 


బూచివాని విలువ నంపనా!॥ 


ఉఫ్‌ అంమెనే ఉలికి పడావే | 
ల్‌ 


నూకలు పెకైద = ఏకులు వడుకు 
నూకలు యిుచ్చెద - మేకలు “కాయి 
అటుకులు సపెక్టైద - ఆవులు మేపు 
బెబ్బులి వచ్చిన -- జెదరను కాజా 
చిజలుతలు వచ్చిన _ జెదరన్రు కావా 


10 


74 


మిన్నేరు 


ఎలుగులు వచ్చిన - వడ్యవు "కావా 
వడగలు రాలిన - వణకవు కావా 
ఎంత్‌ ధైర్యం = యిటు భూడుమురి 
“ఉరి అంపేనే - ఉలిక్కి పడ్డా వే, 

జొ ట్లు చు బ్లు 
మామయ్య పంచేడు -- మందలో కెళ్ళి 
పొలేళ్లు తెచ్చారు పాల కావిళ్లు 
బుడ్డి ముంతలతోటి బుడిగావుపాలు 
పదవమ్మ చెల్లెలా పట్టుకొద్దాము 
తోడుపాసెంతోడు, తోడుతే నీచెయ్యి వేడి 
వేడివేడి. పాయసంజుజ్హు, జుజ్టి లే సీనోరు చుట్టు, 


అమ్మాయి రూపునా అవతార మెత్తె 
కాత్యాయనీ దేవి కరుణించ మమ్ము 
ఒడినిండె హాాన్ను లా ఒయ్యారిబొమ్మ 
పట్టి నా నోములూ పండి వచ్చాయి 
చేసినా (వతీములూ సిద్ధించినాయి 
చివికిన (బతు శేను చివురించె మరల 
(మోడ్రైన చిత్తము మోసు లె త్తింది 
కన్నీటి జల్లులో కడకంటి నవ్వు 
హాలావాలమ్ములో అమృత పుథార 
పుత్ర కోకాన్నిలో పొరబేటి మాకు 
తొలకరి మెరుపు మా చిలుకలాతల్లి 
కోటిపల్సీశ్వరుని కూరిమికి గుర్తు 
చిస్టైమ్మ మాతల్లి చిన్నా రిముద్దు 


ఈ సార స్వతం 75 


(శ్రీగారి 'బేవి మాచింతలు దీర్చ 
అమాళ్ళయిరూపునా అవతార మెల్సె॥ 
నిత్యకళ్యాణమ్ము పచ్చతో రణము 
పాపాయి వూనులే పండుగలు నూకు 
ఎక్క_డున్నావోయి వెరి శంకరుడ 
“ఉంగాయిి నీకొరకు బెంగతో వుంది 
పాలేన (తావదూ పట్హపట్టింది 
జోలపాటలు వింటు సోలబోదింత 
ఆలించ రావోయి పాలించరమ్మ 
ఆలించి పాలించి ఆదరించేవ 
అమ్మాయి నిచ్చేము అల్లుడా నీకు 
కాదనక చేపట్టి కనికరించాలి 

కన్నెల నవ్వులే కట్నాలు నీక 
లల్హమ శ్ర చూపులే లాంఛనా లన్ని 
చిక్రైమ్మ పలుకులే పట్టువస్త్రాలు 
విల్లడే పదివేలు పెట్టుపోతల్లు 
చుట్టపక్కా-లతో శుభలగ్న మందు 
తరలిరాగదవయ్య పర మేశ్వరుండ 
పెళ్ళిపనులూ బాగ తలపెట్టినాము 
మాట తిరుగుట లేదు మనువు నిశ్చయము, 


7. లాలి, జోల, తొట్ట ఊయెల పాటలు 

బాలెంత రాలు తనబిడ్లను ఉఊయొలలో పరుండ బెట్టి పాడే 
పాటలే, ఇన్ని వేర్లతో ఉన్నాయి. కొన్ని బిడ్డపరంగానూ, కొన్ని 
దె_వపరంగానూ ఉంటాయి. 


76 


మిన్నేరు 
జోలపాట 


“తో వో చో చో లాలీ 

నిదపో బలభద్ర రాజకుమార 
నిద్రపో అబ్బాయి న్మిదపోవయ్య 
ని(దకు నూ శేళ్లు నీకు నూ లేళ్ళు 
నిను గన్న తండ్రులకు నిండనూ రేళ్ళు 
న్నిదించు (శ్రీరామ నిదించు రామ 
నిద్రించు రఘురామ రాజసు. తాము 
కమలా _ప్తకులచం(ద కౌసల్య రామ 
మునివెంట నేగిన ముద్దుల రామ 
"తాటకాంతక రావు దశరథ రావు 
ఘూరమాారీచుని బొరిగొన్న రామ 
శివువిల్లు విరిచిన (శ్రీరామ రామ 
సీ తాకళ(త యో శృంగారరామి. 
చిట్లి చిట్ర చిట్టి చీమల్ల మజ్జి 

మట్టి [కింద వాడు తొజ్రినాగన్న 
తొల నాగన్నకు తో డెవ్వరమ్మా 
గొత్తైల గాచేటి గురవడే తోడు 
నిదపో అబ్బాయి సీళేేజనయన 
ముద్దు కృష్ణుడు వచ్చి ముద్దిచ్చిపోవు 
ఊరుకో అబ్బాయి ఆోళ్ళన్ని మనవి 
ఆాగుకున్నా నిన్ను ఉఊచెద తండి. 


“లాలీ లాలీ లాలీ 


భాలమ్మలాలీ = లాలమ లాలి 


ఆ సార స్తత 0౦ 77 


లాలమ్మ “గసజ్రూలు 
లంకల్లూ మేసే - లంకల్లా మేసే 
అ 

బీడుల్లా మేసే - బీడుల్లా మేసే 
అప్పన్న “పక్షాలు 
అడవుల్లా మేసే - అడవుల్లామేనే 
ఈఊోరుకో అబ్నాయి 
జెట్‌ అబ్బాయో - వెజ్‌ అబ్బా (యో 
ఈ గటు మాయమ్మ 

య €9 కు 
ఊరిశకెల్ళిందీ లా ఊరి కెళ్ళింది 
పాలిచ్చు మాయమ్మ 
పట్ట మెళ్ళింద్‌ ఆ పట్ట మెళ్ళింద్‌ 
న్‌లోెసె విధాయమ్ము 
సీల కెళ్ళింద్‌ యం సీలఆళ్ళిందీ.”) 


విల్లు మ్మ కన్నుల్లు బీరపువ్వుల్తు 
అచబ్యాయి కన్నుుల్లు కలువ శేకుల్లు 
గోలునకేకుల వంటి నీకన్ను లకును 
కాటుకలు పెట్టితే నీకు అందము 
వడువకు వడువకు వెట్టినాతం(డి 
వడి సై నీకళ్లు నీలాలుకారు 
పొలాలు కారితే శే చూడలేను 
నిచపో అబ్బాయి నిబపోవయ్య 
ఛచ్రకన్యక లొచ్చి నిద్ర పుచ్చేరు 
కాకమ్మ విచుకవమ్ము కథలు చెప్పేరు 
పట్టు ఉయాం్సంలలో పండ బెళ్టురు. 


78 


మి న్నే రు 


అబ్బాయి మామల్లు ఎటువంటి వారు 
ఏరులూ ఛూరులూ విక్రమార్యూ-_లూ 
అబ్బాయి తం(డ్రుల్లు ఎటువంటివారు 
రాజ్యాలు యేలేటి రామలవ్ష్ముణులు 
అచ్చాయి మామల్లు ఎటువంటి ఐ*రు 
చెవి ఇవికి బారెడేసి కమలాలవారు 
అడ్డ పాగలవారు అంగీల వారు 
వేటగుజ్జా లెక్కి_ వేటాడువారు 
జో- హోయి - జో- పోయి. 

వు య్యా ల 
కొబ్బరి చెట్టుకు వెయ్య రుయ్యా లా 
గోపమ్మ మనుమల్ని ఊపరుయ్యాలా 
మామిడి చెట్టుకు వేయరుయ్యా లా 
మాయమ్మ మనుమల్ని ఊపరుయ్యాలా. 
మంచినీళ్ల బావి వెనుక వుయ్యాలా 
మంచిమన్సి చెట్టు బు న 
కోనేవారు బేక స 
కొండ అెత్తు పెరిగి పోయె ,, 
కోయించు రాముడూ 59 
పంచిపెట్టు సీతమ్మ ఫ్ర 
ఒకొక్క పువ్వునా 5) 
పిడికెడు గంధంమెడన ,, 
ఇబాలుచాలుఅక్క.లార ,, 
సంపంగి మొగ్గలార fs 
జానికి గారికీ వుయ్యాలా. 


య సార స్యతం 


లాలిపాట 
చాలుచాలుర కృప - వోరుపెట్టకుర- 
చలవపాన్సువిాద - పవ్వళించావూ 
ఎంత వూూచినగాని _ నిదపోవేమిోా 
కథ చెప్పెదను నేను - వూ ఆనుచు వినరా! 
సూర్యవంశ మున = దశరధ మహాోరాాజూ 
అనుచు నొక్కాడు - రాజ్య మేలుచు నుండి 
పుతులూ లేరనుచు - పుత్రకామేషి. 
రామలమత్ముణ భరత - శతృఘ్ను పుటి! 
కౌసల్య రాముడూ - అనుజులతొ కూడ్సి 
అయోధ్యలో పెరుగు - చుండంగా 
కౌశికని యూగమున - విలువరాగాను 
'రామల శక్ళుణులుకళూడి - చనుబెంచి రపుడూ! 
తాటకిని ఖండించి -* యాగము నడివి 
గాతమునిసతి - ఇాపములు దిర్చిపోయి 
హారుని విల్లు విరిచి - నీత-పెండ్తాడి 
పరశురాముని - భాంగపరచి పురికేగన్‌ | 
తండిసత్యము నడుప - నీతతోకూడా 
రామచం(దులు కానలకు - చనుదెంచెన్‌ 
నారచీరలుకట్టి - తమ్మునితో కూడా 
గంగచాటి చిత - కరూటమున నుండి |! 
భరతుడూ వేడ - పాదుక లిచ్చి పంపి 
అత్‌ అననూయకును - (మొక్కి చనుదెంచెన్‌ 
పంచవటికి పోయి - మర్ష కాలాను 
రామ లత్ముణ నీత _ స్థిరము గానుం4డి | 


79 


[లాలి 


[లాలి] 


1లాఖి 


lel 


6౮! 


les] 


ఏ0 


విన్నేరు 


పసిడి మృగమును జూచి - వీత అడుగగనూ 


వట్టి తెచ్చెదనని _ రాముడూ వెడలెన్‌ 
మారీచు మాటలకు - (భొమసి జానకిని 
వెంటను లత్ముణు _ పంకించెనప్పుడూ | 
రావణుడు సన్యాసి - వేషమునవచ్చి 
సీతను నెత్తుక - చనుబెంచె ననగా 
వుుంకారమున లేచి - (శ్రీకృన్లు డపుడూ 
సౌమిత్రి విల్లు - యిమ్మనుచు పలిశేనూ | 
కొంత సేపు యశోద - విస్నయంబంది 
కలువరించను తనపట్టి - డనుచూ 
(వేమతోడుత నెత్తి - కౌగిటనుజేర్చి 
పహోరతులిచ్చి ముద్దు - సెట్టి పాలిచ్చెన్‌ | 
ఎందుకుర కృష్ణమ్మ - యేల[(భమసితివి 
వమికలగంటివి - నాముద్దులయ్యా 
నాతోను జెప్పరా - చిన్ని గోపాలా 
సనకాదివందితుడ - శ్యామలా రారా । 
చదకొండు వేలేండ్లు - నీతతోగాడి 

దశ ముఖునికొట్టి ఒం రాజ్యమును యేులితివి 
కొంకను రావణుడు - బొచ్చు ననగానే 
ఖండింప లేచితివి - నోపాలబాలా ! 
నిద్రపోవలె ననుచు - కధ చెప్పితినిరా 
సీవ్లు రాముడ వనుచు - యిపుడు తెలిసానురా 
యొనమం(డడు పదపహోరు - వేలపడతులను 
సెండ్ఞాదువు లేరా - దుర్లసోదరుడా | 
లాలనుచు యశోద - కధ ఇెప్పగానూ 
చాలకృమ్లడు వూ - అనుచు వినుచుంజెన్‌ | 


[లా] 


lel 


lexi 


lel 


[లా 


లా]! 


loi 


ళీ సారస్తుతం 81 


“(శీరమ్యు జేవాలాలీ, వమూాముద్దు 
చిన్నాారికూన లాలీ 
గారాల కూచిలాలి వమూయన్న 
కంజూత నయనలానీ 
సకలలోకాధారుడూ మునివునో 
జలజాత సంచారుడూ 
అకలంక గుణథిరుడూ మము (బ్రోచు 
ఆర్యా మునోపోరుడూ 
ఇందివ చేత్సణుండు నిజభా క 
బృంజార కా వనుండు 
(శీవాజ్బృనోధినేత నిజభో క్త 
చింతి తాభీప్టఊాత 
"చేవేశు డావిధఛాత సీకు తా 
ద్‌ర్ణ్వాయు వొసగగాత ౨” 


రానూా లాలీ మేఘ శ్యామూలాలీ 


తామరస నయన దశరథ తనయాలాలీ 1 రా॥ 
శ్రీరామా లోక నాయకా “శేషశయనా 

నారాయణా-చ్యుత స్వామి ననున్న తండి foi 
చిన్నిముద్దుల నాయన్న చిన్ని కృష్ణమ్మ 

తిన్నంగ సేవింపయ్య తియ్యంగుండేను 1-రాl 
సంపెంగనూ సె తలంకుద స్వామి ప్‌కు 

ఇంపుతో డచుంచు దువ్వి మెకి రాచెద 1రా॥ 


కర్పూర ధూపాన పొగకాపు వేసేను 
అబ్బబ్బ యిక నిజబామ్మో అచ్యుతానంత ॥రా॥ 
11 


82 


మి న్నే రు 


అర్గాలతొట్టి లేదెము అనుమానించేవు 

ముద్దుపాపడున్నా డనుచు మురిసి చూచేవు 1రా॥ 
గజ్జలం దేలు కాళ్ళ ఘల్లని (మోయంగా 

తజ్జణు కిటతకతక ధిమ్మాని తాళగతుల iol 
శంకలేక చరాచుచుంకు చెలగి చూచేవు 

ఫొంక మెన సౌమి(తి పొంత నిదురించూ రా 


లాలి మాధవుడ లాలి మాయన్న లాలి కేశవుడలాలి 

లాలి ఆచ్యుతుడలాలి మాతండిలాలి కృష్ణయ్యలాలి లాలి! 
బంగారు తొట్లలోను బాగుగా పవ్వళించీ యుండుమిా 
అంగనా మణులుచేరి సంతోపవులరంగ నిన్నూ తురూ ॥లాలి॥ 
సా కెవ్వరయ్య సీకు ననుగన్న చక్కని దొరవుకావా 
ఆటలింకను చాలురా నాతండి అరగడియ ని(డింపరా ॥లాలి॥ 
తలయె_క్తి చూడబోకు నీవిట్లు తంటాలు బెట్టి లేను 

పిలివింతు బూచివాని కనుమూసి వేగిరము ని,దపొమ్ము ॥లాలి॥ 


(శ్రీవెలయ మమ్ము రశ్షింపగా గోరి 
యిీావసుంధర బుట్టినావు దయమోారి 
భావించి మీ పాద పద్యములు జేరి 
సేవచేసిన సిరులు చెందు నవ్యారి ॥ 


లాలీబంగరుభొమ లాలి మాయమ 

లాలి ముద్దుల గుమ్మ లావి సీతమ్మా || 
oa) 

పగడంపురత్నాల పని తొట్లగట్టి 

సొగమై నమె డి గొల్చులుచేత బట్టి 

మగువలూ చెదరు సంభమము లెగగొట్టి 

ముగ లిశేకులను కొొప్పులనిండ బెట్టి ॥ 


|! లా! 


[లా 


ఆ సారస్వతం 


మొలక నవ్వులను వెన్నెలలు వెదజల్లు 
తళుకు చరాపులకు దిక్కులు విక్క-టిల్ల 
చిలుక పలుకులను పాటలను రంజిల్ల 
చెలువుగా లాలియూచెదరు చెలులెల్లా | 
గాజు లొారయగను కంకణములు జాల 
జాూజికొపూలనిండి జలజల రాల 

తేజ మలరను అందియలు రంజిల్లా 
రాజముఖు లూవెదరు రమణి నినుచోల ॥ 
(కిందుగా  మొలనూలి ౫ంటలొగి మెరయ 
సండిదండల కాంతు లందందు మరయ 
చిందులుగ చిరకుచ్చిళ్ళు "మెరయా 
యిందు ముఖులూచెదరు యింపుసాంపొరయ ॥ 


కాంభోజి _ ఆట 


లాలి బాల ముకుంద లాలి గోవింద 
లాటిపఠమానంద లాలి ఘనకంద 
నవజలధర శ్యామ నతేకుముద సోమ 
(పవిమలగుణస్తోమ పరిపూర్ల కావు 
భవభయివిరావు నిజభ క్షరిపు భీమా 
భువనమోహాన పుణ్య కోటివర భామా 
అకలంక చం(దకించానన సుశీలా 
మకరకుండల రత్నే మకుట మణిమూాలా 
(వకటిత మవోభాగ చేయ వసుచేలా 
వికచకవులాయ తేకుణ విశ్వపాలా 


88 


కిలా ( 


less! 


lel! 


వమ. 


[లా 


lel 


|| [లా] 


1లా॥ 


84 


మున్నేరు 


కుంజరా(దివిహార గురుతరగభీ రా 
మంజులాథర వమాానిబ్బృందమందారా 
కుంజ భవక్సత సవన కరుణావ తార 
కంజవాసిని హృదయ కంజ సంచారా॥ 


లాలి (శ్రీభ([చాచలేశ జయలాలి 

లాలి (శ్రునిజభ కృ వాస జయలాలి 
రంగైన నవరత్న మంటపంబునను 
బంగారు తొట్లలో వాసుుమోరగను 
వృంగారముగ సీత నేవించుచుండా 
పొంగుచు నిదురపో అంగనలు పొడా 
పటుతరంబుగ మెరయు భాసుర కిరీటా 
వాటముగ కసూరి తీలకంబు నుదుటా 
ఇవాటువమూాటును తేక సరసము” నిచటా 
నిటుగా నిదురపో నాకన్ను లెదుటా 
సొగసైన మొలక నవ్వుల ముద్దుగులుకా 
సాగనుకన్నుల కలికి చూపులను గులుకా 
బాగుగను విచిన్ని పలుకు నుధలొలుకా 
వేగముగ నిదురపో రఘుకుల తిలకా 
నిద్దంపు చెక్కిళ్ళు సీటు మెరయగనూ 
సద్దుచేయక కొల్తు భ(ద్రముగ నిపుడూ 
(వొద్దు చాలగబోయె ముద్దులారామ 
నిదురబోరా యికను సరద శ్యామా 
వరభ(దగిరి వరద రామచానునకూ 
పరము లొసగుటకై న వేంచేసినావా 


| లా॥ 


lei 


lel! 


lel 


lei 


ley>l 


లా] 


| (లా 


ley || 


|| లాం 


|| బా 


111 జాలా 


a సారస్యతం 


వసియించి వానింట వరవీతతోడా 
వసజబాంధవ వంశ నిదురబో యికను ॥ 


లాలి (శ్రీ}వినోద లీలా వినోద 

లాలి ఉ్యారకపురీ చాలగో పాల 

మిసిమి మించినయటై పసిడి గొలుసులను 
పొసగ వ(జాలతో పొందుపరచియును 
అసమాన తొట్టిలో కుసుమము పాన్పునకు 
జిలుగు బుకుడారి బాలీసుతోను 


అందముగ జాంబవతి చంద నముపుయ్య్యూ 


పొందుగా కాలింది పువ్వులందియ్యా 
మందయాాన రాభమడుపులందియ్యా 
యిందుముఖలతుణ వింజావు రెయ్యా 
సత్య భామయు చాల సంతోవపడగా 
మి(తేవిండద యంతో అ తరువు బుయ్య్యూ 
అలభ(దసతి నిలువుటద్ద మందియ్యూ 
సుదంత సొగసుగా నురటీలు నయ్యా 
చుట్టు గోవిక (స్రీలు తొట్టి నాచంగ 
కోటరంగా రాజు కోర్కె. లొసణగంగా 


వదవ+రువేల నోవికలను చాలా 
మ్హమోాదమున నేలితివ్‌ మదన గోపాలా ॥ 


ఉయ్యాలో జంపాతో 
సౌ రా ప్రా - ఆట 


ఉయ్యాలో జంపాలో మా ఉమామౌ్యహేాళునకు 


రిక 


(లా! 


[లా 


1 లా! 


పీలా! 


1లా1( 


కలా ॥ 


సయ్యన పార్వతీ సరస జేరియూూపె పయ్యెద “దెంగు చేపట్టి les 


86 


మిన్నేరు 


వెయ్య్యారు విధముల వినోదించుచు 
మునుల కంయ్యాలించు పరమ గురునకు 
భారతి వీణ యాబ్రహ్మ తాళము 
పాకారి వేణువు హారిమృదంగంబు 
సారసలయగాన సాహితినెరప 
బృంచారకు లలర నృత్యము సేయు శివునకు 
బ_త్తికి మదిమెచ్చి బాగుగ కన్నప్ప 
పొత్తున భుజియించు పొంతముతోను 
న_త్తరి సాయుజ్య మతేని కిచ్చిన 
గంగో _త్తమాంగునకు జోలశబ్ణ్లమువోయి 
వయెడ తానయ్యు హేలాపురిని యెంతో 
సోయగమున పొడజూపుచును 
హాయిగా నెప్పుడు (శ్రీ యుమాపతి 
నడబాయకున్న మూార్క-ండేశునకు 
(వపేమతో సీతారామ డాసునకు 
కామి తార్గము లిచ్చి కరుణింపుచు 
(శ్రీమన్నహో దేవు నామము గవ్నట్టి 
ఆ మహామసహూనకు నభయునకు ॥ 

లా చీ ము ద్దు అపహా౦ స 

(శ్రీరాగం = వక 

చాధ సాస ససాస - సాససస నిగరీ - గామపా 


1. లాలిముద్దుల పహూంస = లాలిపరగమూా తా లాభిము 


ముగగరిస - సారిసని ఊజాధనీప 
కి... కాంత - లాలోథ్రీ "కాంతా 


a.) 


lei 


csi 


ఉ|| 


lel 


lel 


ఈ! 


lel 


lI 


ఫ్‌, 


Ll. 


12. 


18. 


త్ర సారస్వత ౦ 


శ్రీగురు పాదముల్‌ చిత్తమున కోరి 
సేవగావింపుడీ స్థిరబుద్ధి మోరి 

సకలంబు మరచి తాసత్య్వమును జేరి 
సర్వరోగుల హృడయసాక్షి కలుపూ_ర్రి 


. ముగ్గురు మూూా ర్హులూ ముందుగానిలచి 


భూాగుణగా నూచెదరు పాటిపూజించి 
వుక్కుువతొ నూ చెదరు మగువ నీతొట్టి 
కింగ ఛాయను గొలుసు (చవుతో బట్టి 
సూటిగా రత్నాలమేడ లోపలను 
వీలుగా బవభించి నిదురపోవగను 
పొటించి యోగులు (పస్తుతించగను 
నటనములు జేసెదరు నిటలముందునను 
కమలాశ్నీ ముఖముసోముని ేలినేయ 
కులుకుపలుకులు చిలుక పలుకులను ఇలియా 
కుండలికి సై నుండి కులుకుచును మెరయా 
కరూజిదరు పవనమున సూటిగా గదియ 
ఆరుకుండల మోద నరుదుగా సీవ్ర 
మురయుచుందుభవు మేటి పరములోపలను 
పరబయలు డై వవమున భక్తితో దలచి 
వరములను గోరదరు వాంఛతోడుతను 
శృంగాటకము నందు సొంపుతోడుతను 
నోవామని పలుకుచును సుస్థిరంబుగను 
సర కాలములందు సాక్షిగా నిలిచి 
శేపూచలయోాగికిని నేవగావించిం 


87 


[| లా! 


(లా! 


leye | 


lley~ll 


oa 


lei 


| లా 


లా 


1 లా॥! 


| లా॥4 


ley | 


loi 


88 


ర్‌, 


1 


ఛ్‌ 


మి శ గూ 
లాలి చిదూపుడా ! 


శ్రీరాగం = వక 
ఉజాధసా సాససా - సాససానిసరీ 
లాలి చిద్రూపుడా లాలివైతన్యా 


గామసామ గగరిన - సారిసని చాధథ నసీప 


లాలి స్వ(ప కాళ లాలి పరమాత్మా 
ఓంకార మనియెొడు ఒకతొట్రిలోను 
తత్యమనియెడు చలువపొత్తిళ్ళు బరచి 
యెరుక గల పాపణ్ని యేర్చాటుచేసి 
యేడు జగములవారు మీశయెనవూవా 


. సర్వపరా పరాశ_క్తి మధ్యమున 


(పాశటముగ స్వ(పకాశము వెల్లుచయుండ 
యిడ పింగళ సుషుమ్న మధ్యమునందు 
తీరుగా తిరువేణి తీరుగానూగా 
నాదబిందు కళ్తాతీతమె నెలలుగా 
సుషువ్ను నాళికా ధారమై వగా 
సతుచితానంద నిత్యు డై యినా7ా 
PUR =) Maen «| రాం 

(భూమధ్యమందునా జ్యోతియ వెలుగొ 


లాలనుచు ఊచేరు 

(శ్రీరాగం = వీక్‌ 
దాధసససాసస - ససనససానినరీ 
లాలనుచు ఉఊవేరు లలన లుయ్య్యూలా 
గామపామగగరిస - సారిసనిి చాధసీప 
సీలకూడలిసంగ లింగళుభ శాలి 


| లా 


| లా 


| లా 


| లా$ 


లా 


lei 


lel 


hel 


[ల్‌ 


హ్‌ సారస్వతం 


పగడంపు చిన్ని యుప్పరెె లోపలను 
వముగరాతి దూలముత్‌ మూానికంబులును 
తగుకోళ్ళతొా కుందనపు చేతులను 

బిగియించి వెసమించి (వేమునెలకొనను 


అలికలళికములు మిక్కి-€ ముద్దుగులు కా 
కలికి కన్ను లను శృంగార రస మొలుకా 
పలుకంగ నగుమోము ముత్యాలుగులుకా 
కలకల ధ్వనులచే కంఠములు బలుకా 


జడలు విజుదుల పై నబడి తొడలుజూడ 
వుడవులెక్కెా.డు కాళ్ళకడియములు గూడ 
వీడికిటకు నడగస నెన్న్నడుము లసియాడ 
తడబడక కడువడిని కుడియెడవము ఏడ 


చెంగావి చీరగడుమెటుగు నంపదలూ 
వపాంగుచును ముంగురులు అంగసగనుమెదలా 
రంగైన కుచగిరులు రవ్యుముగ తరలా 
బంగారు పులిగోరు పతకములు గదలా 


మశరల్లెలును మొల్లలును కొొల్హలుగ దురిమి 
పల్ల వాధరు లెల్లయుల్లమున చెలిమి 
యెల్ల వారలుగూడి వేడ్కు.తోబలిమి 
తెల్లనగు యడుగులకు బాజెదరు కలిమి 


చలు నీపాటరాచేయు (వజశెల్ల 
గ ౧౧ 
కలుగు ఇఘైోరముల్‌ కరుణ వెదజల 
చై (యి గాం 
చల్లనై. యుందు రీజగతి వారెల్ల 
అల్ల బేవుని కరుణ ఆత్మనే జెల్లా 
12 


89 


les 


loi 


lei 


lex || 


1) రాం] 


[లా 


90 


మి న్నరు 


7. శ్రీశీరపురివాస (శ్రీ) రామలింగ 


రాతసమదభంగ రాజతతురంగ 
పక్షి వావానరోపభాసిత శుభాంగ 
అక్షయంబుగనేలు యాది గురులింగ ॥లా॥ 


రి, పన్న గాధిప భరణ పాతకావారణ 


సన్ను తా మృదుచరణ మెన్న మిోాకరుణ 
నన్ను బసవని (బోచునుచున్న వితరణ 
నెన్న శక్యం బెరిగి కన్యకా రమణ. లా 


అవకుమార ఊయల 


(శ్రీహోరి బుషిపల్లై సోమవీధులనూ 
ఊరికీ ఉయ్యాల లమ్మువచ్చిన ఏ 
కొముర కొడుకులతల్లి కొన ఉయ్యాల 
చేరతో చేరెడు ను త్యాలుపోసి 
కొన్న చే సీతమ్మ బంగారుతొొట్లి 
వేసెనే సీతమ్మ పొగడంచు చీర 
కన్షైనే సీతమ్మ పొన్న మానులకు 
ఇటునుంచి ఊచితే యిం([దుని ఛాయ 
అటునుండి ఊచితే చందుని ఛాయ 
కొండవంకలతోను కొొనేటి నడువూ 
పాపన్న. మిముగంటి కంటమరుగులను 
ఏడవకు లవకుమార రాముకుమూరా 
వడి స్పే నిన్నె వ్యరెత్తుకొనువారు 
ఫుట్టుటం దెలుబూని పులిగోళ్ళుబూని 
భూ దేవి మోయవ్వవచ్చెి నేడువకు 
"దేవ తార్చన పెశై చేముళ్ళుబూని 


త్రీ సారస్వతం gl 


జనకుడూ* మా తాత వచ్చా నేడువకు 
భనము మిక్కి-భలిబూని థాన్యాల బూని 
దశరభులు మా తాత వచ్చె చేడువకు 
పరగ ేవానుర యుద్ద మూ నాడూ 
నీలపుడు విరిగియు తేరు[గుంకంగ౫ 
కీవితో వైకమ్ము తేరుయె_త్రంగ 
మోతాత దశరధుడు తానేమొ మెచ్చి 
కోమలి కోరుమో వరము లిచ్చెదను 
నాటి వరములు అయిన చేడు తాగోరి 
మోతం(డి పట్టాభి పేక మ్మునాడు 
వరములందిన అవ్వువ చ్చ "సేకువకు 
వెవుల పోగులబూని శెల్లాలుబూని 
శాంతమ్మ మేన_త్త వచ్చె నేడువకు 
రూ నబంగారు రుమాశ్ళె గానుచు 
బువ్యుశ్చంగుడు మామ వచ్చా నేడువకు 
ఉగ్గుబంగరుగి న్న ఉయ్యా లెగొనుచు 
ఊర్ళిళాపినత ల్లి వచ్చె నేడువకు 
చక్క-నిచుక్కు-ల్ల చెక్కిళ్ళు మురయ 
శృతకీర్తి వీనతల్లి వచ్చె చేడువకు 
మల్లెలు మొల్లలు మూడ లేగానుచు 
మాండవి పినతల్లి వచ్చె నేడువకు 
బంగారు పాలాతే గొడుగులు గానుచు 
భరతుడు పినతండ్రి వచ్చె నేడువకు 
లవ. వేలూజేయు రాజాలానణ చు 
లత్ముణుడు పెనతేం(డి వ చ్చెనేడువకు 


92 


మి న్నే రు 


శా(తవులజంపంగ నాయుధముబూని 
శతుఘ్నుండు పినతం(డి వచ్చె నేడువకు 
అంచు పంచలుబూని అందలాల్‌ బూని 
హనుమంతు మనబంటు వచ్చె నేడువకు 
ఒడలెల్ల విభూతి జడ లెల్ల దాల్చి 
కులగురువు వళిష్టుడు వచ్చె చేడువకు 
పట్టుగొడుగుల నీడ పల్లకీ లెక్కి 
పట్టభద్రుడు తండి వచ్చె నేడువకు 
మనమంత గూూడుకు అందలా లెక్క 
అయోధ్య ఇళ దాము అయ్య యడువకు 
బంగారు మేడల్లో రత్నాలతో కలో 
మిమ్ము పడుకో బెట్టి జోల పాడెదను, 


చిన్నికృష్ణాడా ! 
అంచె అంచె అడుగు దీసి 
మంచిబాలుడూ తాను 
పంచ వేగ సరులు అన్ని 
పలికి గజైలు పక్షీణి అంచెలు 
రత్నా కంఠాలు (మోయగను 
కుసుమరాలి శేఖ మధ్య - కాయలమరెను 
అంకించి తల్లి విలువ 
సంకోచములాయె 
పంకజనాభు డనగా 


శ్రీ సారస్వతం 


పరుగు నొచ్చేను 

ఉబ్బుచూ క న్నతల్లి 

గొబ్బునా దురుములేచి 

నిబ్బ రాన చెయ్యి పట 

నిలిపె కొడుకుని 

ఎక్కడికి బోకుమా 

ఎదుటనే ఆడ వయ్యా 

చక్కని నాతండ్రి చాలనమ్మితి 
సాలలూదూలినావు సతుల యిళ్ళదూరి 
పాలు అరగించ వయ్య బాలక అమ్షుడా 
కొంటిపనులు చేయకయ్య చెయ్యి విడచి 
పోవక య్య చిన్నికృమ్ణుడా ! 


(శ్రీకృష్ణుని కోరికలు 
ఆమ్మనీకు దణ్ణమైన పెట్టమనగ బే 
తల్లివై న నీను లేగ చే 
అవు నౌకు తే లముత్‌ొ శిరసునంట వే॥ 

2, పరిమళాల నలుగుపెట్టుమో 
అన్ను నాకు పన్నీట జలక మార్చుమిో 
పట్టుశాల చంగులియ్యు మి 
అమ్మ నాకుకట్టుదట్రి సాబగు గూార్చిమిో॥ 
క. గుత్తమెన గులివెందలూ 
అమ్మ నాకు గుచ్చి సందిటగట్టుమిో 


94 


మిన్నేరు 


ఎక్కువై నమాణిక్యములూ 
అమ్మ నారు కంఠాన హోర మెయ్యుమిా॥ 


చిరుగంటల పతే కమియ్యుమిా 
అమ్ము నాకు గంటశాల చేతికియ్యుమో 
కడవనిండ పాలుపెయ్యుమిోా 
అమ్మ నాకు ఉడగ్గా నె క్రజ్జ్ఞం 'పెట్టుమో | 


ర, ఉక్క-తోటి బువ్వపెట్టుమోా 


అమ్మ నన్ను ఎత్తుకొని తినివిించుమోా 

అటుకులన్ని వొడిని బొయ్యుమో 

అమ్మనాకు అరటిపళ్ళు చేతికియ్యుమిా॥ 
a 


6. పాలపళ్ళు వొడిని పొయ్యుమిోా 


అమ్మనాకు వనసతొనలు చేతికియ్యు మి 
సెనగలన్ని చొడని పాయ్యుమిా 
అమ్మ నాకు చెతుగ్గ డలు 'చతికియ్యుమిా॥ 


ఈత పళ్ళు వొడీన పొయ్సుమిా 

అము నాకు యీోాడిపళ్ళు చేతికియ్యుమిా 
ఫీధిలోను ఆడుమునూామోా 

అమ్మ నన్ను ఏరావ తారుడనుమిో॥ 


ర. గోవులను గాయుమంటివి 


అమ్మనన్ను గోపాలకృమ్లు డనుమిో 
మేఘాలుగాయు మనుమోా 
అమ్మునన్ను మ త్స్యావతారుడనుమిా || 


యీ సారస్వతం 95 

రుక్కిణి సమర్త 
అల్లోనే శేడల్లోూ అతివ రుక్సిణి సమర్తాజె నీవేళా 
నరిగాను పం(జెండు వత్పరంబులో 
పరిశుద్దమగు మాఘమాసనంబులతోను ॥ 
శుద్ధపంచమి శుక్రవారము పగలూ 
సురుచిర హా స్తనతకు(తేంబులోను ॥ 
సౌభాగ్య యోగమును తెతులాకరణం 
సఖియ రుక్షిణి సమర్తాజె సద్భూరణం || 
(కేవ్షమైనట్టి మేల్‌ సింహా లగ్న మున 
చెలియ రుక్మిణి సమర్తాడె సీమ మున ॥ 
వర్ణము లేక ఛభావళ్య వ్యవ్ర్రమున 
ఒనరుగా భోజనం-జె న తరా్యాత | 
యితిధి వారాన బలిమినీ సరికీ 
యరావమూాడు లోకములనేలు విభుడవునూ 4 
వలనొప్వూ యిరాపుణ్యవతిని ౫గన్నట్లి 
తలిదం[డు లెన్ని నోములు నోచినారో ॥ 
సన్నాయి మేళభముల్‌ శృతులు సవరించి 
సదిాా భజంతీలు వాయించరాదో ॥ 
'వేశ్వకన్యకలార వరమృదంగములూ 
పిణొాలూ శృతిగూర్సి పాడరే మూరు ॥ 
సాండు న చిమ్మిలి నానశననగలునూ 
నఖయలు పొంగడాట్‌ నుడతి కివా్యే || 


96. 


మి న్నే రు 


పాయసాన్నము దోసె లతిరసంబులునూ 
వడలు పులివోోరలన్‌ వనిత కిన్యాశే | 
అయిదవరోజు స్నానంబు చేయించి 
ఆశ్రిత బంధులకు భోజనం బిడరే | 
పువ్వులపాన్నేసి రంజిల్లగాను 

పొలతి కూర్చోబెట్టి పాటపాడంగా! 
వామంతి జాజి దవనంబు మల్లెలతో 
సంపెంగములతో కురుల నలరించశే ॥ 
అగరు గంధముబూసి పన్నీ రుజల్లి 
అత్తరు జవ్వాది అలదశే మిరు ॥ 
అరటి పంపరపనస జామిఫలములునూ 
మరి నారికేశాది ఫలము లివరమా త! 
పచ్చకర్పూర కుంకుమపువ్వుతో నూ 
జాపత్రి మిళితంపు తాంబూల మిడశే ॥ 
ఈలాగు నాలుగుసమరాల వరకూ 
శేళిగా వేడుక ల్రేయవ'లె నమా స, 
యేశ్ర్రీలు చెడువారశీధి సమర్షైనా 
యిలనవ(గహముల పూజించవలెనూ | 
పృథివి నెల్లూరు రంగయ్య సన్ని ధిలో 
పొంగళి మొదలై న తళియలీవలెను ॥ 
పిళ్ళారి శెట్టి కోదండ రాముండు 

పెద్దల (గంధముల్‌ శోధించి చెప్పె | 





ర్మ సాంఘికనంబంధొ 
నోంర్‌న్వుతం 


౩. సాంఫింక ఓసంబంథధు నొారస్వతం 


సాంఘిక సంబంధ సారస్వతాన్ని ప్రిలవేడుక పాటలంటారు. 
ఈ జాన పద వాజ్బయంలో సాంఘిక సారన్వతానికి (ప్రత్యేకస్థానం 
వుంది. సమాజానికి పాటలకూ వున్న [పాముఖ్యము మరి వేటికి లేదని 
చెప్పినా చెప్పవచ్చును. 

వీటిలో మన సాంఘికాచారాల హడ్డులు బహుసున్నితంగా 
తెలియబడుతూ వుంటాయి. నిజానికి ఆ[వత్యేకత సంఘాలలో, 
కులాలలో ుళ్ళిపేరంటముల సందర్భాలలో, వేరువేరు సమయాల 
లోను పాడేపాటలు నిండివుండే సంపూర్ణ స్వరూపమే. 


13 


98 మిన్నేరు 


1. ఏయ్యము 


(తోవలో ఒకరాజు తో కేసినొడు 

తోట లోపలపండ్లు దొర్లుతున్నాయి 
దొధ్లుతున్నవి తియ్య దోసపండ్లన్ని 
ఆ పండ్లు పంపాడు ఆరగించంగ 

తింకును తియదోస పండే తినాలి 

కంకును కొడుకుల్ల కాన్వే కనాలి 
కంశును కొడుకుల కాన్స్పే కనాలి 
అంది తే అన్న తో వియ్యమందాలి 

అందితే అన్నతో వియ్య మంచాలి 

ఆడితే వదినతో జగడమాడాలి. 


ఇల్సలికి ముగ్లెట్టి యింతపని చేసి 

ఈ యింటి సుందరి యెందు పోయింది 
సుందరి పుట్టిల్లు మూాడబోయింది 
అన్న లతో వియ్యమ్ము లందబోయింది 
వదినలతొ వాదంబు లాడబోయింది. 


కలిగినవారు తేద వారు వియ్యమంది తే 
అరచేతి బెల్లము చిరుచేదు లాయె 
మా'వెంకు రామయ్య వియ్య మందీ తే 
పానకం పన్నీరు కలివినట్లుం జెం 


ఏ. పెల్ళిచూవులు 
“రావాకు జలకమ్ము” అనే పాటలలో కొన్ని మార్చు 
కూర్పు లున్నాయి, చాలికలు బొమ్మాల పెళ్లిళ్లలో పాద్లేసి ఒకరగ ౧, 
మరోరకం సాంఘిక సంబంధమైనవి, 


సాంఘీక సారస్వతం 99 


“కరా వాక్రు జలకమ్ము లాడే పాప 
"రాజులు మోా.వె పు చూడవచ్చారు 
చూడవచ్చిన వారు ఏమి తెచ్చారు 
తులంజెటి చేయించిరి చుటువుకులు 
ఆ a) రు 
న మడుం బెట్టి జేయించిరి 4 మంగళసూ తాలు 
(పధానపు ఉంగరం భమిడివత్తులు 
అందకందన మెక్కి. తాగుజ్ఞ మెక్కి- 
గుజ్లిము ముందరికి బాలుణ్లి తెచ్చి 
6౬ కాం 
చఛాలుని ముందరికి కురు వేరు తెచ్చి 
కభువేరు ముందరికి నాము చేరమ్ము 
నాముకు నాకొక్క-బొట్టు "దేరమ్మా 
బొట్టుకు బొమ శ్రంచు చీర చేరమ్ము 
చీరకు చిలకల్ల రవికె చేరమ్మ 
రవికకు రత్నా లచేరు చేరవు త 
సొమ్ముకు సోముందగరిగ చేరమ్మ 
గరిగకు గంధపుచెక్కొ- చేరమ్మ. 
కాకు బారెడు బుక్క. చేరమ్మ. 


తీ నలుడువాొట 
కాంభోజిాఆది, 
నలుగిడరావమ 3 నలినాయ'తొక్స 
ెలువుడే (శ్రీ రామచందున కిపుడు 
చె 4 మడుండనుడువు, మణుగు అని అర్థము. మదుం ఆని రూపాంతరం; 
అనగా మదుపు పెట్టిన సొమ్ములోనిదని భావం, 


+ మంగళనూ,తేము == శుభ్యపద మైన తాళిబొట్టుదారముగల భూషణము 
మాంగల్యము పుస్త, తాళి అను పేర్లతో వాడుకొంటారు, 


100 


మున్నేరు 


మృగనాభి ఘనసార మిళిత గంధమున 
చిగురాకు నగుతళ్కు. జిగికేల బూని 
పసిడి నిగ్గుల గుల్కు._ పసుపు లందగను 
కసువు రజము జీలగొని కూరి తోను 
నారమై వెలయు కాల్లీరరజ మావు 
కోరి చేకొను ముకసారి మరచేవు 
సరసంపు తమిసపెంపు విరిజాజినరులు 
కరమున ధరియించు మరుదందజనులు 
పీటుగ తిలకంబు నిటల భాగమున 
పాటించు కస్తూరి బెట్ట హ_స్తమున 
పసిడి పళ్లెరముల బాగాన నలుగు 
కృశ మధ్య లందియ్య క్రీ ర్రింప "వెలుగు 
వేడుకలను జూడ నేజెల్ల జనులు 
గూడినారిట చాలుకొని చేవమునులు 


థూరతు -లె-త్తిన వారికి నిపుడు 


కోరిక లొసగును (శ్రీ రామవిభుకు 
జ్రీారజనని లోకమాత కళ్యాణి 
వానిజముఖు మంజులవాణి ఫణి వేణి 
'తావోస మేటికి తల్లి సీతమ్మ 
కోమిత ఫలద ,(శ్రీకరిముద్దుగువు సా 


4 తలం౦ంటు-పాటలు 
పా శుభమనుచు సతీపతుల దీవించి పాడిరి 
చంచలాశులంతను నశ్షింత లుంచి శిరనున 
= 'ముఖురునకు ఛ్యామలాంబకు ముద్దుల మోాముల 


కుంకుమ నిడి కోములాంగులు 


|శ్రు॥ 


|శ్గు॥ 


సాంఘీక సారస్వత 0 10! 


వ, బంగరుగిన్ని యనుబోసిన సంపెగనూనె 


మంగళకర మనుచు నంటిరి శు! 
తి, అతివలు జలకమ్ము లార్చిరి 
అచ్చమూాంబశకాహ్లాదకరమనుచు వేడిరి. చ్చు! 
ఏ, తిలకము 
పల్లవి వ- తిలము దీర్చే కలికి (శ్రరుక్టిణికి 
మొలక నవల చెలి మోమున కస్తూరి Id 
1. వారిజనాభుని కోరి తనింటికి 
మాటని మాటని మామను గోరెడుసామున ॥తి॥ 
2, మామని ఛేనుగిరి మదనగోపాలుడు 
వాసనను రమ్మని సఖయను బంపెనట. | త 


6. ను పి పాటలు 

ఆడవారు పెళ్ళిళ్ళలో నువ్వి అను పదములతో, ఆలాపము 
వేసి పాడేపాటలు. వీటిని నువాల్క సువ్యాల, సువ్వలాల అ నే 
వేర్లతో వాడుతుంటారు, 

కప్రంతి రావె, గొజ్జంగ బంతిరానవ, రత్నాల 

దొంతి రాప్య ముదనుని దంతిరావె ॥ 9౦|| 

కొమ్మురానె, బంగారు బొమ్మురానె, చివురులే 

గామ రావె, ముద్దుల గుమ్మ రావె igol 

చెలియరాష, చేజెరావె, చిన్ని రావె, పొన్న రావె 

వెలదిరా వె, కొట్నములు వేగదంచుదము ఇ్రం॥ 

గరుడ వాహనములు మంచి గొదరికుంకువముముసనో.. 

రత్నసరులు పచ్చగ న్నేరు సన్న దినుసులు rll 


102 ఏ న్నే !రు 


కలయ గూర్చి కరములందు కంక ణక గణము మెరయ 

నలరు టంటదె లెల్ల ఘల్లుమునగ దంచుదము Igo 

సువ్వు, సువ్వి, సువ్వి సువ్వి 

సువన్న సుమి నువ్యాల. 

సువ్వ సువ్వు సువ్వి లాలి సువ్వి పరవుపురువషలాలి 

సువ్వి (శ్రీముఖలింగ చంద రాగచబే ॥సు॥ 

కొండమిోద పండినావి గోవర్థ న ధాన్యాలు 

పొడుకొని దంచరమ్ము పడతి కొట్నము |సు॥ 

పలాన పండినావి అవి (బ్రహ్మ చాసికాలు 

ఏ సరించి దంచరమ్మూ రామ కొట్నము [సు 
ner 

మంచినీళ్ళ చావివద్ద అంచుశేని ఆకుబు కై 

యెంచి యెంచి పిలవరమ్ము వేరంటాళ్ల ను సు! 
జాజిక(ర పెళ్షైలోని చేర్చుక్క_బొట్టు బెట్టి 

కేరువేర విలవరమ్మ = పరటాళ్ళను ॥సు॥ 
వొకరివొకరి కొప్పులోన 'బారెడేసి ముగ్గలుండ 

సదాశివుని కొప్పులోన సన్నజాజులూ ను! 
మేనమామ పంవీనాడు మేలైన పట్టుచీర 

చెంగు చివర కట్టరమ్ము రంగమిోారగా ol 


7 పెండినాటలు 


సెండ్రికొడుకునూ, సెండికూతురునూూ, వేరంటాళ్లు, ఆశీర్వాదం 
చేస్తారు. వారిని సర్వవిధాల కరుణించండంటూ పురాణ దంపతులను 
(పార్మిమో, ఆపు వాణదంపతుల మోద పాటలుపాడుతూ వుంటారు, 


సా ౦ఘీక సారస్వతం 108 


(శ్రీ మహాలక్ష్మిని (శ్రీ, విష్ణుబోలి 
తామర తంపంరై తవిలిదంపతులు 
పూవును తాకియు బొందినయట్లు 
ఈ వధూవరులుందు రెనసి యెబ్రపుడు 
కలికి మాగారమ్మ కడగంటి యూాపు 
కలువపూనులడండ కరకంఠునకును 
శాన్ను పూవుల చేరె త్తినట్టు 
కన్నామా గారమ్మ కాపురం బొప్పూ 
కడు వేడుకల వేత కడుపుచల్లగను 
కొడుకులకోట౫ై. కొమరొందవమ్మ 
వెలయంగ దగుచోట్ల వియ్యంబు లంది 
కలకాల మఖలభోగముల వర్గిల్లు ॥ 


శంకరాభరణం - అటతాొళం 


లతే శక ళ్యాణ మే వైభోగమే 


సీతకళ్యాణమే సౌభాగ్య మే lol 
పన్నీటి స్నానంబు వరగగావించి 
చెన్ను గాధరియించె చీనాంబరములూ lol 
కస్తూరికుంకువు ఘనలలాటములా 


దస్తుగా నీతారాములూ ద్‌ర్చె loll 
కనక కంకణ మంగళ సూ(తములనూ 
ననన నా ఇప్పిగట్రించె వరునా lel 


104 


6 


థి 


విన్నేరు 


ముత్యాల కురువిందములు తలం బాలూ 
ముదముతో నొకరొకరు మొగిబోసికొనిరి 
గారి వాణీశ-చీ కాంతలందరునూ 

శౌరి సిరికిచ్చె మేలలరు నివ్వాళి 
శివ(బవా a లిందాది వందితావురులు 
కవగూడి కానుకల్‌ కట్న్నముల్‌ దెచ్చి 


* బవా వమడసోవేత భోజనంబులునూ 


బాగుగా భుజించిరి సరగ నందరును 


సిరిగల్లు నెల్లూరి (శ్రీరంగ సామి 
రామదాసుడు పాడ రంజల్హుచుండే |] 


ఆ మంగభ్ససూతం 


ఆనంద మానండమాయ్యెను 
మనరాముడు పెండ్లికొడుకాయెను ! 
ఆనంద నమూానందమాయెను 

అలజానకి “పెండ్లి కూతురాయెను 
రళ్నాలపలక వేసిరీ నీతా 
రాములిద్దరు కూరుచుండిరీ 

జెలులతివేళ విరులు శృంగారించిరీ 
(బహ్మోనంద వాద్యము లచట (వోంయిచిరి 
ముందుగా పురోహితులాచ్చిరీ 
నుం్యతములు (క్రమముగ ఘోషించిరీ 
సతులందరు మంగళములు “పాడిరీ 
మంచి అపరంజీ "బాసికము లా వేళగట్లిరీ 


lel 


loll 


loll 


lel 


|! ల|| 


las] 


ఆ|| 


igi 


సాంఘీక సారస్వతం 105 


తీ ఎదుట వార్వతి సరస్వతి యల 
యిం( డాణి బేవి యరుంధతి 
వనిత లడిగో యె త్తిరీ కదలీహోరతి 
మంచి ఆణిము త్యాల చేస లమరజర్తిరి ॥ ఆ|| 


వీ. ఘనుడొ” జనక భూపాలుడూ 
క న్యాదానముచేసె గుణలీలుడూ 
వాంగుచు మంగళసూ తము రాముడు తా 
గొబ్బున గై త్లేయము గను వేడ్క్నతోడ నేడు. lel 


9. గంధంపూత 


వేరంటాళ్ళు, వధూవరులకు గంధంపూస్తూ ఆ విధానాన్ని 


వర్ణిస్తూ పరిహానంచేస్తూ పాడుతూవ్రుంటారు. 


రి 
గంధము పుయ్య ముందు రాములకు గంధమునీతమ్మైకు IXoll 
గంధము నలుగులు ముందుగ పుయ్య రె సీతమ్మకుపుయ్య రే IXol 
అత్తరు నలుగు లెత్తుకొని మిరు, 
చిత్తము (శ్రీరాముని హూస్తమున పుయ్య రె ॥గ౦| 
పన్నీరు నలుగులు ఉన్నవి యికమూగు, 
తిన్నగ సీతమ్మకు అమ్మమోారు పుయ్య"ర IXoll 
సుర లెల్ల చూచి మరి-వోద్యమునంద ౫ , 
వరుసతోపుయ్య రె సరనము మారను ॥ IXol 


14 


106 ర్స న్నే ia 


ఇావకుపూయ కే పన్నీరు గంధము పద్నినిచేత బూని 
పసమించు ననవమూాన పసిమిబుగ్గల మోద 

చిమ శ్రనలోవితో చిందర వందరగ 

వయ్యారి సరదారి వహ్యారి బావకు 

గంధము చేతిలో జిందగ జేయ బే 

కావ రమ్మని వీల్చీ పడవముటింటికి రాగ 

బట్టంత జేయుచు బల్మారు జవ్వాజి 

డంజై న పగడంబు మోరినవానీ 

లాగి వీకి చాల లాలన జేయుచు | 


140. బువ్యంబంతి పాటలు 


Ran 


1 


1 | 


౫౮ 


| శూ 


బూజమ్ము బంతి;- బువ్యంబంతి అంప్‌ పెళ్ళిళ్ళలో చుట్టాలం 


దరూ ఒక పంక్తిగా కూర్చుండి వేడుకగా భుజించడం. 


యాలలో కొందరు కట్టు పద్యాలు చదువుతూ వుంటారు, 


సమ 
కటు 
లు 


పద్యాలు అంకు చదివిన పద్యానికి, చివరవచ్చే అతురం ఆదిగాగల 


మరోపద్యం చదవడం. కొందరు పదాలు పాడుతారు. 
నామస రణ చేస్తూంటారు. 

“పచ్చంగ కట్టిన పందిళ్ళు కింద 

కృృష్ణున క్ర మర్చిరీబాజమ్ముబంతి 

తాళ మేళముల సంగీతాల వారూ. 

సత్య భాగవతులు తమరు కూూర్పుం(డు 

తోట యరిటాకులే పయిడి పళ్ళెములు 

వెండిగిన్నె లతోను వెలసె బూజమ్ము 

రాజనాలన్ననూూ కందిపప్పులునూ 

వైన్నగాచిన నేయి వెలసె ఖూజము్ము 


కొందరు 


సాంఘీక సార స్వతం 107 


న అరవై కూరలూ విండివంటలునూ 
అమర విద్యాంసులతి' అమె బూజమ్ము. 


* “ఆవు చంటిలో అరనై యారు పిండివంటలూ వున్నాయి,” 


అని వ్యవసాయ సామెత చెప్పుతుంది. 


“అరవై యారు పిండివంటలూ, నవ గాయపచ్చుళ్ళూూ, నాల్లు 


కూరలూ తో వడ్డించారు”? అంటూ జానపదులు వాడుక కథలలో 
చెప్పుకుంటారు. 


౧. నాలుగుకూరలు - 1. కూర (దప్పుళము, 2. పులును 


కూర (పుల్లినార్క కి. లేహ్యాము=(ఇగురుకూర) నాకి తినేది కీ, సాం 
ఇారము,. 


౨ ప చృడి=నంజు, రుచిగాయ, ఊరువిండి, ముద్ద, నరువడ ము 


వండి అనే పర్యాయ పదాలున్నాయి. 


నీ, మామిడికాయయు, మాచేకుగాయయు. 


గొండముక్కి-డికాయ | కెమ్మికాయ 
గరుగుకాయయు వెల్ల! కాయ యందుగు కాయ 
లుసిరిక కాయలు | నుస్తకాయ 
లేకర క్క్మా-యయు |! వాకుడు కాయయుం. 
జితీ నెల్లి కాయయు' |! జిల్ల కాయ 
కలబంద గజనిమ్మ | కాయ నార్షబకాయ 
చిన నిమ్మ కాయయు | జీడికాయ 
కే కొందనపుం నొము శ మామెన ! కొమ్ము బుడమ 
కాయ యల్లము మిరియంపు | గాయబీర 
కాయ కరిచాలు కరివేప ! కాయలాది 
మొన యూరు గాయలుగల |! వతనియింట. 
(హూంస వింశతి 4ఆ. 185ప) 
తరువాయి 108 వ, పేజీలో 


108 మి న్నే రు 
శ్రీరాముల బువ్వము 


పల్లవి :- వివరా మెరుగని దశరధ రాజుతో 
వియ్యా మొం దెనుగా వయ్యా "ముం దెనుగా 
కరుణతో (స్రీ రాముల బువ్యము 
“కన్నుల జూచితిమి బువ్యము వివ 


1. యెవ్యాశే యో రాజేం దు డిత డెవ్వా శే కవు శ్ర 
జవ్యాని యా యోధ్యపుర మేలే జన పాలకుడవూ 2 వివ! 


107 వ. పేజీ తరువాయి 
రీ+ కాయకూరలు :- 
గీ దొండకాయ, ములుకె-కాయ | తొట్లకాయ 
జంచికాయయు నెజ్జల ! సంద కాయ 
వెలయు న కాయయు రామ |! ములుకకాయ 
మేడికాయ -కాచరకాయ | గనూడనింకిం 
న రామగుమ్మడి కౌరాబ | రాజుగుచ్చుడి చార 
గుమ్మడి బూడిద | సమ శ్రడులును 
గిండిసాఆయు దీ | కిన్నెరసారయును 
వీణ సముదపు ! బీజనేతి 
టీలు పిచ్చుక పొట్ల | పెద్ద పాశ్తునుంగ 
దంతపు. బొట్టయు | తంబలు చెలి 
కాకర వొట్టికా | కరలు మేకచెవి చి 
క్కుడు పాలకణుపుల | గోరు చిక్కు. 
"లే. డులు సుగంధాలు బొంతనం | టులు సురళలు 
గంజి పందిటి కపుర పొం ! కాయతరులు 
తరువాయి 109 వ. పేజీలో 


సాంఘీక సారస్వత 0 109 


ఏ. మందయానా విన్నావా యామన్య దొర అవ చే 
నుందరి కాసల్య నోచిన నుతుడు గాడటవే వివ! 


లీ, జలజూతంబుల బోలెడు కన్నుల జననాయకు లవశే 
అనుజునిసాడి తాటకి నేసిన యలమనీషుడు గద వే [వివ। 


4. నవరత్న౦ంబుల మకుటము గలిగిన నవనాయకు అవే 
రభువంశంబున దశరధసుతుడు రాముడు గాడట వే. వివ॥ 


108 వ. పేజీ తరువాయి 
బూజు పచ్చకురాసాని | పుచ్చ బెద్ల 
దోస నక్క-దోసలు వాని ! తోంట గలవు. 
(హంసవింశతి 4 ఆ. 129, 180ప 


వీ. *కలవంటకములు బూ |! -శెలు చేని తొలలు చా 
పట్లు మండెంగ బొ | బ్బట్లు వడలు 
కుడుములు సుకియలు | గడీయంపుటట్లు "వె 
న్న్నప్పాలు వడియంబు | లప్ప శాలు 
వొంగరంబులు సాజై |! బూరెతాగపలు సేవ 
లుక్కెర లరిసెలు ! చక్కి లములు 
ఖర్జారగో స్త నీ ! కదలికా సహాకార 
ఫలములు కొబ్బరి ! పనసతొనలు 
తే తేనియలు జున్నుమోలోడ |! లానవాలు 
పానకములు రసావళ్ళు ! పచ్చడులును 
అపచి యొలుపుంబపునుకూర ! లు పరమాన్న 
మపుడు (పజనెల్లం దనియించె ! నహారహాంబు, 
(కళాపూర్ణోదయము 8ఆ. 81పి) 
తరువాయి 110 వ, పేజీలో 


110 మి న్నే రు 


పల్లవి :- ఇంతి! యోబు వము | బంతి సోయగ మెంత చోద్య మే 
స్వాంతమున క త్యంతలిల వింత మోరెనే ॥ఇం॥ 


1. కంటికింపగు ననంటుఎ ముదలంట నాటిరి 
కంటివా వాల్లంటి భోజనమంటపోన్న తిని igoll 


2. పోల(గాన్నల జాల దనరు కుడ్యాలపై తేగన్‌ 
జాళు వా మేల్‌ బొమ్మల వేనవేలుగ (వాసిరి gol 


తీ. మేలుగుబ్బ్ము. ము త్యోల బలుతోరణాలతో తరణిన్‌ 
మేలమాడుచునున్న సన్మణిది పాలు చూడగను gol 
4. వన్నెమోరిన సన్న బియ్యఫుటన్న మాత లో 
నన్న దరముకాని కూర లన్న జేసిది gol 
ర్‌, అప్పడాల్వడియాలు నుక్కె_ణుల్‌ గొప్పనో సెలును 
మెప్పుగల్లు గనోఘృుతంబు దొప్పలాదిగను. igo 
109 వ. పేజీ తరువాయి 
గారలు నానవాలు, పోకుండలు, నున్నుండలుు సాల 
తావెదలు, జంతికలు, రొళ్తై, అట్టు, పకోడీ, లడ్డూ, జిలేబీ, పుణుకులు, 
(పసాదము. 
"పెండ్లిలో ముఖ్యం గా పూర్వులు “వ "దేని? పూజించేవారు. 
నిఘంటువులలో (పమాణాలు. 
ఏ ేని=పంచరంగులతో వేసిన “పెండ్లి కడవలు. 
అయినేని=బచ్చెనపని వేసిన "పెండ్లి కుండలు. 
“ఐశేని గానివచ్చి ైదువల్‌ పాటలుపాడుచు శుభ వేళ 
వేడు కలరు 
(విజయ విలాసము తిఆ, 9రిప) 
(పజావాడుకలో అరివేణ్కి అవి శేణి అనే పదాలున్నాయి, 


సాంఘీక సారస్యత ౦ 111 


వందు 
ఆహాహా పెండ్లివారింట అందమయిన విందుగా 
ఓవూోేవశో యుప్పుగ జెప్ప వహవ్య్వాబడాయనేగా lel 


. ఉప్పూలేదు పప్పులోను ! ఉడకలేదు కూరలు 


చప్పని కమ్మని సున్ని | చప్పిడి మెతుకులేగా ॥ ఆ। 
ఆజ్య మాచెవులోని ధారయే |! అప్పడమైనా లేదాయె 

ఎన్ని కైనా పిండివంట | యేనాడయిన లేదాయె isl 
చింతపండు లేని చారు | శీ రము లేని పాయసము 

చిత్రమయిన చి తాన్నము |! పాతమంళతానింజేగా hel 
నిమ్మాకు సీరుమషజ్జగ |! నెన్నికగా వడ్డించిరి 

కమ్మ పెర్టూ నలేదు | కలికముశకై నా లేదుగా ॥ lel 


1 1. తాంబూలంవాటలు 
ఆకువక్కా. మణుప్పూ లంది చె రా రా ముణుపు లిచ్చేరారా 


నో కుల దైవమా రాజగోపాలా ॥ ఆ|| 
వలాఅవంగమున ఎండు కొజ్బెరనా 

ఫాలలోచననుత బాగు సున్న మున ఆ|| 
పలాలవంగమున యొండు కాజ్చారను 

తెలనాకుల మడుపు తెచ్చి చ్చెరా రా 1 ఆ|| 
జాజికాయ జూపి సంకోచమున 

మాధవ శొంఠియు మరిలవంగమున leh 
అ త్సరువు పన్నీరు అతివలందియ్యా 

వేణుగోపాల నీవు వేగ గావయ్యా ॥ ఆ! 


అచ్వుతిరంగ దాసుడు ఆనందమున 
పచ్చకప్పురము విజెము సహితమున, lel 


112 మి న్నే రు 


పల్లవి! ఆకు మణుపులండవే అంగన నాపై కోవమేలనే lel 
తుంబురు నారదులే పాడ తూర్వ ఘోవములెల్ల చెలగ ఆ|| 
రంభాదు లల్ల నాట్యమాడ రవుణు లల్ల అందివ్వగా కీల! 
కంళపహోర కాన్తుభ కంక ణములు ఘల్లుఘల్లు వోయ les 
వెంటజంటగాను చెలులు జంటగీతముతె పాడ lei 
వేద పాఠకులకు నెల్ల "వేద వేద్య డగుచుధీర esl 
నెలతరొఘన వాడిని ఆది బేవుడనుచు నెల్త॥ ॥ ఆ|| 


12. సొడటాలు పాట 
పల్లవి! సొగటా లాడేశే రాముడు నీత సాగటాలాడేే ॥నా॥ 


1, సౌగటా లాడెనే సొగసు గుల్కుగ రాము 

డవనీజా గుణధావు మగువా తోడుతగూడి ld 
2, -ముగముంపుగానూ యిరు వేళాలా 

యంచగా శంఖ చక్రములూ మెరయా 


జిగివిగీ ఫణిపాచీకలూ చేతనుబూసీ $సా॥ 
ఏ, నగవుయింపుగానూ ముఖబింబము తగుచొెక్కముగనూ 
వర్ధింపగా తగును ఇద్దరికి ముజ్జగములుగొాని 1సా॥ 
4. ముదము తోడుత గూడీ మారామచందూలూ 
జగతీ పె పాళీయొప్పగ వేసీ సమముగా ॥ iA 
189. ప స్స రు 
పల్లవి ౩ పస్నిరుజల్లె బల్‌ వేడుక న్‌ 
పరమౌాస్లాద కర హృదయుండై lll 


1. వరలక్షియు సరస్వతి శచిమొదలగు 
సురసతు లెల్ల శుభము శుభ మనన్‌ ఫ్ర 


సాంఘీక సారస్వతం 118 


2. వారుడునగవుతో గిరిజయొడలిపై బరపెడిచూడ్కు-ల 
సరసతతో భామామణి సు బంతులు చెలగి కప 


లీ. బొచ్చి జగములు మేలు నొన౫ షే 
అచ్చమాంబి కాసహ్లోదక రాయని 
సచ్చారి(తుని సాభుజనులనన్‌. ప 


14. పూలబచెండ్ల పాటలు 
పెళ్ళి తంతుపూ ర్తి అయ్యాక, వధూవరులచేత పూలబంతు 
లాడీసారు. ఆ సందర్భంలో పాడే ఇండ బంతులూ,. 


పల్లవి :- పూల చెంజ్రాడవె పూబోణిధవునితో 
బాలికామణి ముల్లెపూలబంతినివెస 


శీలదాల్ని చెల్ఫునికేల రహినుంచుమ ॥ఫ్ర్రా॥ 
ధరణీ జీవులు మ స జదువగ 
సురదుందుభీ నిస్తునములు (మోయ పూ! 


వారాంగనావముణులు వర సాట్య్వవిధులను 
మేరమోరజూపగా మృగనే తలుగొనముగ | ఫూ 


శుద్దసా పెరి - జుల్వా 
బంతులాడెనే పూలబంతులాజెనే మేల్‌ 


బంతులాడెన్తే యెగసి గంతులాజెనే $బం!! 
బుజ్జముక్కు-) తొజ్తినోరు బజ్హైనాంతు ఊెంద్లకౌడుకు 
చిజ్జుముళ్టులాడి పూల 'చెండులా జెనే leon 
కొంగకాళ్లు వంగువేళ్లు బొంగజొల్లు పెండ్లికొడుకు 
జాంగుచెంగు మనుచు పూల శెండులా డెనే lool 


కేర్‌ 


114 మి న్నేరు 


గోరు లెల్ల చేయితీట గీరుకొనుచు పెండ్లికొడుకు 
పారపండ్లు తెరచి పూల చెండులా జెనే 

గోచిపాత వీడ జనులు చూచి సవ్యపెండ్లికొడుకు 
పాచిపండ్రతోడ పూల చెండులాడెనే 


a 


సిగ్గుయింత లేక పూల చెండులాజెనే, 


సిగుపడుచు పెండ్లి బాల (మొక్కి(యొక్కి-చేతులెత్త 


15. *ఇనాగవ ఖ్లి 
పల్లవి :- నంగీనంగక లేచిరావోయి 
'పెళ్ళికొడుక నాగవల్రికి 
1. ఎంతోమంచి వాడవని యెంచినీకు పిల్లని స్తే 
రంతులు మానవు రాడ్భాం తాలు చేసేవు 
2, పోకిళ్లు పోతావు పోకిరీ తనం మానవు 
కూకున్న చోటినుంచి కూస్కైన మెదల వేమి 
కీ. బృ రెదూడలాగ వెరిచూపులు మూసావు 
తొ(రినోటిమాటలై నా తో చవేమయా॥ 


16. సపెండ్డికొడుకు హాస్యం 
నిన్న దిన్న వి_స్తళ్లు 'నేతుట్టు లడాయి 
పితిమూాలిన పెండ్లి కొడుక లేచిరావయ్యా 


lwoll 


Hoot 


| బం! 


bనol 


esol 


hHsol 


sol 


పంల నా ఖత 
జ నాగవల్లి “నిష్టూరం” అని లోకో క్తివుంది = అనూ పెళ్ళిఆయిన 


అయిదవ నాటి జప్పులు అని ఫాం. 
కలోలక యింక నాకఒలి లేపల నిష్థురమేల పల్కి గన్‌ ౨) 


(విజయవిలాసము కఅ. 7జె.ప) 


నాక బలి) అని అనలు పేరు, "పెండ్లి నాటి చవరితంతు అసనేభావం. 


నాగవల్లి ఆంే తాంబూఅవల్లిక, తమల పొకుల తీగ అనే తక న్నాయి, 


సాంఘిక సారస్వతం 1.15 


మున్నదిన్న వి_స్తళ్ళు మోపులడ్డాయి 
మొండి పెళ్ళికొడుక తెచి రావయ్యా 
యేనుగులు లేవని యీలడిగినారూ 
'వెల్లగాడిద నెక్కి. లేచి రావయ్యా 
గుక్ట్రాలు లేవని మేలడిగనాయా 
గుడ్డిగుర్రము నెక్కి లేచిరావయ్యా 
పల్బకీత్రేవని యీలడిగినారూ 
పందికొక్యూ.. నెక్కి లేచి రావయ్యా 
మేనాలు లేవనీ మేలడిగినారూ 
మేకపోతూనెక్కి_ లేచిరావయ్యా. 


పిలికళ పెళి కొడుకు 
౧౧ ౧ ne 


ర్డీ "పెండ్రికొడు కా లేచి రావయ్యా 


la (శ్రీరంగకన్తూరి చిలక మేదిద్ది 


లి 


తిం 


బాగైన గంథమువొడి కప్పూజన్లీ 
పదిమందిలోపల పరుగె_త్తివ స్తి 
న్స పెండ్లి కొడుక పరాయ లే మొ చేశావు ర. 
కటింతురా నిన్ను కొటింతు కొరడాల 
వ్‌ వ 
తన్నింతు యిీావూారిపదిముంది చేతా 
వళాయలే'మొచేశావు ఓ పెండ్రికొడుక EA 


కండె తలపాగ జుట్టుకోొని 

వెండిబె_త్తము చేత పట్టుకొని 

చందవోరము మెడనువేసికొని 

దండిగ వస్తివి పిలికండ్రపెండ్లికొడుక ॥ ము || 


116 


మి న్న రు 
* తిమురు పట్టిన “పెండ్లికొడుకు 


వ్‌ పెళ్ళికొడుక సీపు త్తన "మేవరాయా 


1. ెళ్ళిళొడుక నీవు (వేవుతో పెత్తనము చేయవే 


వున్నచోట నుండనియ్యక, ఊోరువెళ్ళ కొట్టిస్తాను 


౨, తిండితిమురు పట్టన పెళ్ళికొాడక 


తీట లెల్ల తెచ్చుకొంటివి 
వవేభ చూస్తా మన్నను 
యిల్లువిడిచి బె టరావు 


క, మంచి వాడవని సీవు 


మావూరు పడుచునిచ్చె 
పంచలా తిరిగేటి బుద్ది 
కొంచమైనా మానక పోయి! 


+ గోటు పెళ్ళికొడుకు 


పాలుచాలు పెండ్లికొడుక చక్క నె న వాడవే 
పీలుసాలు తేక యిటుల విజ్ఞపీ౫ నేలరా 


కోటుమిోద కోటు తొడిగి కోలు మాపు చూచు'చున్‌ 


సీటుగా తేలాడ నొంగి - నోటుచూపుచుందువా 
జేబులోని వాచిగాలును - చేత దీసి మాటికిన్‌ 
నీబడాయి దెల్పికొనగ నీతిగాదు మూనరా 
లోటులేని వానివతలెను బూటకంబు లాడుచున్‌ 
శేటసాము లెల్ల నెరువు తెచ్చి పెట్టుకొంటివా 


ఈలియురు == కన్మిరె 


( నోటు=జయ్య్యారము, విలాసము, 


TN 


IE 


Hei 


| ఇవా 


మాము. 


1 వవా]॥ 


మె. 


సాంఘీక సారస్వతం 17 


కల్లు(దాగు వానివలెను కన్ను లెణ్ణ జేయుచున్‌ 


తెల్ల బోయి మూడ నెటుల చెల్లు (కా _త్తయల్లుడా ఇవా || 
కొత్తపల్లి వంక శశభరుండు సుంద రార్యుడే 
జిత్తుతెల్ల జూచి నగిన చిన్నబుచ్చుకుందువే ॥ [వా 


17. బావగారి వరిహానము 


బావగారు మూరురండి - సావభానము?* వినండి బా! 
కుదురు కూర్స్వుండిమోారు - పదరి పొగలుతిసిరండి 
బంగళాలో చేరిమిోారు - ఉంగరాపతే తీసినారండి ["బా॥ 


ఎత్తయిన పచ్చలుగోరి - ముచ్చుతనమే చేసి నారండి 

దొంగగా సె మిమ్ముబట్టి ఆ మంగళము పెట్టనారండి మ. 
అన్నగారు అడ్డమునచ్చి - మిమ్ము వదలినారండి 

ఇక్క-డికి మీరేల వచ్చితిరి _ అక్క.డి పనులెల్ల వడలి 
రామరామ యనిమారు - నామము మనసున దలచండి [దాః 


15. మరది హీ త్న 
యదుకుల కాంభోజి - అట 
కును మంగళం - వురదికి - తగన వుంగళం ॥ 
స్నానము జేనేడంట - సంధ్యలు వా చ్చేడంట 
సంధ్య వేళ వూ మరది - చాకలిదానితొన వ్వేడంట [27|| 
ఈనెలు చీల్చేడట - విన్తశ్తవోూూ కుక్లుడటు 
ఏధిలో మామరదిగారు - ఈడిగచానితోనూట్లూడేడట ॥జొ॥ 
గుంటలు (త్ర వ్వేడట - కుప్పలు మేమా పెస్టేడంట 
కంప్ప "చాటున మూ మరదిగారు _ కుమ్మరి జాని తో 
మాట్లూడేడంట _1్జ॥ 


118 మిన్నేరు 


ధోవతులేమో కట్టాడంట - దొంగతనంయేమోచే శాడంట 
దొడ్డవాడే మా మరదిగారు - దొమ్మరదాంతోమాట్లాడేడట 
[క 1 

ఉడికినవులవలు వడబోసికొని - తడిసిన కుక్కి-నె త్తి వేసికొని 

లంజింటికిమురిపో నేలా - రాయి తగిలిపడ నేలా Hl 

ఉల్లిగడ్డ తవుడు సున్నము - ఉడికించి కట్టనేల 

చ క్కా-నిమరదికి జయమంగళం చుక్కూువంటి మరదికి - 
జయమంగళం. ॥జె॥ 


109 వదినెపొాటలు 


వదినెకు దిష్టి 
పల్లవి '- ఎంతో దృష్టి తా3కె - పావ్రైన వదినెశంతో దృష్టి తా 
అ, ప ఎంతో ద్భషి దాకె - యామచ్చల ముఖమునకు 
కండ్ల వింతలకు - పండ్రదొంతలకు కి ఎం॥ 
1. లొట్టకన్నుులకు - లోకువమయైన మిట్టనా"సలకును 
తట్ట చెవులకును - తుట్టపెదవులకు 
మట్టుమోరిన పొట్టికళ్ళకు - బెట్టులేని చట్టిమూాతికి ॥ఎం॥ 
2. బాన కడుపునకు - ఘనమైన బొడ్డుగూోని ఏపునకు 
అనువుగాని యట్టి - యందమహా కుచముల మినుకునకు 
కొొప్పూవిరులు మానిని - శునకమువంటి నీచగుణమున ॥ఎం॥ 
తీ. వర కేశవ పట్టణవానుడై న - (శ్రీవారి కరుణ 
మిరపరాతిని వడిన - మేనికి దిగదుడిచి 
పరగకూటికుండ పె న వేసిన - తగరగ దృమ్షీయు మరలి పోవు, 
a వ 
|) Soll 


సాంఘీక సారస్వతం 
వదినె భోగము 


మాయన్న వల్ల గడా - నీకింత  ఆమూగము 
ఎవరికి గల్లు వదినా - యింత భోగము 
బంకమట్టితో తల రుద్ద నదిపోయెనే 
పఫొంకముతో నీశకాయబే రుద్ద నాయనే వదినా 
తలకు ఆముదము పూసినడి పోయెనే 

కలికి సంపెంగనూనె పూయనాయెసే వదినా 
గోనెలు కట్టుకొన్న కాలమంత పోయెనే 
కమత కర్నాట చీరెలన్ని కట్టనాయెనే | 


వదిన కనునన్నలు 
దై లుమోాడ గార్లుదొర నిన్నే రమ్మని విలివేజే 
పలుమారు నిన్నే మనసునదలవేడే 
గోలుకొండ జూతిదొగ కన్నులార జూచేజే 
చూచి నిన్ను పలుమారు బిలిచి వేగరమ్మనెనే 
నాతిపట్టుచీర నీకు వదినరో వాడంచేడే | 
వాసిమోర మోవాముండి కన్నులార విలిచేడే 
వన్నె కాడు వానిసీవు కన్నులార జూచితివి 
కన్ను లార జూచినీవు కనుసన్నలు జే స్పివిగా 
చెన్న పట్నపు జాతివాడు చెన్నుగుండిలు పంషెనే 
వానివేగరమ్మంటివే నీకు మోాూవామింతింత తాయినే 
చందమామ ముఖము దాన అందమైన మాూముజాన 
చిందుమాటలాడి వాని డెందము కరగింతువో ॥ 


119 


(మా! 


fమాా॥ 


[నాం | 


| మా 


గః. 
టు 


1 | 
ద 


FB | 
ర 


120 


lu 


ఫ్‌ న్నే ధు 
వగలాడి వదిన 


వగలాడి వదినరో వయ్య్యారముగ 
నింతవగలాజెద ఇందుకే 
సొగసు జేయ మంచి సామ్మిటు గలిగి జే 
పల్హవపాణిరో నీకిది చెల్లునే 
నీచక్కొ-దనమునకు నిలువుటద్గములో 
చూచుకొొందునవు మంచి సుం దరివటవే 
భూ న చెరుగని నుందరివటవే 
నంగనాచిదొ సీనోశాచి మాట్లాడ వే 
పల్ల వపాణిరొచెల్లుననీకిడి మొల్ల వారలు నవే 
కల్లకోటయగారి పిల్లవాడిని నీవు నల్లజ_ల్లరు 
చీరబెమ్ముంటి వే 
నగరిలోపలనుండు మగవారినల నీవు 
నరసమాడుటమ ఊమొొందుకొరే 
సుఖమారు పునులూగు సుబ్బ రాయుని యేెలే 
ధరవరదుని నమ్మ వే బుద్దిగలుగసనులే || 


20. "పెళ్లికూతురి చిన్నెలు 
చెలి చలమేల నీదు - చిన్న ఆంతోవింతలే 
చిన్న లెంతోనింత లే - చెంతనిక్కు_కు పోపోచవ 
పొట్టి కాళ్ళతోను సీజ్వు = మిట్టపండ్రతిట్ర శే 
మిట్లపండ్ల తిట్టకే _ మిట్టిపడకు పోపోవే 
మొట్టిముక్ళు,.. మరియు నీదు = తొత్తినోరుదూర కీ 
తొొత్ణినోరు దూర కే _ విజ్ఞపీగకు పోపోవే 


కవ! 


కి వగ | 


[వగ 


శవగ॥ 


[వ౫॥ 
[వగ 


| వగ 


Hn 


Ui 


+ చె 


సాంఘీక సారన్యతం 


త. కంచుకావులను బెట్టి - మించికరము (తిప్పే 

రై లి 
మించికరము (తిప్ప* - పొంచియుండక పోపోవే 
4. కాకిగళముతోను నీదు - మూకస(రము నింపే 
మూక స్వరము నింప కే - చీకాకుపడక పోపోవే 


5, కేశవపుర వరమునను - చానుడే (లీ,నివానుడే 


(శీనివానుని - వాసిగ గొల్వ పోపోచే ॥ 


పల్లవి - ఎంతదాన వబలా ! సీవెంతదాన వబలా ! 


సీకింత (భాంతియేల బాల యీలీల 


1. కూళతనము మూను వాలా | యా సభలోను 


కాలముకాదనకను వలపు |! సొౌగనుజేఐ జేసే 


లి చెయ్యమరయ రాజా | నీకియ్యది మరియా దా |! 
కయ్యమూాని లాతివాది | నీవొయ్యన బోవగ నెయ్యది | 


£1. తలుపుదగ్గర పాట 
శీ వెంక శుశ(ర సామి - అలివేలుమంగా జీవి. 


శ్రీ కాంతామణి నేనీ నఖుడను ఫీ ఘమునాకిలి తియ్యా వే 
నీవు శీీఘము నాకిలి తియ్యా వే 

కీ కాంతుడ సిగుణములు 'బెలిసెను వారికి వెళ్ళగదోంాా 
నివు వూరికి వెళ్ళుగదో.౨యా 

౧చాూామాటల నివెన్న జాడవిదియేమే యల దే లుమంగా 
యిదియుమే యల'ేలువుంగా 

శ్రామల మరగినజాడవు నాతో ఫలుకుబేల పోవోయి 
నాతో పలుకుతేల పోపోయి 

16 


121 


(చు! 


| చె! 


కె 


loll 


౨౦|| 


lool 


1322 


వి న్నే రు 


పరథఫామలనే కూడితినని యిటపలుకుట కారణమే మే 
నఖ పలుకుట కారణమేమే 

తరుణుల గూడకయుండిన వురి యీ దండలుఎక్క._డివోంయిరా 
పూలదండలు ఎక్కా డివోయోా 

హరివారి నేచేమెజటుోను ఛభ కులు అర్చించి యిచ్చికీ 
పలియా నాకు భక్తులు యిచ్చిరీ 

సరసిజూతు నీ యధరమునొక్కి న సరసిజూశ్నీ యెవతోయి 
నొక్కిన ఆ సరసిజూశ్నీ ఎవతోయి 

తరుణిరొ యిడియొకఫలమని చిలుకలు తగిలిపొడిశాచేౌభామా 
అవి తగలి పొడి చెనేభామా 

పరదుడ నీ నునుచెక్కు.ల యీ నెలవంకలున్న వేహోయా 
నెల వంకలున్న వేమోాయోా 

గోరువంకల బట్టుకు బట్టుకురాగా కొొరికచే ముద్దులగుమ్మూ 
అవి కొరిశెనే ముద్దుల గుమ్మా 

సారసాత్స, నీ మేనున తెల్లని చందన మెక్క-డిదోయోా 
ఆ తెల్లని చందన మెక్క-.డిదోయి 

పూలతోటలో విహరించగ యా పుప్పొడిరాలెన తరుణీ 
యా పుప్పొడి రాలెనే తరుణీ 

పూలతోటలోవివారించుటకును పోయినకారణ మునినా 
నీవ్చ పోయిన కారణమేమో 

పావురంబు దవ్చించుకవోగా చేపట్టబోతినే యో చెలియా 
నే పట్ట బోతినే చెలియా 

జేవచేవ నీ బుగ్గన కాటుక దిద్దిన సఖయెవతోయిా 
ఆ దిద్దిన సఖ యొవతోయీ 


సాంఘీక సారస్వతం 128 


(గకుూ- న చెముటకుజారిన కస్తురిచుక్క-బొ క్రైముగువా 
అది చుక్కొ_బొటు మగువా 

చక్ళాని నీ కొనగోరులు వంగినచందం బదియేు వో 
యా చందం బదియీమో 

పొలతినదొ మును చాణూరుని ముష్టి నిపాడిచి తే వంగినచే 
చెలియా యివి పొడిచి జే వంగినవే 

ఇజలియల గూడి సరసము లాడిన చిన్నెలున్న వేమోయా 
ఆ చిన్న్నెలున్న -వేవోయూా 

భామరొ ననే మొరగను యికబల్‌ పామునై నబక్షైద నే 
చే పామునైన బక్రైదనే 

పాములమిోద నాట్య వమూాడినవారికి పట్టుకున్న భయ మేమి 
చేత పట్టుకున్న ఛాయ మేషూ 

అతివల నెవ్వర కలయలేదని అగ్ని నైన (మింగేనే 
చే నగ్నినె న (మింగేచే 

అడవి రగులు కార్చిచు ్ప(మింగునిక గన్ని యందుభయ మేమి 
నీ కన్ని యందు భయ మేమో 

శవభివలను నమ్మవు నేనిక వివమనను (మింగనే 
"నేనిక వివమైనను (మించే 

వివధర చానవి చన్ను గుడిచిన విష మెక్కు_న గుణభామాా 
ఏవ మెక్కు..న గుణాభామా 

తప్పు తేదు నను కావవె మంగా యిశదయతోలఅల మేల్‌ మంగా 
దయనేలుకోవ యిక మంగా 

తప్పు గాచెదను ఒప్పుగాను నీ ఉరుచప్పుగుణ భామా 
ప్‌ వేరుఇప్పు గుణాభామా 

విరివి తిరువుల కొండనువెలసిన వేంక కుశుడ నె జలియా 
చే పంగ శునుడ సె పలీయా, 


124 


మి; న్నే తు 
మేన త్తకొడుకు 
నాదనామ[కియ -- ఆది 
కవ = భామ సంవాదం 
వేమలిం౫ చనురా(తివచ్చిన _దైమ్మరి నారెవరోయీోా 
ఆ (ద్రిమ్మరి మగ వారెవరోయీో 
భామామణిరో నినుపెండ్తాడిన రామకృముడ నెకొమా 3 
నే రామ కృష్ణుడనె కొమ్మూ 
కృష్ణుడవై లే ర్మాతివేళల వచ్చిన వను బేపేవోయా 
ఆ వచ్చిన పనులేవేవోయా 
మత్స కగంధిరో ని పొందుకు నేకూడి వ _స్టినేభాొమా 
చేకూడి వ స్తినే భామా 
మచ్చిక వగలుశాయగ' రాతి రచ్చ లేల పోవోయి 
ఆ రచ్చలేల పోవోయి 
ర చ్చల బెట్టక రవుణిరొ యివిగో పచ్చలకడియము భామా 
పచ్చలకడియము భామా 
పచ్చలక డియము మాకువద్దు క వాకిలి తియ్యనుపో వోయి 
చే వాకిలి తియ్యను పోవోయి 
చీరలు సొమ్ములు కని చె స్తినివాకిలి తియ్య వెభామా 
శీర వాకిలి తియ్య వె భామా 
వాకిలితియ్యను రొవోయోామవమెరి దూర రాకునిలవోయి 
నివు దారరాకు నిలవోయి 


అతివరొ చేను దూరివ_స్పినే నెక్కు_వ(బవా గచారిణే 
నే నెక్కు_వ (బహ్మవారినే 


సాంఘిక సారస్వతం 125 


ఎక్కు. వ (బహ్మ్‌వారివై తే స్‌ ఇక్కి-ట గీాచేవోోయా 
ప్‌ 'చెక్కి.ట గీ-రేసోాాయోా 

పంచవన్నె చిలుకను ముద్దాడి తె పట్టి గీచనే భామా 
అది పట్టి గీచెనే భామా 

చిటపటచినుకులు దుప్పటితడి సెను రానివ్వగ బేభామా 
నను రానివ్యగ బే భామా 

చిటపటచినుకులు దుప్పటి తడిసి తే డానింటికిపోవోోయి 
అల చానింటికి బోవోయోా 

రవ్వలు చెక్కిన రాగిడిదె_స్తిని 'రానివ్వగ చే భామా 
నను రానివ్వగ చే భామా 

రవ్వలు చెక్కిన రాగిడిదె సే రాధ కడకు పోవోయి 
కప రాధ కడకు పోవోయోా 

పచ్చలుచెక్కి-న పతక్రము'బె_స్తిని చెయ్యి వ్యగ జే భామా 
పవళింప నివ్వ వే భానూ 

వచ్చలుచెకిి.నపతకము తెచ్చి తె భామకడకు పోవోయి 
గొెల్లఛాము కడకు పోవోయి 

కోస్తురి పరిమళ గంధము తె_స్లిని కాంగిలియ్య వేభామా 
నాకు కోగ్ని లియ్య వభామా 

కస్తురి పరిముళగంధము తెచ్చితె భామలకే అలదవోయి 
నొల భావముల కే అలదవోయి 

పూబోణిరొ యవ్వరొ బోధించిన పలుకలు పలికేవేమే 
భావు పలుకులు పలికీవేమే 

వెన్నదొంగ సీ రొమ్మున దాకిన కుంకువుదెక్కడిదోయి 
నా కుంకుమ డెక్కు_డిటోయి 


196 


కుంకుమ "కాదే గురుతులు పాదం కూడిన కంపు ఆభామా 
యివి కూడిన కంపుఆ భామా 

మక్కువ పాన్పునపరచిన మొగ్గల నొక్కు._లెక్కొ_డీవోయి 
ఆ నొక్కు. బెక్క-డీవోయి 

నిన్నటిరాతిరి పరచిన పానుపువత్తుకున్న చే భామా 
అది వత్తుకున్న చే భామా 

చన్న టిరాతిరి జడల విరిసిన నెలతల "వేచ్తైవోంయి 
ఆ చెలతల 'వైమోయి 

వ్‌ కంెకును పర(శ్రీల నెరుగను పామునై న బక్షునే 
భామా నే పామునై న బ్య్లు నే 

పాముమోాిన పవళించిన వారికి పాము అనగ భయముపు 
కృష పట్టుకున్న భయమేమి 

అందగాడ సీ వంపలనలదనగంధము అెక్కడివోయి 
ఆ గంధము అెక్కుడివోయి 

విందుచేసి ఒకచుట్టము నాకు పూసినాడె ఓ భామా 

నాకు చెలీయ టె సద్గుణ భామా 

నారాయణ నీచక్క.ని చేహూము నలుపెక్కి-న చేయమోయి 
కృష్ణు నలుపెక్కీ-న చేమూయి 

బృంచావనమున గోవుల గాచిన చండంబిడె నీల వేణి 
ఆ చందంచిబె నీలవేణి 

అన్నిటికస్నీ సరి చెప్పేవు యెన్ని చేర్చినావోయి 
నివన్ని నర్చినావోయి 

కన్నారొయన్నీ నిజములుకాని కల్లగాదుపూ బోణి 
ఇది కబ్బగాడు పూబోణి 


సాంఘీక సారస్వతం 127 


"వేణువు బట్టిన తాండవ కృష్ణుడు ఏమి వరస గావలెనే 
నిజేవి వరస గావఠళనే 

అక్క-రొ నన్ను వలచిన బేవ్రడు అ_త్తకొడుకుగావలెనే 
మే నత్త్తకొడుకు గావలెనే. 


నాదనామ(కియ - ఆదితాళము 
రాముడు - నీతా సంవాదం 

రామామణి (శ్రీరాముడనే నిటురమ్ముని వాకిలిదియవే 
యిటు రమ్మని వాకిలి దియవే 

రాముడ వె శే రామామణులతో రాతిరిపను లేసూాయిు 
ఆ రాతిరి పనులేవోయి 

అడవుల తిరిగియు బడలిక చేత నలసివ స్పినే నీతా 
నే సాలసి వస్తినే సీతా 

అడవుల బడలికతీర్చగ నచ్చట చెలులున్నారు పోవోయి 
ఆ చెలు లున్నా రుపోవోయి 

ఎంత్‌ చెప్పినను పంతమువమానవు కాంతరొ తల్పిటుతియ వే 
నాకాంతరొ తలుపూ తియ్య వే 

ఇంతుల కేట్‌ పంతము సాగును కొంతుజనక పోవోరా 
మామకకంతు జనకపోవపో-రా 

రాతిససంచజె యో నాతుల నమ్మూగదగ బే వో నీతా 
నిను నమ్మ రాదు౫చె నీతా 

రాతినాతికి (సంజె లెక్కొ_డివి నానాయక యికపోపోరా 
నానాయక యిక పోవోరా 

వలచి వచ్చితిని వయ్యారివి నీవాడనుగదవేభామూ 
నీవాడను గద వేఛామా 


196 వి న్నే రు 


వలపులు చాలిక వారిజన్మేతులుణాలగలరు పోపోరా 
వీకు బాలగ్నలరు పోపోరా 

సీకు మించ నే నితరుల చెరుగను వారిజాశ్షి రో కావే 
ఓ నసీరజాశ్ని రోయిక రా వే 

చిన్న నాడు సీవాడిన చకూటలు నమ్మివ_స్తినే న్స్‌ తా 
చే నమ్మివ స్పినే సీతా | 

కంతుజనక సీ a దుప్పట్నెపై పసుపంటిన చే చొూాయా 
పనుపంటిన ేవోయా 

భువి లోకో కుల నాలింపగనే పోయి వ స్తినే నీతా 
"సే పోయి వ_స్పినే పీతా 

చిన్ని రావు నీ చెక్కిలిపయి చిరుచెమట లున్న వేమోయి 
చిరు చెముటలున్న వేమోయి 

ఇావముటలు కావివిశలియ రో భ కులవలచివ స్తినే నీతా 
నే వలచివ స్తినే సీతా 

కామజనక నీభామనుగద (శ్రీరామ శేచిరావోయి 
(శ్రీ రఘురామ లేచిఠరావోయి. 


అన్నాచెలెలు = సంవాదం 
శంక రాభ రణం - చాపు తాభం 
అన్న :- ముత్యాల వానగురిసె 1 ముగ్ద మోవగన తడి 


తలుపు దీయండమ్ము 1 చెల్లె తగువు అెందుకూ [ము!! 
చెల్లె :- ముత్యాల వాన కురవేదు |! ముగా మానదిన తడలేదు 
(pl 
తలుపు తియ్యమన్న మేము | తగువు లుండగ ము! 


అన్న = పగడాల వాన కురిసె ! పణతి మూవదిన తడిసె 
తలుపు దీయండమ్ము | చల్లె తగువు 'లెందుకూ ijl 


అన్న 


el 
3) (| 


అన్న 


వాాంఘుకి చో “గస్యతిం 
మగజొాలవాన కరలేదు ! పణతి మా నదిన తొడలేదు 
౭ డూ శాయ్యుమన్న్న మేము | తవు అండ 
వ(జూల వాన కురిసె ! వనిత మా నదిన తడిసె 
తలుపు దీయండమ్ము ! చెల్లై తగవు లెంనుకు ! 
వ(జాలవాన కరలేదు ! ననిత మానదిన బోడ లేదు 
తలుక్తు చియగిమన్న మేము ! తగువు లుండగ 
రత్నాల వాన కురిసె ! నమణి మోవదిన నిడు 


తెలుప దీయరమ్ము ' చెల్లై తగువు తెందుకు 


గతల వాన కురతేదు |! రమణి మావదిన చేడి వేదు 


శలుప్తా వెయ్యమన్న మేము ! తేశువ్రు లుంశడగ 
ముందూ మురుగుటు పెడత ! వనజా వోచీతాణడ 
తలుపు దీయుడీ చళ్ల | తగువు లెందుకు 
ముందూ మురుగులు నద్దు ! వెనుక పోచీలు వద్దు 
తశలుపెట్ట్లు తీతుమన్న ! తగువు లుండగ 

ఎ కాగు రాలు యిసా |! మేలా రాజ్యాలు యిస్తా 
తెలుపు దియుడి వల్లె |! తగువు లెందుకు 

అ క్కా-గరాలువద్లు | మేలా రాజ్యూలువద్దు 
తలుపెట్లు తీతుమన్న | తగువు లుండిగ 
ఆకొలిగొని మూవదిన |! అలమట జెందుతుండ 
శలుప వీయుడీ చెల్లై ! తగువు లెందుకు 


ఆక తై ఈ మాకెందుకు | ఆడుబిడ్ల కట్న ముండ 
కట్న మెచ్చి నను ఖాన | కదలనివ్యము 


17 


పట్ల 


సయ 


ffl 


౨. 


Ven 


ముం! 


గురి! 


hod 


lodii 


నా. 


ies 


130 క్‌ు న్నే తు 


అన్న పా చేతిలొ చెయివేసి యిపుడు ! చెప్పుచుంటుని గదమ్మ 
తలపు కక్క లెల్ల ద్‌ర్పు | చలుపుదీయ "రే 1 చే॥ 
ఇల్లై : అన్నావదినలు మీరు | ఆకీతప్ప బోకండి 
అన్న వదిన మోపట్ట నిచ్చి ! అరణ మియ్యుడి! [ము 


మరదలు-వదిన సరసం 


మర :- కులబె వంబుల పూజలుచేసున 
కూరి కె మేమిటు రాగానే 
తలుపులు నమూూసుక సెంటి? "బు చేసిది 
తగువు అంచ చే నీ విజ "| 
వది ౩ ఇలలో నడీచేటి వవగియాదవక్రు చే 
యింటికి యలనజీపించిటినా 
తలిరుబోణిరో పతిపేరు జెప్పుఃను 
తలుపు దిసి నిను రానివ్యచే॥ 
వర :- పుడమిలో నడచేటి మరియ+*దకుసే 
పురుషుని నామము అడిగి తెనీ 
సె సేయు తనంబుస లంచము తమ్ముని 
జూజపు మాటలు ఆడక నే" 
వది పా గడువడి సేయక నాపతివా మము 
లడుగక నన్నటు పోనిస్వే 
ముదిత వదిననో వినవే నీ విహడు 
అడిగిన లంచంవిచ్చే నే॥ 
మర :- తోచీ తోచని మూటలాడక 
దోవవిడిచి ననుపోని స్వే 


సాంఘీక సారస్వతం 381 


పూచిన సీతీల వెం[డ్రుగలకు నే 
పిచ్మిత్రపు సవరా లిచ్చేశ। 
వదివా నిండిన సభలో మెండిలీలామణి 
పుండరింపక ననుపోని"స్తే 
దండివదిన నీ "ముండి కాలికీ 
దండము లయివా పెళ్పునే! 
మెర ఫా మెండుగ సుంకముక న్న వార్తల 
దండన చెల్లీ వోనివ్యా నే 
బ్రావాలుబలంబున తలుహలు మూసుక 
చక్క-ని వూహిని వఅనుంజే! 
వది ఏ= సొవాసమాడే జూపహొావాంగిరో 
మోహన మాలిక లిచ్చేన॥ 
మర వా సాహాసబుద్దులు గల నాడికిని 
మూహాన మాలిక లబ్బునశు 
సాహాసమ'కు మోూహాొనాంగిరో 
మూవామాలికిలు కరవగు సీ! 
నది = ససంఫులు గనాసుక నాకిట ముందర 
రంతులు సేయక యుంజేను 
రంపీ నబెనరో -చచింపరి తలకూ 
దంతపు దువ్వెన లిచ్చేనే। 
మర ;- దంపిపు దవికెలు వొ.-తగరయుడగ 
యుంతులార మారరుగరకు 
దంతపు దు'నెగన రంత లేదన 
పొంత చెల్లక పోసివ్యగనే॥ 


182 కు న్న త్‌ 


వది 3. గుంపులు నూాడుక వాకట ముందద 
రంతులు సేయక యుంచటునూ 
రంది నపనరో చింపిరితలకు సం 
పెంగ సరములు ముచ్చే నే! 
మర వా సంపెగ సరములు నీకరుడై తే 
౫ంపలాచి 'తెప్పించేనే 
దంపతులిద్దరు. పేర్లు చెప్పుకొని 
సొంపు నీళ్ళకు పోగల లీ! 
వడి?” వండే వేను మూవాొకిట ముందర 
అమ్బ్ముసీవు రాకుం"టును 
నడ్డ్‌ వదినరో (గుడ్డి కంటికి 
అడ్డుగ ల దనిలించేసే! 
మర ఏ- అడ్డు లందంబనుచును నార డ్‌ 
పిద్దెలు సుద్దులు మానక వే 
దుద్దుపెట్టినే పోయది నం కే 
పద్దువిడిచి వోనియ్య వే! 
వది = గుంపులు “'సాకుక వాకీట ముందర 
రంతుసీయక యుంకును 
కొలికి నదిన నియెలుకల చెవులను 
చిలుకల లవిలీలి చ్చెచే! 
మర: వెలలేని సొమ్ములు కొలికి యుండగా 
చిలుకల "బొవిలీ లరుదటవే 
కులుకులొడీరో విను మరదల సీ 
అటుకుల కవ్య తే ఛాయ మం గు! 


సాంఘిక సారసగతం 1883 


వద -- మిక్కి-లి చిక్కు.లు పెట్టక వాకిటి 
అక్క..రతో ననుపోని స్తే 
ముక్కి..టి వదెనరో ముక్కు..కు ముత్యపు 
ముక్క-ర చేయించిచే స! 
మర ఫా ముక్కు-కు ము'క్క-ర లేదని యవ తే 
అక్కు_రతో నిస్న డిగిన చే 
తక్కి.డి లిక్కి.డి మూాటలిక్కడి 
చిక్కు_బడక' రప్పినపవో వే! 
వడి 3- గుంపులు సూడుక వాకిట ముండక 
ఢంతులు వేయక యుంజినను 
శేకినజిన సిబాకినోటికి 
మీడియం 'తెప్పించిచ్చే వే! 
పిడేయముగల జానవని 
జాతవ. వలిళద వో భాగా 
పణం కలిని తే చేదుకోగద ఆ 
నావేడుక చెల్లక పోనివ్వ నే! 
మర 2 వదినదో వినవే వాకిట ముందర 
వది నెవనినిను వోనిప్పే 
సరపియవదినరొ సామియసనూ 
సరము లాడుచు నుందూా మే॥ 
వది ఏ- వీనవ మరదల విభోనితనమటు 
వేడ్కల సల్పకువేవూ 
వనితను తేల్పటుతి సి తలఖలిరు 


వేణిరో నీ విటు పళ్ళను జే! 


184 వ్వా న్న se) 


వదిన అ మరదలి సంవాదము 


వది ;ఫ- తలిరు బోణిరో నేను తడవాయ వచ్చియున్న్యాను 
వెలడదిరో తలుపు తియ్య వే హత ల 
మర వా తలుపు చిలుకటదిసెగాని తడవుసేయ రానుగాని 
సఖయ నీ విభునివేరు చెప్పువె వబెనరో॥ 
వది ;- ముకళ్రాడీ మరదల నికు ముక్కె.-రద్‌ బుంతుగాని 
తక్కి డి మాటలాడక తలుపు దీయ బే 
మర వ- బాగ న నీమెల్స కంటికి పారజూవేటఐదులకు 
తేటగపు అద ముక టి తచ్చియి వే నే! 
wa ఫె సఖ 
అగుడ్డిలో వంబ్లచేప్రవున్న మూట ౩5 దూ నవ కా 
అందరిని ఒబక్కాకంట జూన 
వది ?- పిజేను నాకినయిణి నెతికి రాగిడియితు 
e3 శి wat 
అుాపిగొటు మరదల వాకలిదొ.మ్య్య్యూ వే 
వా, ద 


శు 


విర 3- బాపురే తంటాల వూరి బట్టతలకు సూ కాళ్ళకు 
వపనానికి ముశులు బెళ్ట్రేన నటన. వీవు! 
వడి = ఊఉవిన నివంకగతుంటికి తగలించ నడ్డాణమి చ్చ 
తేడవు సేయక తెలుసుకున దియ్యవే 
మర ప- అవున నీనాధునిజేరు అతిపరో నే జఇెపావుుంళకు 
అవుడంకు తన్రడన్న రీతి అనియే వది య్‌ మే! 
వది ౩. మవదల సివడిగినట్టి మంచిసౌమ్ములి చ్చే గాని 
తరుణ్‌ దయలేచి తలంపు (గహన పష పే 
ముర్శ-- అవదు చలన దుడ్డుశర సార్రయ చ్చ సా హం? నము 


యచులుం వాాట్రివి యెసు ఎఇ వాతణా డు 3 


సాంఘిక సారస్వత ౦ 185 


వడి ఫ= ఉల్గిణాసననగొట్టు సి ఒడలికి మంచిగంధిము 

ఇల్ఫీజే పూనేను వాకిలి యిపుడు దియ్య వే 
మర :- శల్టిపూసలజేరు వదెన చేసికాంటి వేము 

అల వాసికంవు నకు అమెరి యుంతును! 

రా 

వది హా కాసువీసమైన సీకు కానుకలిచ్చేగాని 

రోసపడక మరదల తలుపు తియ్య వే 
మర ఫా ఆసను జెంది కిడికెజాళ్ళను తెగించి దానము 


(a 


el 


సిన వారలు నికు న్నే హితుల శే! 

వడి వా పంట జూతశ్సీ సివిభుడు 'బెటనుండిన వచ్చె నదిగో 
వింఖము జాలింవ బిగువు తీలుపు) దియ్య "వే 

మర ;- రంకుబోయిని బొంకులాడి చేర శయన వొ 
జొంకూలు సేరిచినన్ను బొంకిం చద వే! 

వదె ;- అత్తగాగు వచ్చుచున్న దల్తగదిళలోనజేరి 
శతెయాలాడక వచ్చి తలుపు తియ్య వే 

వరద ఫా తె తెయ్యలకు భోగముడదాు చెలిమి వెసినాన 
పెత్తనము పీడవె మగని'జేరు జెప్పనే! 

వదె $= మాయన్న గారితో కూడ మెలతరా నేవచ్చినాను 
పాయక యికనెన తలుపు బోర్ల దియ్య నే 

మర - ఈయెడ చేసిన దోసమెప్వూడై న బోవుగాని 
మాయన్న వేరు స్ప్మృరంచి వరాటులాాడ "వే! 

వది :- నలినాశ్న్‌ (శ్రీవెంకటా[దిన"ధువి శరిటివిభు శు 
పలీకితిని నిజముగాను తలుహ దియ్య నే 

చెలియ నాపంత మిపుడు ఇల్లించుకొంటినంచు 

వేలుభుపవ్‌ సె వ దెన మరదళ్ళరుగు చుండిగి॥ 


tic 


కు న్నే అ 


ఈనాటి వియ్యాలవారు 
ఊరీ నీ3వ్య్యాల మూడ. పాం పైన్‌), డో ఊోౌరికనాదో 
ఈఅప్ప జాలు అంగగకోొకౌకు సప్పూ లేదు శాప్త్రానికై స 
చప్పుని పచ్చళ్ళు వడ్డించి చక్కగా భోంచేయ మన్నాారు 
వడియము లెండ బెట్టి టే తడిసి ముద్దెపోయిననట 


త 
గడియ గడీయకు మంచినిళ్లు కావలెనాయని యడి గరు 
కూరలు బజారులో ఎనటో జే దొరశేలేదట। 
కోరికార తోటకూర బక్క కే వేయించినారు 
ఈపంచదచార మణి గెలోన పాలు పనుపు కబసివో యొ 
కొంచము పర ఇహాన్న ము కొండనాలుక కంద రాదు 
శదముల పాఠకులు మొదజే లేవట తేమ కేచాలలేడట 


తమ తే (పొద్దుకు ముమ్మారు తాంబూలము అడెగేకు 


చ క్క-నివియ్యాల నారు మాంకక్క-డదోొగి జేరో. 


ఇంతచక్క_నసి వియ్యాలవారు 
ఎచట దోౌరికినాగు - యింతి-చక్క..సి చ్‌య్య్యూల చాను 
తెచ్చిన నెయ్యంక నేడె - తీర్ధమున లె ఆానినారు 
భత్యుములుబాగుగ౫ చేస్తే - మెచ రేలా కోవరు 
సన్న బియ్యము పీరు - యెన్నడు దెనునగ రేను * 
ఎన్ని సార్లు వడ్డించిన - యింకా తెమ్మని యడిగేరు 
అరటాకులలవాటులేక - చిరు'ఇలు చేసుకున్నా రు 
ఇరుగు పాలు చేర్చుకొని లా జ్య్మరు జు(రెని జ్యగుకొ నేరు 
పప్వూ గారలువద్దు - పచ స ్ళె మేమ దనరు 
చెప్ఫూకుం'కేసిగ్గుశేటు - గొప్పవారని పిరికిపేరు 


| .ఈ॥ 


శీ ll 


1 చ|! 


lll 


lei 


_—_— 
were 
ఖః 
- 
శ 
వంచు 
pes 


par 


tad || 


loll 


boi 


సాంఫీంక సారస్వతం 


మ. మయ్యపురాజు 


వియ్యహురాలిని యంతో - నెయ్వ్యమునా కులువబో అె 
గయ్యాళిత నము జూపెనే - నుందరులా రా 
కయ్యమునకు కాలు[దవ్వెనే 

పుయ్యబోవగంధము ఆ దయ్యమువ లెనేజూచి 
ఇెయ్యిబట్టి విదలించెనే - యో్యాసఖులార 

తెయ్యి తెయ్యిమని యాడెనే 

కాలి పనుపు పుయ్యబో తె - సోలిసాక్కి._నట్టులుండి 
తూటుమాటలాడ సా7గనే - రవుణులార 
తాలిమియింత బేకుంజెనే 

మొుగమున కుంకుమబెట్ట్ల - బగజబూనిన డానినలె 
ముగమునటు డిప్పుకొ ననే - వామాశ్వులారా 
యగడు సేయకానె మానసే 

చీరగట్ల బోయినంత - సిగ్గుయగులేక వేగ 
జీరవిడిచిపారదొ డ?౫నే - మగజబార లెల్ల 
నోరగంటజూా-చుచుండి చే 

అ_త్తరునివ్వగబో తే - మొత్తము తల దిషూకొనుచు 
(కా త్త (కొత్త మూటలాజెనే _ పదుగురుజూచి 

చి త్తినిగానున్న దనిశే 

ఇట్టిదని మొట్టమొదట - గుట్టు డెలిసినట్టయి తె 
గట్టుదిట్టములను చతునే - వినకున్న జూల 

రట్టు జేసిజెట్టు పరతుచే 

18 


187 


I) 


మ! 


Dil 


hI 


|మ| 


la 


a) 


188 


భు న్నే గు 


ఐల. బావల హాస్యం 
పోయివస్తొరా ౩ పెదాబావ! పోయివస్త్థారా 1 
చినబావ! మిోరిద్ర్దరు పోయివస్తారా ! 
కాకిరెక్కల బియ్యమట | కందిపప్పు 1 సుద్దలట 
పూనికతో వడ్డిస్తురట | పున్నె మేమో తెలియదట 
ఇవావముకూర వరియన్న ము 1 వారిజేసి కుడుములట 
మాటిమాటికి బూరెలట ! మళ్ళిమళ్ళి వడిస్తారట 
ఆవకాయ దప్పళములు ! ఆవిశాకు దొప్పలట 
ముంతలతో ముంచుతారట | మునిగేటటు పోస్తారట 
పంచదార పుణుగులట |! ఎంచకుండ వేస్తారట 
పంచకొంగు నైదువేసి | పట్టుకుపొమ్మ ంటారట 


24. వాన్సు 


పిందుస్టాని కాఫీ.ఏక "తాళము 


పల్లవి: పాన్సు వెయ్య రే పడతులార, 


1» 


పసిడిశేమంతలితో పడక వృంగారించి 
జవ్వాది పునుగును మువ్వగో పాలునకు 
నవ్వుచునుంజెడు నవ మోవానాంగునకు 
జాజివిరులతోను రోజూపువ్వులతో ను 
వాననలు నెరయ వనితలార గూడి 
పంకజనే([తునకు పరమదయాళునకు 
పరిపరి విధముల పరగశళ్చంగారించి 


1 సుద్ద= తెల వున్ను. 
యి (2 


1పో॥ 


Hil 


en! 


i) 


en] 


వా 


॥ వా! 


వా! 


[పా 


సాంఘీక సారస్వతం 189 


అలివేణి వాసునకు అభయ దాయకునకు 

వలయు సర్వేశునకు మూలా ఛారునకు [పా 
కోరిక లెల్ల వే నొస గడు థీరునకు 

వరేశవపుర వాసునకు నలర [పా 


పారిజాతముల పాన్సు 


“శీడారగాభళ.-ఆది 


గాగసమగ - రీగసా - సాససని - సారిగాగా 

లాలియనుచు యూపెదన్‌ మేలుగసావి(తిరోనిను 

గమ పొాదపా-గమపావుపా-గ మపాద 

నేవింతునూ భావింతునూ సావిత్రీరో 

పా మగరి - సాసరీరిగా - గపమగ - రిరిరిగారిసొ 

ఓీ_నిన్ను చాలా(వొద్దు పోయె నిదుర 'ఇెందుమా 

విరజాజుతే, వరమళ్లై లే- దవసంబుతేకురు 

"వేరు లే- పారిజాతీముల పాన్సు పరచిరి లా 


పవ్వళింపు 


హిందూస్థాసి-యాపకం 


సాససాసస- సారిగరిగా= సరిగపమగ = రిగరిసా 
పవ్వళింపుము పార్యతీతో వేగనేడు ప రాత్స రా 
పని నినిని-దాని-పనిదపమగ-రిసాసరీగముగ మరిగరిసా 
సవ్యముగ _ విరిశయ్యపై - పన్నీరు చల్లిరి చంగునా 


140 


మి “న్నే ర 


చక్కొ_ని కములాఫలములు - నారికేళ ఖష్జూరముల్‌ 

చక్కాగను మోశచేతికిచ్చును - మక్కువతోభుజియింపుమా 
యుల్లమున (కీజాటకును ఆం మాత ల్లికిన్‌ బల్‌ వేకుకా 
మల్లెపువ్వుల చెండు వేయును - మళితిన్న గ వేయుమా 
చిలుకపలుకులు పలుకుచున్న - యాచెలియతో భాషింపుమూ 
కులుకులాడిని కూడిమన్నధ - శేరితోనుఖయింపుమా 
అందము బెజవాడ వరపుర-మందునా నివసించిన 
ఇందువచ్చిన సుందరాంగులు = అందరూమోాభక్కు లే ॥ప॥ 


జ. శోభనం సాటలు 


సలలిత (కము మొప్ప సనికంటిమోద 

తరుణిని స ప్తపాడములు డ్రొక్కి-౦ చె | 

మరుని జేగంట నామంగళ సూత 

మంగనావమణి కంఠవుందుంచియొసగ | 

ముంగభ స్థితి సర్వమంగళ గళము 

నందుబొందుగ గై న్థందు వాళి ॥సలలిత॥ 
శోభనమే శర్వునకు వతోభన మే పార్వతికి 

శోభన మే ౩3ైలాస శుభమందిరునకు శోభనమే 
మణితతుల హారతులు మదవతులు ఇయరమ్మా 
మతియుతుడు శివ్యన్న మగువగొరమ్ముకు ॥1శోభాన మే! 


సిరిసందెలు గూకగను - (శ్రీరాముల తేచేశె 
నీతాలంకారములు - క్లీ(శుము ఆ చెయ్యారె ॥సిరి॥ 


సిరి జేవిని లేపాాడీ - శ ంగారించగవ లెను 


కురులువివ్పి దువ్యారె లా కూర్చుండగనూ బెట్టి సీడి || 


సాంఘీక సారస్వతం 
పనుపొప్పాపుయ్యాక - తీరుగ కంకుముదిర్చి 
మళ్లెపువ్వులగూర్చి - దండలు మెడ వెయ్యారె 
కన్నుల కాటుకలుంచి - గంథభాముప్పుగ బూసి 
“కాంతాలం౦ కారములు = వ్ర యుమ్ము "దెమ్య్యార్‌ 
పట్టిమంచము నాల్స్చి ద బరుపొప్పవక్క- వెయ్య్యూ కే 
పండుటాకులు జెచ్చి - పానుపుననుంచారే 
పిన్న పెద్దలుకూడి - (పియముతో తీసుకువచ్చి 
ఆశీ ర్యాదముచేసి - అక్షతలు యివ్యానే 
అతివాలందరుగూడి - పోరతి పక్లెములి వ్యా శే 
'కాంతొాలందరుగాడి - ఘడియలు వేయా రే 
పాలరొా "నెయ్యి ఆరగించి - ఫల(పదానము లిప్పించి 
హోరతులిచ్చిరి (క్రీరాముకు - అరుంధతి ముదలుగాను 
కొబ్బర బెల్లము తినునీతా - కోరిక కొడుకులు గనుమోా 
హాంస పాను ప్రమాద - అటుపోయి పన్వళించుమి 
వాచ్చుగా 'మెడనున్న - ప చ్చలహారమునలి చై నే 
ముచ్చటలాడముడ్డు - మొగంఖైనా చరావేనే 
మెడనూ కంఠమాలా వేగా - మానిని కిచ్చెనురా వే 
సొగటాలాటాడుడదాముతానె - పాన్సుపె పవళించి 
సందిటీ దండాలిచ్చె జా స్వర్షాభరణముల్‌ చ్చ 
వేలివుంగ రామి చ్చ _ వెలది పలుకావేమే 
వేలీముద్దుటుంగరము - నిన్న యమునాతీసి కొని 
ఇభూమరో యిదియేమని - తనఖభయమున తలనొంజ 
యింతదూరంవచ్చి యెన్ని -సీకిచ్చితి పలుమారు 
పలుకవ కుందు కేమారు - ఓలిచిన పలుకవెకుంథుకో 


141i 


1సెది॥ 


నెర 


ate) 


సిరి! 


సిరి 


1నిరి॥ 


సిద! 


| సిరి॥ 


సిద | 


॥సిరి॥ 


సిరి! 


సిరి! 


142 


బి న్నే రు 


చిన్న దినుమి, సీతమ్మ సిగ్గున రాకున్న 
(శ్రీరాములూ నీవెల్లి తీసికొనిరమ్మాూ 
చిన్నా నాటినుంచి మాలా యెరిగిన్రుంజేనా 


తర్హి దండినివిడిచి తరుచుండ లేదా "దిన్న | 
శోభనమే-ళోభనమే 

శ్రీరఘుకుల చందునకు - (శిత క్రై రవచం[దునకు 

భూరిదయా సాందునకు-భోగము హాం దునకు [వ్ల 

వోభిన మే రామునకు-నుగుణాభీ రామునకు 

(పాభవభయ భామునకు - శోభనము రామునకు న్లో ॥ 

నుండ రాకారునకు - మందరనగ ధీరునకు 

మందరోద్దారునకు-మాన్యాథారునకు వో 

సత్యసంకల్పు నకుూనిత్యోదిత కల్పునకు 

నిగమాకల్పునకు - (శ్రీరామునకు ॥వో॥ 

నీ తాహృద యేశునకు- నేవిత (బ హ్మైశునకు 

కాంతీవరాధీశున కు-నునభునసం'కాశునకు |శో | 

గట్టిగా మము(బోవ - కంకణముల'చత 

గట్టిగా సాకేత - పట్టాభి రాముసకు వో 


26. అత్త కోడలను పిలుచుట 


దువ్వెనవచ్చి దొంతిలోవున్న ది రావేకోడలా ! 
దువ్వెనవస్తేనా కేమి ? అదిదొంతిలో వుంకొనాశేమీా ? 
ఈ ర్చెనవచ్చి యిరుపులోవున్న ది రావేకోడలా ! 

ఈ ర్పెనవ స్తేనాకేమి ? అదిఇరుపుళోవుంజళు నాకేను ? 


సాంఘిక సారస్వతం 148 


పూవులువచ్చి బుట్టలో వున్న వి రావేకోడలా! 
పూవులువ_స్తేనాశకేమి ? అవి బుట్టలొవుంకునా కేమి ? 
రోకవచ్చి కొయ్యమె వున్నది కట్టుకొ రా వేకోడలా ! 
కోకవ సే నాకేమి అదికొయ్య పై వుం కేనా కేమి ? 
బొట్టువచ్చి తేట్టలోవున్న డి పెట్టుకరా వే కోడలా! 
బొట్టువ_స్తేనా కేమి? అదితట్టలొవుంకొనా కేమి ! 
(బావ్మాలొచ్చి పంచాగం చెపుతున్న రు రావేకోడలా ! 
(బాహ్మృణులా సేనా కేమి ) పంచాంగం చెకితె నాకేమి? 
పెండ్లి కొడుకువచ్చి పీటశైనున్నాడు రావేకోడలా! 
పెండ్లికొడుకు వ్రంశేవస్తాను వీట్లమై వేను కూర్చుంటాను. 


ఏ7. వసంతం 


పూల వసంతేములాడెశే 

దమయంతి నల రాజుతోను పూల 
ఇద్దరు గూడుక వనముల శేగిరి 

ముత్యాల గగెపయిని 

ముదముతో గూర్చుని వ(జాల 

వాహీరీ మెరయుచు నిద్దరు [పూల 
చుట్టుజల్తారు ద వుల్లి "మొగ్గలరవికె 

జిగుజిగు మనియెటి ధగధగ సాగసుల 

రాజాధి రొజు నలదమసహోరాజు దమయంతితోను పూల! 


ఐత. కంత సాట 


వెండ్రే అయిదవనాడు పెండ్లికొడుకు వె పువారికి తలంటుటళె 
3౧ 6... మెం 


పనుపు ౨2 కుంకుమ లి గుమ్మడికాయ 1 క్రుంకుడుకాయలు 


144 టరు లు 


5 సున్నిపిండి 6 నలంటునూ నె ముద లె నవాటిని, పెండ్లికూతురువారు 
పంపించే తగవు, 

కమ్మ వారువంటి కొన్ని కులాలవారు చెల్లి కూతురును తమ 
యింటికి తీసుకవ చ్చేముందు, అచ్చుకున్న(పకారం “పెళ్ళి కూతురు నకు 
యిచ్చే ఆభ్రర కాలూ, చీరా, రవిక లగుడ్లా, పసుపూ, కుంకుమ, 
తములపాకులూ, పోకచెక్క_లు, అరటిపల్టూ మొదలైనవాటిని 
(పం ఢికొడుకువై పునారు,) యిచ్చేత గను. 


ఈ కంతనడిపి సందర్భంలో పాజేపాట. 
శ్రీరాగం - ఆదితాళం 


రిమపానిసా - సరిసనిపావు - రీసరీవముపనిసా 

కంత తెచ్చిరీ-కన్యయింటికి- నేడుగంత తెచ్చిరీ, 

పనిసాసా రీరి - సరిసరి - మారిసాసా - రీరిసాని 

రంభ ఉఊర్వశీలు - నాట్యమౌాడగా ను - తుంబుర 

పనిసరీ - సరిసనిపాము - రీస - రివుపానినా 

నారదులు - ఏణమిటు - చును - కంత తెచ్చిరీ 
2, కాసల్య మొదలైన కైక సుమి తేయూ 


జనక మహాోరాజుపు(తికకు నేడు lకం| 
ల, రంభ ఉఊోర్వళీలు నాట్యవమాడ గాను తుంబుర 

నారదులు ఏణమాటువూను [క్రం॥ 
4. పచ్చిపోకలతోను పండుటాకుల తోను 

"షా*ళె్టెన యాలకులు మననీతకు lక ol! 


దం ఖరార ఫలమూాలు అరటిపండ్లు గెలలు 
' పనసపండ్లుతో ను నునవీతేకు నేడు hol 


6, 


(a 


నొాంఘునక సారస సత్‌ ఏ | 415 


ఉప్పూప ప్పులతోను ఉల్నిగడ్డలతోను 


చిత్రముగ మన నీతాసతికి కం! 
బనారసు-చీర బానవూని రవిక వ(జము 

లతో గొలుసు వనితనీతకు నేడు కం! 
వై కుంఠ పురమున వెండిగ్లానులతోను 

చెప్ప చోద్యముగాగ (శ్రీరాములవారి. పెండ్లికి ॥క0॥ 


99. అప్పగింత 


వదినెరొూ మానాల నిదె యొప్పగింతూ 
సదయ వై గ కొమ్మా సరగవాన రమ్మా 
యెన్నో నోములునోచి కన్నాను దీన్ని 
కన్ను లలో బెంచా కొన్నాము తీ 

హన నేము నాబిడ్లగాజు సీబిడ్ల 

యెనలేని (చే ముతో చెట్లు డెండెదవో 
ఎంతొ గారా బాననె త్తి పెంచితిసి 
గాం తెత్తిగట్రగా కోకించి ఈొలుగ 
తల్లిచేతుల లోను తం(డిచేతులనూ 

అర్లీ బిల్లీ ౫ బురిగనమ్మూ యా వడ్ల 
మోగా పట్టిగానియిక మాపట్టిగాదు 
వేపట్టిరశ్సీంచు. చేరిమొక్కెదమూ 
వీల వేణికొ డాని నీటముంచెదవో 
పాఎముంచెదవొ నీ పాలచై చితిని 
బిగ్గలుగా బిల్వ బద రి జూ చెడినీ 

దగ్గలు రమ్మన్న తరతరలాడు 

మూయ తెరుంగ దు మర్జమెరుగాదూ 


19 


మి న్నే గు 


పాయక యా నలుసు (బతీికిం చుకొమ్మా 
నల్లనిదీనీరు తెల్లనివీపాలు 
కల్లగాదిదియెంచు చల్ల గానేలూ 
తనకుమిక్కిలి బాధతగిలియుండిననూ 
మనసు మర్మము జెప్పుకొనజాలదమ్మ 
పనులేమినేరదు పసి బాలయబలా 

క నినబిడ్డగ నేర్చి కావు మోయమ్ము 
"తెలివిలేమిని శేరములు చేనెనేని 
చలముపూనకువువు సాగిలబడుదు 
లాలించి బేలించి లలిబుజ్జగించీ 
మేలుత్రోవను నేర్చి యేలుకోతల్లీ 
కోడలుగాడి దికూతు శేయనుచూ 
పాడివైదయతొ కాపాడిరశ్నీంచూ 
ఈ చిన్న కన్నియ నిన్నాళ్లు బెంచీ 
సీచేత బెట్టితి నీక్రొప్పగించీ 
ఇట్టిడాయిీా చిట్టి పట్టిసీ విడిచి 
యొట్లుజీవింతునో యీళోని"కెలుక 
పొరుగింటి కాదుకోబోయి నయ పుడు 
తిరిగివచ్చిన దాక దిగులొందు చుందు 
ఒకగడియనన్విడీచి తానుండ లేదూ 
ఇకమిద కాపురా మెట్టుచేసెడినో 
యిన్నా ళ్లు (పాణ మేయీడుగా బెంచి 
చిన్న కల్లి పెండ్లి చేసి తీమిప్పుడూ 
అతాయింటి॥ి బోయివత్తు వాయమ్మాా 
చి _తృమందున ఫీతిజెం చాకు వళ) 


సాంఘిక సారస్వతం 147 


పోయి రామాయమ్మ బుద్దితో నుండే 
మాయందరికి మంచిమాట తేవమా 3 
అ-తామానుల మాలు కెడుసుదాటకుమనమాూా 
చిత్తాము మెవ్సించి చెలగు మోతనల్లీ 
బావలూ వురదులూ బంభుజనంబు 
కీ నారియెడ మూాటయీవిం రాసీకూ 
పతినిదై వముగా భక్తితో నమ్మి 
మతిమంతురాలవై మనుము మాయన 
పోయిరా వే చిలుక మురిపెంపు మొల క 
యొన్నడు నిన్విడిచి యెడబాయనై_ తీ 
కన్న తల్లిరో చేను కడ లేరుకుల్లో 
బొవ్మురిండ్రను గట్టి వాలతులను బిలిచి 
అమ్మకో యువరింక గాటలాశునురో 
వేర్వేర బొమ్మ ల పెండ్సి ండ్డు చేసి 
వెశ్తేర చెవరింత వియ్యమంబెద రూ 
చిటిచిట్రి నోములు చేజేలా ౫హాడి 
ఎవరింక మాయింట నోమునో ఇదరూ 
నెయ్య తేల గహాడినిండు వేడుకనూ 
ఉయ్యాల నెవ్యారు ఈకోసుదూూారి కను 
చిన్న విణియ ముద్దుచేతులను బక్ట్ర 
వన్నె నెవ్యారింక వాయించన౫లడతు 
వరహోలనమూూట నావ(జూలకోట 
ముదియుచు పాటు లెవ్యరు వపాడగలతరూా 
గారాలపట్టి నాకన్నా చిట్లే 


148 


మి న్నే రు 


పేరంటముల శెవరువెంటావ చ్చదరూ 
మామిడిపండు నామల్లియ మొగ్గా 
సిముద్దుపల్కుల చేనెపుడు విందూ 
మించినాపేమతో జెంచినామమ్మా 
కొంచెముగ మము మదినుంచుమాయమ్మా 
నన్ను ౫ న్నమ్మ నానాకోంపు సొమ్మా 

చిన్న మాణిక్యమ్మ చింతించ కమా 
కంటనీరు దుడువు కనకంపుబొమా 3 
జంటగాపతితోడ సుఖాయింపుముమ్నా. 


ఏ0. కొంమెసితులు 


ట్ర _త్తమా+మలుగాని-ఆడబొ క్రైలుగాని 
"లేగ మ్మ సీదెంత-పున్నె మోగాని 
మగడొక్క డెగానా-మనసు కెక్కి నయట్లు 
మర్షించి నీవశ ము- బేసికోవమ్ము 
A) a: 

నీమాటవిన బడ్డ-నిమిషంబునందు 
వహాడలిపో యేటట్లు- అత నిభాయ'పెట్లు 

౧౧ లు 
ఇరుగుపొరుగు వార-లేమైన అంపే 
ఏడ్యక వెయి రెట్లు-దు మె > _త్తిపోయి 
ముగ డుదెచ్చిన వెల్ల అ పెనఅమ్మి 

(MY Kk: 
సతతంబు పుట్టంట-గడుపు మోత ల్లి 
పతికోపపడినప్ల -పడియుండ బోర్‌ 
అంతకు పది రెట్లు-అత నిమర్దించు 
ఆటలా జెడీ వేళ-నతడొచ్చికోవింప 
వరక బడియుండ-కుండదోయమ్మ 


సాంఘీక సారస్వతిం 149 


భా రనువంచుకిేగ ల- భార్య గారవ మెన్న 
రారాజుసకునై నారమణిరో లేదు 
ఇదియెల్లవమురువక-వమా[తమలియక 
నుఖపడుచుండుమా-సాగనుపూదీ వ. 


ఏఓ. ముంగళ హారతులు 


(ప్రతీ శుభ కార్యములోనూ కట్టకడపట పహోరతి యిస్తారు. 
అప్పుడే మంగళహారతులు పాడడం పరిపాటి. 


శూావకు మంగళం 


అలికిన పూసిన అరుగులమోాడ 
ఆకు తేలు కుటిండి నిన్ను బావయ్య 
౬ 
చీపురు కట్టొకచేత దీప మొకచేతి 
దిగదుడువ వచ్చిన బావనుకుళై 
అన్నదమ్ముల బాధ తాజూడ లేక 
అెకవెళి పెద బావ న కుటదిగును 
రి (0 8 

కానక వారమ్ము "కాలువలొదిగును 
ఎరుగ లేక వారితండి వటిలోదిగును 
నతవూనాలకు వెళ్ళి నచేజెలనుజూచి 
క ౦సాలి లింగయ్య "కాలువలోదిగును 
అవి కేణికివెళ్ళిన అక్క_లనుజూచి 
కుమ్మరి వెంకన్న గుంటలోదిగును 


150 


చ| 


మి న్నే రు 


తాకి కానుక వెల్లిన చఛెవలనసను జూచి 
మంగలిసుబ్బయ్య వుంటలో డిగపను. 


నారోయణు రాణికి మంగఫం 
శపహాన రాగం - మి[శ తాళం 


నిపాఠీది-దిదీదీదీ-దిరి గవు ప పొా-పముగాగచిరిన 
మంగళామూ నీకు ముంగళామమ్ము శీ 


సనిననూ వుగరీ-నసారినది సణాడా-పనినినదిదీ 


రంగా నాథు ని కొమ్మా రత్నీించా 
పమగమరీ సాసా 
వ మ్మా 


పపపపవుడా-నీనీసాస్తా సదరిసా పా-రిసనిసపద ప 
అంగజూ జనని నీకు భంగీ మూ యమ్మ 
పదరిసాస్కా రిసదసపద పాాసది గమ పొ వా 


సృంగార రాము ముందరా బజం7గ౫ాను 


పమగామాామమరీ సా 

భా మా 2 [మం|| 
పక్కి-రా(ట్న భుగూడి బరగుమూయమ్మా-అక్షయ 

కరుణచే రక్షించ వమా డ్‌ [వుం 
శ్రీ రాబ్టిక న్వనె -నినుకొల్తు నమ్మా-నా దారి(ధ్భృ 

ము బావి దయ నేలు కొమా ఇ వుం 


శీ రంగమునం బే ఇలగువాయవరాస్ణానా ఠా 
యణునిరాణి నవాతిలలనాను [మం|| 


చ 


సాొంఘేక సార సత ఎ 151 
రఘురాజాయ మంగళం 
మెోాూావాన-మి(శ 


గగారిననరిగగాగాగరిగగాపాణానసాదపన రి 
రావము రఘురాజాయ మంగళం న్స్‌తా 
గపాగరిస నాసడాననరీ-గగపగరి సా 

రామ దశరభాతనయూా మంగళం 


దచాడాదదదదనదపచాపపప పాదపగనగ 
కాసల్య్యా వగ కుమార ఘనత చేసిన 
వాదసానాజచదాదదరినా దాసాజాపాపగపదసదప 
భాను వంశా పాలకా నీకు వజాల హో 
గదపగరిసరి 

రతులివినో రామ! 
మునిపంట తాను వెడలినాతాటకినిముద 
మణచిన-యశ్ఞైమును గాచిన సార్టమి-నీకు 
ముత్యాల వోరతులివినో, 

శృంగారము సీతకు మంగళ సూ[తము గట్టిన 
రంగూగరొమానీకు మంగళ పహోరతులివినో, 
ముత్యాల తలం బాలు, ముదముతో నీతకుబోసిన 
సత్యస్వరూపులకు, చం(డదాలహోరతులివినో, 
నాలుగోనాడు నాగవల్లికి యిపుడు, బలిగావిం 
చినస్వామో, మోకు పచ్చలపహోరతులివినో, 
మెచ్చిసీతానప్పగించి, సంతోమీ.ంచినస్వాలు 
రంగుగా నీకు - నీలాలహారతు లివినో, 


159 


అ॥ 


చ 


మున్నగు 
జనకుల కు+తురని-పెండ్లియాడిన వర రామ 
చం(దానీక్కు న్మ౭లహోరకతులివిగో "రాము! 
సితాపతికి 
ఆరభీ - ఆది 


వదవపాదపమరదినసని చా-ాసనినది- రమూాగ ౫ ది 
వతికి మంగళ హోర తి వ్యాశే 
రిముప దదపదరగిసాసననిజూ-పామనగదిము 


భామ అలర సాకేత పతికి 


సదసరి! రి-దీముగ-రిరిససన-సనిదా-సాసా 
పతికి సొంపు గాను జేయు సద్దుణా 


దరిససనిదా-పావుప జా-పావుగరీ 
తతికి మానా వతికి శ్రి 
రిముపద -సనిజా వొ 

నీతా పలికి 


పాపాద పపస-మపగప-నముపమగరిసరీ 

కామాది రిఫు సంవాతిక్ష హరికి 

మేపద పడాషపా 

ముర హరికి 

రిపమగరిరినన-రిముపమ- సాన ప 

సమడి నిగమ చరికి సూర్య 

సోవూత్షునికి త్యాగ రాజ (పేమా 

నతారునికి కోసలపతికి .. [మంగళం ॥ 


1. 


ను. 


సాంసీక సారస్వతం 152 


భ[దగిరివరాయ భ్యదమంగళం 
శంకరాభరణం-మి( శ 

సాకిషానిదపద నిని ని -సారిగామ -7రిసాని=నా రిసాసి 
దావుచం _దాయజనకి రాజా దున హాం రాంకు వూ 

పదసీని - దపదనిసరి సాసా 
మ కాభిస్ట దాయ మహి తమంగళం॥ 
కాసలేయాయ నంద, వాసచాసపోవణాయ, వాసవాది 
వినుత, సర్భడాయ మంగళం] 
కారుకుంకు వూూవేత, చండనానుచగ్చితాయ, హోర 
కటకళో భితాయ, భూరిమంగభ్రం॥ 
లలితరత్న కుండలాయ, తులనీవనమూాలికాయ, 
జలజ సదృశ చేహాయ, చవారమంగభం!! 
"దేవకీపు[(తాయిు చేవ దేవో త్రమాయ, భావజూ 
గురువరాయ, భవ్యమంగళం॥ 
పుండరీ కాక్షూయ, పూర్హ చం చాననాయ, అండజాధి 
చావానాయ, అతులమంగళం॥ 
విమలరూపాయి వివిభవేదాంత వేద్యాయ, 
సుముఖవి త్త -కాసితాయ, శుభగమంగళం॥ 
రామదాస మృదులహృృదయ, తామరసని వొ 
సాయ, స్యామిభ(దగిరి వరాయ, భా(దమంగవం॥ 


రంగా 1 సీకిదెమంగళం 
ఆనందశ్రై రని యా మిక 


ససని సగగాాగగామాపాామపమగారీ 
రంగా - నీ కా కిదే - ముంగాళం 


2౧ 


154 బు న్నే రు 
ససానిస-రిగరిరిససని 
కస్తూరి - పరిమళ! 


చ! ససాపాపా-పనిపపనముమగ-రిమామాామపమ 
రంగా ఖగత్తుర౦ గా కలువ 
మగ గరిగగామామాాగగామా పాొ-పాపనినివా 
వి భభ ంగొ వరాహా నాం గా 
వుసను గరిసని 
ప య్యా ది ॥ 

2. వారివిభధాహారిాఉభయకావే3 - తీరవిహోరి 
వయ్యారి! IS ol 

వ్‌, లీలావేషూసునీలా-కరుణాల వాల-జగత్పరిపాల 
వయ్యారి! (Sol 

4 _పోసావనచిద్విలాసా - "శేపాచలవాసా - ర్పితపర మేఇా 
సయ్య్యూరి! idol 

వేంకటనాధునికి మంగళం 


రీతిగాళ-మి(శ 
పీ గవమూపాపముగరీసాసని-పనీసాసా-సా 
మంగళ మనసీ పాడర మ్మా 
సానని-సపాపాపాాపనివద మమగ-గమా 
మారు పొంగి వేంకట నాధునీ 
పమగమారిగగ మామా 
గన ౪ రమా శ || 


సాంఘిక సారస్వతం 


1. మగావమానీ-నిసినిదదవు-నిచానాసాసా 


ఖ్‌ 
చుట 


ta 


మదనా మన్శృధుడమ్మా 2 


జుమా 


సాపాద సాదవిణా-వమమావూామాానగ మా 


వనీ యుదారణము జగా నమూలాయునీ 


పామా గరీగామా 
లీలే విడూ వుమ॥ 


సదయుణై (బోవ నునలన్సు ఏకు కదనమునను 


గాల, ఘన రాతుసులను। 


పదములు చిగురుల తీరు-వినివదనము 


వరించి వనజము “గేరు! 


తరుణు లిరుగౌడల యందు, తనరునిల్వ 
గోరుపతిగేల, నడిమి మేఘమె, తనరు॥ 


నిరుపషమంబగు శుభవప్‌ట్టి సామి సురుచిర 


హేమా డ్రీశ్యరునితో సాటి! 


లక్ష్మీదేవి మంగళహారతి 


సుదతులారతు లివ్యాశే ఆండాళ్ళకు 


సుదతులారతులి వ్యా శే 


ముదకరీం[ ద సుయానకూ కొెదమసింగ సుమధ్యకూ 
రదనజితకుం చేందు ముఖికిర కృమా కిక హోరగళకును 


[కూర_ెత్య ఏడారికి సూదిజనమం చాదికి 


పారిజాత సుపుష్పధాతు నిత ంబనిర్వాత వేణీ భారకు 
తులసివనసంజూతకూ లలితలో కా మాతకూ 
యిలనుగోడా చేవియా ఖ్యను విలువబడు ఆండాళ్ల కు 


155 


1 ముం! 


మం 


నుం! 


మం|| 


5 


మీ న్నే రు 


ఇందు ఖండపు మౌళి కచ్చుతి సుంద రాంగసని రాణికీ 
మందరాచల మేరుదీరికి మహితశోఖిత తనువు చేషీ! సు! 
పంచబాణుని తలికి మించుసవము తనువలికి (కెంచగబ్బలి 

ఉనా. ap) 


హారుని జనకునిగాంచిమించిన (బఎహొ జననికి ॥సు॥ 


గౌరీ [పియునకు మంగళం 
జింగా-ఆది 

రిరీమమా సా-మపసనిడా-పాొ పాపనుపని 
హారతి గ్ర కొనుమా గారి 
దదద పమగరిస 
పయ సూ॥ 
సాససా సరిగా ౫రిగా-సానిడానినా-సనిజా వానా 
నారద నుత నిన్‌ కోరి భజిం చె దా 
రీమమా సామ పసనిశా-సాపాపమ వని 
కోరిక లొస గుముళా గారీ 
దదదప మగరిస 
(ప్రియ  హోరతి [హే 
ఇందు కేఖరా నాజడెందము-నంజా- వందిత 
ములు దీర్చ రా-గొరీ[ పియా కహ 
భరననంతవర-పురమున వెలసినాకరుణను 
(బోవుమురా - గారీ(వియ [పో 


స! 


చ॥ 


PA 


సాంఘిక సారస్వతం 15 
లింగా: నీ కిదే మంగళం 

(రంగా నీకిదే వరుస) 

ఆనంద భైరవి - మిశ్ర 


లింగా నీకిచే మంగళం ॥ 
లింగా - వృవభతురంగా -దత్సవిభంగా, 


కరుణాంతేరంగ జయనివ [లింగా 
దత. పాపవిమోతు - జానపరోతు.-భ క్ర సంరతు. 
ఫాలాతుు జయనశివ Dom 
సోము పవి ధామ-సంగరభీమ-నిక్టిత కామ 

రా మేవ జయశివ )లింగా॥ 
వృ_తొాసురజయసో. తా, భావ్యచ రి త-పరవు 

పమ్మిత పురహార జయశివ లింగా! 
నాగభూవణ - భోగినుత ఫాల - భాగవిలయ 

(శీ భోగి కంకణ జయళశివ 1లింగా॥ 


ఏడుగురు అమ్మవార్ల మీద హారతి 


అంగనామణి సారంగ లోచన మోము 

శృంగారమైనట్లి సుదతి యొక్క-డిశే ? 

గం పార్వతులకు ఘనుడై న నగమున 

లింగమెన నీలకంతు సన్నిధికే [ముంగళం- మంగళం! 
చక్కని బేసరి ముక్కున ధరియించి 

చొక్కంపు బంగారు చుక్క యెక్క-డి కే ? 

చక్కని రుక్మిణి సఖయతో కలసిన 

సదయ్బుడెన 'సర్వసముని దగ్గరికే 'ముం॥| ముం! 
20-A 


సరత 


6. 


మిన్నేరు 


అందమైన చావు బందులు భుజమున 

అమరి యుండిన యలివేణి యెక్కా_డికే ! 

చందనమునందున చలువకూార్శ్భి నయా 

కుందరదన పాదముల పూజసన్ని ధి శే? !మం॥ [మం॥ 
సన్న ంపు చీరతోనున్న ముద్ద్గులుగుల్కు- 

చున్న యాయీనుగు గున్న యొక్కడికే!? 

కన్ను లకాటుక కలకలవునెడి మోము 

యన్న ౦౫ లేని (తిపురాంబసన్ని ధి కే 1మం॥ వుం! 
కువలయనే(తి నిభుజములమై గొప్ప 

రవికెకూ కుంకుమెరేఖ యెక్క_డికే ! 

సవరాపురమున సదయుడై యున్న టి 

శీవలముగ పాంబళివుని సన్నిధిశే [మం॥ ॥ మం॥ 
భాసురాంగ్ని చిద్విలాస ముతో నాగ 

వాసునగర రాజహాంస యొుక్క_డిశే ? 

వాసిగాకస్తూరి వంశ శేపూచల 

చాసుని (బోచేటి ధన్యుసన్ని ధి కే! [ముం ॥[॥వముం 


Ra)? 


గ 


మ... 





/ 
శ చ| 
(| 
|| 
‘ 
ళీ 
# 
x 
by 4 
3 
గీ 
a 
|| 
న 
క్‌ 
గాన 
ఉనా 
గ్జీ 
| 
టీ. 


లౌ గృహజివన బూరన్వతం 


దీనిని కుటుంబ సాహిత్యము ఆనికూడా అంటారు. ఈ సాహిత్యంలో 
అతాకోడళ్ళ విషమసరిబంధాలు, బావమరదళ్ల సరససంభాషణలు, వదినా 
మరదళ్ల వాత్పల్యసంబంధాలు, మరది వదినల పూజనీయ సంబంధాలు, 
ఆడపడుచుల అడక త్రారసంబంధాలు అన్నీ చక్కగా వర్షి ంపబడి ఉంటాయి. 
యీసాహిత్యమునకు పునాది (కొ త్తకోడలే. ఆమెఆ_త్రవారినుండి భర్తను 
విడదియుటకు అనేక పన్నాగాలు పన్నుతుంది. భర్తను [క్రమంగా సుద్ద 
కుటుంబంనుండి కత్తిరించి, పూర్తిగా తనస్వాధినంలోనికి తెచ్చుకొని, తన 
(కుత్వేక కుటుంబానికి అనగా తనకు, తనపుట్టింటివారికి, తనబిడ్డలకు అను 
వర్షించేటట్లు తగు పునాదులు వేసికొని, తన్యపత్యేకత స్టాపించుకోవడంలో 
సతమతమముతుంది. 


ఈవాజ్మయంలో కోడలు తన అమ్మగారి తరఫున గల సామాన్య 
విషయాలనుకూడా గొప్పగా చెప్పుకుంటూ, అత్తవారి తరఫునగల మహ 
తర విషయాల నన్నిటిని అలతిగా యీసడించడం స్పష్టముగా కాన 
వస్తూంటుంది. అయితే ఆది సరసంగా వ్యతిరెకింప బడుతూవుంటుంది. 
తానుమళ్ళా ఆ తగారుగా మాదేవరకు ఆమెవ్య _క్రీకరించినభావాలు ఆమెకు 
సబబుగానే కనబడుతూ ఉంటాయి. తనకు కోడలు వచ్చేక తఈఅనఖా వాలు 
తనకే (పతికూలంగా తోచి గతాసికి నవ్వూ, ఆగతానికి దుఃఖమూ, ఈ 
రెండు భావాలకు మధ్య ఆమె నలిగిపోవడం చూస్తూవుంటే మనకు చాలా 
జాలిగాను సరదాగానూ కుంటుంది. ఇది “కుటుంబౌజివన నాటకము” 
వంటిది. 


160 గృహాజీవనసారస్వతం 
ఇల్లాలు స్వోత్కర్హ 


గృహ యజమానురాలు కుడ్డ గా; కోడలుగా; అత్తగా సంసార 
రంగంలో వేరువేరు వ్యక్కిత్యాలను నిరూపించుకుంటుంది. ఆరి తేరిన 
అనుభవళాలిగా అన్ని రంగాలలోనూ మసలుకొంటుంది. 


ఆమెకు తనింటిలోవున్న కోడళ్ళ, ఆడబడుచులూూూ మనువు 
రాండ్రూ, ఎంతో అందాలవారుగా కనబడతారు వారి అందచంచా 
లకు మురిసిపోతుంది. మురిపెంలో ముచ్చట భావంతోనే, చిలకలను, 
కోయిలలను హాంసలను పావురాలను వర్ణిస్తూ వాటివాటి రూపాలను 
తోసిరాజని తనవారిని అగ్గించుకుంటుంది. ఈదిగువ జానపదగోయం 
చూడండి. 


చిలుకోల్లు చిలుకల్లు అందురేగాని; 
చిలుకలకు రూచేమి ? పలుకులేగాని, 
చిలుకొల్లు మాయింటి చిన్న కోడళ్ళు. 
కోయిల్లు కోయిల్లు అందు శేగాని; 
కోయిల్ల కు రూచ్రేమి +) ఘావఖేగాని; 
కోయిల్లు మాయింటి కొ త్తకోడళ్ళు. 
హంసల్లు హంసట్లు అందు శేగాని; 
హాంసలకు రూచేమి ఆటవలేగాని; 
వాంసల్లు మాయింటి ఆడబడు ముల్లు. 
పార్వాలు పార్యాలు అందు శేగాని; 
పార్వాలకు రూవేమి? పాటలేగాని; 


పార్యాలు మాయింటి చాల పాపల్లు. 


సాంఘిక సారస్వతం 161 


వదినా - నుర దళ్లు 
వదినా వదినా 


మాఅన్న కొట్టా 
నువుపారిపోవ 
చే బతిమాల 
నువ్వేడవ 
నేనవ్వ. 
చింత శెట్టుమోద చిగురు 
వాలుగొమ్మపిళాద వగరు 
అన్నయ్య బట్టలకు తొగరు 
వదినకు వచ్చింది వొగరు. 


వాన్‌ వరుసలు 
“వావి”? అంచు బంధుత్వం. “వరుసలు” అంశకే బంధుత్వ(క్రమం “ఎవరు సకు 


తాతా; వావికి నుగడా! కూతురు మౌోయత్త కూటికి రమ్ముంది-అ న్నట్లు-గావుంది 
నీ వ్యవహారం.) అంటూ జానపదులుకథను చెప్పుకుంటారు, 


ఈ తే, గ! వావి వరుసలు గణియింప వచ్చి తేని 


వనిత మాతోడ మాటాడ వక మెనీకు?” 


(4. 5.4 ఆ) 
(1) తండ్రి తం|డిన్నీ, తల్లి దం(డిన్నీ తాతయే తాత బార్య అవ్వ, తౌత 


తం(డి ముత్తాత, ఆయన భార్య ముత్తవ్వ. 


21 


132 కు న్నే దు 


వదినకు వగదర 
వింబెకు బిగదర 
బంగరు కుచ్చుల మావదినే 
గోడపొంకు రెండునల్లులు పారి తే 
ఉలవలంటదీ మావదినే 
బొక్కు_త నంటది మూవదినే 
నరాలపొంకు కోళ్లు పారి తే 
చీచాలంటది మావదినే 
తింటానంటడి మూవదినే 
దూలాలపాంకు పామును పారి తే 
కడియాలంటది మావదినే 
పెట్టుకుంటనంటది మూావది నే 
అట్టుతిన్నా అన్నయ్య అలిగి పడుకుంశే 
తిట్లుతిని వదినమ్మ తీపులందింది 
__మౌమ్మ=అవ్వ; తండి తల్లి నాయనమ్మ, తల్లి తల్లి అమ్మమ్మ ఏరిద్దర్నీ అవ్య లే 
అంటారు. 
(చావ-మరదలు) (వడినె-మరిది) 
ఈ జంటవరునలు రెండు విధాలుూగావున్నాయి. 
1. జూనపదణేయం -- ఛావింపనేర్చితే చావయేకతం। డి. 
మన్నింప నేర్చి తేమురిదియే కొడుకు, 
వడ్డీంపనేర్చి తే వదినయేతల్లి. 
తనమగని అన్న గారు-చావ. ఈ బావగార్ని మరదలు మన్నిస్తుంది 
“బావ గార్‌మన్న ని” అని (ప్రజా వాణిపల్క__తుంది. బొవగారియెదుట కూర్చుం 
డదు. దూరంగావుంటుంది. చబావగారికొడుక్కి_.తన యొంగిలి సహితం పెట్ట 
కాడదు-ఆఃణగాగ బావగారు. ఈ మరదల పట్టు పుత్రికా వాత్సల్యం చూపుతూ 
వుంటాడు. అమెతో ముభాముఖిమాట్లాడడు. తనమగ ని తమ్ముడు. మరది. 


ఈ మరదిని వదినెగారు పుత్ర వాత్సల్యంతో చూస్తుంది. అలాగే అన్న భార్య 
ఆయిన  వదినెగారిని తల్లి గా భావించి ఈ నురిది మనలుకొంటాడు. 


వ్‌ 


సాంఘీక సారస్వతం 168 


హాదోయిపొదోయి అన్నయ్య వసే 
ఏ డె ఎం 
జలారు చీరల్లు కట్టువదినమ్మ 
చింతాకు చక్క_న్న చీరచక్క-న్న 
సిరిదేవి మావదిన చీరచక్క-న్న 
వదినగారూ మూరు వాసిగలనారు 
వండబోయిన చోట కుండనాెకేరు. 


వదినెగార్లు 
వరుసలగూడి వీటలుపెట్టి వదినెలు వార్తంతాను 
బిరబిరా పరుగెత్తుకు వచ్చిరి పందిట్లోకి [వరుస।! 
గుంపులు గుంపులు వదినెలు కుక్కవీల్లవ లెవది నెలు 
యెక్కి-రి వీటలమిోద మొలుగ గొడవలను వరుస 
పెద మా వియ్యపురాల బియ్యంబొ క్కే_ చేమె 
గయ్యాళి కుయ్యకువదినే గడుసువందు లేనిన్ను వరుస! 


. అక్కగారి మగడు బావ,  ఈతనితో పరివోసమాడుతుంది. ఈ తడుడు 


యిామరదలి తో పరివాసమాడు తాడు. చెల్లెలినుగడు మరిది. ఈ మరిదిని వదినె 
గారు వేళాకోళం చేసుంది. ఈ వదినెగారితో మరది హో స్యాలాడుతాడు 


. బావా తోడబుట్టిన దాని పెనిమిటి. తనకంశు “పెద్దవాడైన చేంనత్త 


మేనమామలకిొడుకూ చావయీ; భార్య _తోడబుట్టినవాడూ బావయే. 
వఏీరలాక రినొకరు పరివోనం చేసుకుంటారు. 


, మరదిః_చెలైలి మగడు, భార్యతమ్ముడు, మేనత్త మేనమామలకిొడుకు (తేన 


కంపెచిన్న వాడు) మరది. వీరొకరినెకరు వేళాకోళం చేన్తూవుంటారు. 


వ మరదలం:- భార్య చె భైలు, తనక౦ కు చిన్న బైన మేనత్త మేనమామల కూతురు. 


వీరొకనినొకరు పరివాసంచేన్తూవుంటాణు, 


వదినః-భార్యకు ఆక్క, తనక ౦యెపెద్దది అయిన మేనత్త మేనమామలకూతురు , 
మగని తోబుట్టువు. 


] 64 


మి న్నే.రు 


(నేవమతొ బిలిచిన వియ్యపురాలవు పిలిచిన రావేమే 

పిల్లికి పల్లంవేసి నల్లన విలవానం వేము ॥వరుస॥ 
'వెట్టికి బిలచిన వియ్యపురాలవు వేగిరమింటికిరా వే 

ఎలుకఠు పల్లం వేసి ఎలన వీల బవానంచేము [వరుస 
గాడిద గాళ్ళ వియ్యపు రాలవు (గ క్క నయింటికి రా వే 

గాడెకు పల్లం వేసీ గయ్యన పిల వానంపేము 1వరుస॥ 


వదినా మరదం|డ సరసం 
కులదై వంబుల పూజలుచేసుక 
కూర్భితొ మేమిటురాగానే, 
తలుపులు మూూసుక తంటాలుచేసిన 
తగువుయొంచచే ఓవదినే, 
మే_త్తన - మేనమామ మేనల్లుడు - మేనకోడలు 


= మేనర్త తండి తోబుట్టువు, ఈ మెనుగడు “మేనత్త మగడువవామయమ) 9 


అంటారు. ఈ మెకు అన్నదమ్ముల కొడుకులు మేనల్లుళ్లు, కూతుళ్లు మేన కోడళ్లు 
అవతారు, 


_ మేనమామడరేల్లి తోబుట్టినవాడు, ఈ తనిభార్య “మేనమామ పెన్లాం అత్త) 
౧౧ 6 య వాని 


ఆంటారు. ఊఈశననికి అక్క__చెలైెండ కొడుకులు మేనల్లుళ్లు, కూతుళ్లు మేన 
ర్తి 

కోడళ్లు ఆవ్రతారు=- మేనరిక మనగా, అన్న దమ్ములకూతుళ్లను (స్త్ర తిన కొడు 

కునకు "పెండ్లి చేసుకొనవచ్చును _ ఎదురుమేనరికమునగా,  అక్క_చెళ్లెండ 

కూతుళ్ళను, మగవాడు తనకొడుకులకు చేసుకోరానిది. 


నవతి - వరాలు 


ణి సవతి--సపత్ని, ఏరాలు, 


= ఏరాలు== ఎరను _|. ఆలు--ఆలువుండగా మరొక అలు. 


నీ. ఏరాలిపట్టి బిశుత్తిచెక్కి_లి నొవ్వం 
గచ వాం జేడ్చినంగాయిలించు (పాండు. కీ ఆ, 62ప) 


సాంఘిక సారస్వత 0 165 


ఇలలో నడిచేటి మరియాదకు నేయింటికి 
యిల నడివీంచితినా 

తలిరు బోణిరో సీపతివేగుజెప్పక తలుపు 
దిసి నినురాని వనే 

పుడబిులతా నడచేటి మరి మానదకు నీప్రరుషుని 
నామము అడినితిచే 

నుడియ తనంబున లంచ ౫ తెమ్బునిజూజపు 
మూటలు ఆడిక నే 

దొడవడిసేయక నాపతివా ఇుము7 కుక 
నన్నటు పో సే 

మడియ వదినరో వినవే: విఫడశిగన 
లం-చంబుంచెన 

నిండిన సభలో ముండిలీభామణిపుండరింపక 
ననుపోని మే 

దండివడిన నీ ముండి కాలికీవండములయినా 
సపెక్టుదనే 

మెండుగ సుంక ంకన్నా వారలడండన 
చల్లి పోనివ్యాూచే 

బావాుబలంబున తలుపులు మూసుకమూగక 
మోహిని వలెవుంజే 

సావాసవూా నే సూవానాంగిరో మూవాన 
మాలిక లిచ్చే నే 

సావాసబుద్దులు గల వారికిని వూవాన 
మూాలికలబ్బున కే 


166 


మిన్నేరు 


సాహాసవమానే చ్యయహూనాంగిరో మోహన 
మాలిక నీకొజే 

గుంపులుగూడుక వాకిటి ముందరరంతులు 
చేయక యుండేనే 

రంవివదినరో చింపిరి తలకూదంతపు 
దువ్వెనలిచ్చేనే 

దంతపుచవిశెలు దొంగిలితడవగయింతు 
లార మో తెరదగర కు 

దంతపుదు వ్వెన యెంత వేదన 
పొంత చెల్ల క పోనివ్యా వే 

గుంపులు గూడుక్‌ వాకిటిముందర రంతులు 
సేయక యుంకునూ 

రంకివదినరో చింకిరితలకు సంపెగ 
సరవఐు-లు యిచ్చేనే 

సంపెగ సరములు నీకరుదె తేనేగంపలాది 
తెప్పించేనే 

దంపతులిద్దరు వేర్లు చప్పుకొనిసాంపుళ 
నిశ్లకుపోగల రే 

వండ కేను అకా జూం న 
సీవ్ర రాకుం కను 

వడ్డివదినరో (గుడ్డికంటికి అడ్డుగలదని 
వించేనే 

అడ్డుగలదనుచునుగారడి విద్యల 
సుద్దులు వమూనక వే 


సాంఘీక సారసంతం 167 


దుద్దు పెట్టి నేపోయెదనం కేపద్దువిడచి 
పోనియ్యానే 

గసంపులగూాడుక వాకిటముందరరంతు 
సేయక యుంకుును 

కలికివదిన నీయెలుకల చెవులకు చిలకల 
చావిలీలిచ్చేశే 

చెల లేని సామ్మ్గుల కలికియుండ గా-చిలుకల 
-చావిలీలరుదట వే 

కులుకులాడిరో వినువురదల సీపలుకుల 
కవ్వ తెభయపడునే 

మిక్కి. వీ చిక్కులు పెట్టక వాకిట అక్క_తో 
ననుపిోని చస్తేను 

ముకి,_ టివదినవొ ముక్కు-కుము త్య పుముక్క-ర 
చేయించిచ్చేనే 

ముక్కుకు ముక్క-ర లేదని యెవ్య తెఅక్క_రతో 
నిన్న డిగిన టే 

తక్కి.డి బిక్కి-డిమాటలిక్క_డచిక్కు లిడక 
తప్పి నపోవే 

గుంపులు గూడుక వాకిటముందరరంతులు 
చేయక యుండినను 

గేడివదిన నీ బాకినోటికివిడియం 
తెప్పించిచ్చేనే 

విడియముగల దానవునివనిబలుజాడన 
వలి కేవోఛామా 

పీడెంక లిగి తె వేనుకోన నా వేడుక 


168 


మిన్నేరు 


చెల్లకపోనివ్వానే 
వదినరొ వినవే వాకిటముందరవదినెటు 
నన్నూ వొనిస్పే 
సరసియవదినరొ సామిమయైననూసరసము 
లాడు-దునుందూ వే 
వినవె మరదల విభునితనమిటు 
వేడ్కు_ల సల్ప్సక వోనివ్య'నే 
వనితను తల్పటు తీస్తినిగద వే 
తలీరు బోణిరో వెళ్ళగ బే. 


2. ఆఅ న్నా-చె = జం 
కట్లవిరాద రెండు జిట్ల-రేగుల్లు 
అవిఅల్లుకొన్నా యి అల్ల నే రేళ్లు 
అవీ విలిఇలు అల నే శేళ్లు 

౧౧ ౮౧౧ గా ౧౧ 
అల నేచేడు (కింద చలన్ని చెలమ 

ma) మెక్‌ 
చల్ల చెలమ కాడచల్లారగించి 
చద్దిదిన్నా గుడ్డ జలములాగభియె 
జలముపచ్చ్చనాయె “సడ తెల వాయె 

రల M౧ 

పచ్చన్ని చెట్లకింద పచ్చ ణాలు పురి 
అన్న చెల్లెలు నారు నిిదపోయారు 
తోడివమువూగిన పండు తెడమిోదప జెను 
అన్నయిీాపండు మనయింకెవరిబోలు 
ఈ తీగెమనయింట ఎవరినిబోలు 
తీగమోావడదిసమ చ తీరులనుబోలు 
ఈ ఆకుమునయింట యింశెవ్యరి నిబోలు 


స ఎఏవాజీవ న సూర స్వతం 169 


ఆకుమిోా వదినమ్మా ఆఅడుప లనుబోలు 
ఈ మొగ్గ మనయింట ఎవ్వరిని వోలు 
'మొుగ్గవిావదినమ్ము పుస్తెను బోలు 

ఈ పూవుమన ముుట ఎవ్యరిని బోలు 
పువ్వుమోావదినమ్ము కన్ను లనుబోలు 
ఈ వింటె మన యింట్లో ఎవ్వురినిబోలు 
విందెలు మనయింట్రో కుడ్డలనుబోలు. 


పీ ఆడ వడుచు 


కాకర కాయ అవ్వ మ్మ 
యింటయ్య యింగువ 
సోదరులు సాంటుయ్య 
వమూవువపన్న్నె ముగ్గాన్న్ని 
వమా 7ాంి వూామయ్య 
పట్రందల్లాబంగారం 
పుట్టినింటికి సింగారం 
ఆడపడుచులే యు్య్థొసి 
తోడుపడుచుటే దూ( బాసి 
సెట్టి నింటికివీ పాణం 

పుట్ట నింటికి పువ్వుల్లు 
అమ్మాయి జిం కురం గాలి 
తాడిముటికి పారాణి. 


తన మారి గొ స్ప 
మండ గట్లుల Re re అన్న ల్ను ఇ౫ా 
మచ్చికలుచే సేరు మామకూాతుల్లు 
చేనుగట్టులమోాద అన్న ల్న్ను జాచి 
చిరునవ్వు న వ్వేరు అ_త్తకూతుళ్లు. 
2 


170 వి న్నే రు 


4 మేనత్త కొడుకు 


మేనరికంగల పడుచులూ, యువకులూ సరసోక్కులతో సంభా 
వీంచు కుంటారు, 

“నవు(లనా రాజు మేస తృకొడుకు 

నన్ను జూడ వచ్చిన నర కానబడును, 


మేనమామ కూతురు 
మేసవూవు కూతురు మేళమ్ముగటి 
మేళంబులాడుతూ ముడదిగనీదు. 


సంవాడం 
వ్యవసాయం వృత్తిగా గలిగిన ఈ పల్లెటూరి యువతీ, యువకుల 
(ప్రసంగం ముచ్చట గొల్పుతుంది. 


నను(లనా రాజు అ_త్తకొడుకొచ్చి 
నువ్వులు నూర్చాలని నూరెడ్డ నడుగు 
పాలుడదాగిమాయెడ (పతినూర్చ నెళ్తె 
గాం అయాం స్‌ో లొ 
నూరుహుట్ల ధాన్య మ్ము నూ క్చేముగాని 
(పత్తిచ నెన్నడూ నూర్చియె మరుగ 
నూరుపుట్ల శానా నూ న్చేముగాని 
నువ్వుచే కన్న డూ నూద్చియమెరుగ 
అ త్తకూతురువని అడిగితిగాని 
అతిజాణ వేమాట నిన్ను నే ను 
మామ కొడుకువని మన్ని ంచితిగాని 
మాట కారివియాటనిన్ను నేసెరుగ. 


గ్పహాజ్‌వన సారస్వతం 171 


దంజాదగదగలాడి 

కువర్వా నిగనిగలాడె 

దండా సనీకవెేచా డే 

కొండమ్మ బులి 

దండా నాకవరేశాబూ 

మేన క్రాకొడుకమ్మ 

ముదల బావయ్య 
దండానందియ్య వేశణాలూ 

వాకు చేసే సీడమ్బులాక 
వమునమూడ్చే డో శు లాకు 
బలేగమ్మత్తుగున్నా డిలే ప 

అంతల్బ పుంతల్ల మేన త్త కొడుకు 
నన్ను జూడా వచ్చి సరకానబడును 
కదలడూ మెవలడూ కరుకోలలాగ 
ఉలక డూ పలకడూ ఉలవగింజ ట్రై 
సామ్మున్న ఏిభులకు సోదిఅడగాల్రై 
బత క్షడని ఇమే స్సేరు భాగ్య వంతుబ్లు 
అప్ప కయిదువతనము వేదుశావోలు 
అతనికి నావునురు అంశుకాబోలు. 


వ. చావ 


శావాబానా పన్నీరు 
భావనుక్ల టుకూ తన్నేరు 
అం 
నురాాంా వమలచం వకేరు 
మూడూ గుదులు గుబేరు 
రు cu 


172 


మి న్నేరు 


నులకామంచం వేేేరు 
నూరూ గుదులు గుదేరు. 
ద ది 


బావగారు మోరు (పతిభగలవారు 
నిండున్న సభలోన పిండీ బూ క్కి_రు 
చక్కి-లాలబుట్ల చంక బెట్లుకొని 

లు లు 
సభలోన మాకావ సంగీత పరుడు. 


6 మరదలి మీది నాట 


ఆహా వరదలా నీనో రాచి మాట్లాడవు 
సాహసమేల పోవే (శ్ర హరిభ క్షవుకావే 
"దేవా మొల్లని యతుల మోహింప నెవరు 
నాముని లోకముల గలే ॥ 

ఈ మహిలోపల యిటువంటి చోద్యము 
యుములా గానము కొమ్మన మోాహానాొ 
కారుడు మాగుంటనుకొ నిపోయి సమ్మతి 
పెండ్రాడి సంతసమున నుండి | 
అడవిమూార్థులు మో వారన్న డములూ 
జడులు ఆవులగాసేవు పణతిరో 

మావారి నడ వేరుగ వె పాముపడగ 
మోాోాయన్నవడిగ చిందులుదొక్కె. ' 
చేడెచేవగకొండ శ్రీ కృష్ణమూర్తికి 
దోడబుట్టూ లాను ఆడక వేమూాని 
అననిలోపల మంచి వాడుశా 


చవేంకటావరదుని కృపగలిగి | 


గృహాజీవన సారస్వతం 178 


7 మరిది-వదిన సంభాషణ 


దండ్లోకి విళ్లటి నాచిన్ని మెరి 
అసమెల్త కుసుమపువ్రు దండనా కంపు 
నాదండలడిెేగేవు నారాచవదిన 
'నసేనోమూాటడుగు తాను నాకుబంపగలవా 
దున్నన్న నాగలి వదిన చెక్క-న్న మేడి 
ఎయు న్న యెదలోని జల్లన్న కొల్ల 
కొయ-_న్న కొల్ల చేను దంచన్న. కిండ్‌ 
పాయ్యన్న నూనెవదిన 'వెయ్యన్న బెల్లం 
చేట తడిగాకన్న చెయ్య ౧టకన్న్య 

చేతి చలిమిడిచేసి నాకుబంవ్రువద్‌ న. 


ఓ మరది సిగలోను వెండిమెపిసింది 

శీ ముంది సిగలోను పమిడి మెరిసింది 
వమూవురది సూరన్న. కుంచెసిగలోను 
బంగారు పువ్వుల్తుగు_త్తి మెరిసింది 
గతి వెయ్య్యా జేను కుందనం వెయిజెసు 
మూవురదిసూరన్న్న మాట వెయిజేసు. 


మరిదికి మంచిమాట 


ఏనాడు రానివారు వురదివవ్చారు 
యింటిలో జొన్న్నలులవు నేనేమినేతు 
సన్న బియ్య మెట్టి జొన్నలూ 'దెత్తు 
జొన్నలూ ఒక జాము జారకుమ్మేను 
తడివిడక పొడిపిడక జాూయలూూా వేసి 


[74 


మున్నేరు 


వడు చిల్లులకుండ నెసరెట్టినాను 
మూడు చిలులకుండ మూ తెటినాను 

వ్‌ లు 
ఊజాహాము, వదినగారు చాలోలనిమ్యుు 
ఉడికేది బొన్నకూడు ములల్లుతే లె 

“తట మిస 
ఊరుచేరువవుంకు ఉండుము మరిది 
ఇధి సెవళండి వేగంబుగాను 
గా (nn 

దయయుంచునామోాద దండములు మెరిడి. 


కోడలు 


ఇల్ల లికి ముగ్గు పెట్టి రింటివుగ వారు 
వేడకళ్లు దీయు పెదబావగారు 
ఇంటిపనులువేయు ఇంకో బావయ్య 
అంటులన్నియుదోము మా ఆడబడుచు 
ఇంటిపనులునయ్యె విడిది బేవవు శ 
పలుదోముపుల్లవడి? పంచటరుగేది? 
చిట్లిముంతనీ'శ్లేవి? చిరుపానువేది? 
కుంకువుబరి వేది? అద్దమూవది? 
చూడ రాఆడదాని నురటిమాటల్లు 
చూడరా ఒక దెబ్బ చరాడ రాయికను 
ఎక్కా రా చింతే చెట్టు విరవరాజూక 
వెయ్య రాఆజూక్ష వెన్ను పొడుగునను 
ఆరు నెలల బెల చంక బెట్టుకొని 
పుట్టింటి కప్పుడు మరిచాడుదీసె 
అల్హంతేదూరాన అన్న లుమాసి 
వవుమ్ము చెల్లెలా యిట్లువచ్చేవు 


గృహాజీవన సారస్వతం 175 


కానకకాం(డేగసస పళ్లు నేనోర 

నేరక సేడుపళ్ళు నేనోర 
కారుడ్డములుపలి"ె కాంతుడు మా బారు 
“శేరాలు వో చపేగు వారందరూను 
కుదించికుదించి గోడుఇందం౫ 
ఓదార్చితమయింట నుండమన్నారు. 


ర. ఐకవైనలేవరాదా అంబటాడడానా 1 


వగలమారి గోంగూర మిగలుడికింది 
గిల్లి ఆతాలింపుపెడి తే గిన్నె లోకరాదు 
వండి తాలింపుపెడికే ఒక్కరికి రాడు 
మూల !త్తమామగాద్దు ఊెరేగినాక 
వడ్రుదంచనొకమెరిడి వండనొకమరిడి 
వేడక స్తావీచల్ల పెద బావగారు 
ఇల్లలుకి ముగ్గుపెట్ట యింటిముగ వారు 
ఇకనె నాలేపరాడా యింటాడ చానా 
పలుగారాపుల్ల యేది పంచటరుగేది 
జారి చంబులోనీలైవి ఛభాయవసు వే 

ప శ్లైములోఅన్న మేది కట్లవీశేది 
పండావుంచ మేది దదూదిపరు వేది 


వమినాఆక డాన్ని యాపింశ మేము, 


9. తాతోయి తాత 


తాతోకీతో ముంజికాయమూనో 
ఉల్తికోడుఊతో -“తాతోయితాొత ॥ 


176 


విన్నేరు 


తాతోమాయింటికిరారోయ్‌మాటుంది 
నువ్వు కూనుంకుకురినీల వీటుంది 
నువ్వు నుంచుంకె నిమ్మ చెట్టు పీకుంది 
నువు తొంగుంసు పట్టిమంచంపరుపుంది 
సకాకల తె సన్న వియ్యంకూడుంది 
అందులోకి వొంకాయకూరుంది 
నువ్వు చ_స్తేను వల్హ కాటి దిబ్బుంది ॥ 
తాత పెండి 
se) 


ఊచకజ్హో చేత - ఉగ్గమోచేత 

ఊగు తావచ్చిన తా తెన్వరమ్మా! 
మాని కానిండాను వమూడలేనుకొని 
మనునురాలానిన్ను మను వడగవ స్మి, 
వాడినపూవుల్లు వాసనలుగలవా? 
వీ-తాత, -ఈమనువు వొద్దయ్యనాకు. 
ముసలోడుమా తాత పసినిమ్శుపండు 
ముసల్లాన్ని పెళ్ళాడి మూలణార్సుండు 
పడుచుదాన్ని పెళ్లాడి మై కాపులుండు, 
తాతగారింటిలో తూతూలవెల్లి 
బూరిముక్క_డిగి తే బుగ్గపొడిచేరు 
గారిముక్కొ-డిగి లే కసరికొక్ట్రేరు 
అరిసిముక్కు-డిగి తే అదిమిత న్నే రు. 
తాతల్లు గట్టిన్న ధర్శసావిళ్లు 
అవ్వల్లు అలికిన అరుగుల్ల మోద 
ము_త్తవ్వ పెట్టిన ముగ్గుల్ల మిద 
కుదిమట్టుగామనము కూరు-చుంచాము. 


గృవాజీవన సారస్వతం 177 
10 అవ్వను వపలకదించడం 


ఇవ్వాళచచ్చేవు శేపుచచ్చెవు 
వమో బే ముసలమ్మ విడక లే రేవు | 


మనుమని పాట 

జల్లిసవరము తెల్లనాయు జనపనార తెల్లనా యె 
సాకు యింక శృంగార మేమిరా, ఓదిమునువుడా 18a 
శీదీముసలంటేివి నన్ను మునలంటివి జరా 
ముసలంటివి మనుమడ ముసలంటివి మీడి 
అద్దము చెక్కి శ్రంటి వ ముసల వ్యా 
స్‌చమగ మేలవాజె చప్ప వేముసలవ్న 
జగ మునసూర్య్య్వుడు మూాసెపావన-చం(దుండువమూాసె 
నా మొుుగముత్చంగార మేపి EY 
దానిమ్మగింజలంటి వే ముసలవ్వ 
సిపశ్రైలవూ డెచెప్ప వే ముసలవ్య 
ఆ-కాశాొనాచుక్కొ. వొడి ౩, అక్టూనూడి గంట వూ" 

నావళ్ల శృంగార మేమి-రా 151 
కి న్నెర్శశాయలంటి వే ముసలవ్యా సీవాశల 

జారె చెప్ప వే ముసల మవ 
పడమలటును (ఎవొడ్డువాడీ-చె తూరుపూన 

అల్లా రె నావంటశ్ళం7ణా ర మేమి రా 1/1 
నల్లని చెదుకు వంటి బే ముసలవ్వ నీ నడు మేల 

వంగ చెప్పు వే ముసలవ్వ 
లం 


178 మి న్న రు 


హనువముంతూని తోకవం” అర్జునూడివిల్లు 

వంగ;నానడుము శృంగార మేవిరా మీది! 
అరటి స్తంభాలవంటి వే ముసలవ్వ నీతొడ లేల 

చిక క్క చెప్ప వే ముసలవ( 
శీశొకాలము నాలుగునెలు చానా కాలము 

నాలుగునెల్లు, కుంపాటిసెగనూ చిక్కేరా |మీది॥ 


11. అత్త - అల్లుడు 


అల్హుడురావడంచూచి కుమా తో న్‌ా మె తల్లి చవుత్కార 
వచనాలు, 


అటకూటమ్ములో ఆడేటి సెవులీ 
వేటగాడౌచ్చాడు ఆటచాలించు 
బంగారు మేడలో న ప్యేవుతల్రి 
సాఅల్లుడోాణ చాడు నవ్వుచాలించు! 
అల్లుడల్దుడం కు వళ్లుమం డెను 
అల్లుడ nn అద్దాలరవికె 
విప్పి తొడిగి "తేను నిప్పూల్లు రాయు 
మల్లి తొడిగి తేను మల్లెలు రాలు || 
చేటుకాల మొచ్చి చెక్టైండిపోయె 
అల్లుడికిజ్యర మొ స్తే అ తెండిపో యె 
అ తపోసినగంజి సతువలేదు 
—_ ఆ 
అల్లూాడుసికిపురపు గుక్క లేడు | 
అలుని కోరిక 
రా 
అందలముకోరింది కుందనపుకుచ్చు 
అతిభోగికో రాడు అత్తావారిల్లు 
పల్ల కీకోరింది పచ్చన్నికుచ్చు 
వర బేళికోరాడు పంచటరుగసల్లు. 


గృవాజీవన సారస్వతం 179 


l= కాపురం 


కాప్రురంమంచిదీ కూటికేలేవు 
కృ నివిటీమంచివాడు మాటలే లేవు 
కుదుళ్గుచక్క-_నా కుండ లే లేను 
కొడుకుదుండ గీడు కోడలు య్యాలీ 
కూతురుచి(ఇెంగి కూడెట్లదమా ఇ 


1ఏ. అత్త - కోడలు 


అత్తాకోడళ్ల మై(తి పులిమేక మై తిలాంటిది. వీరిద్దరికి సంబం 


ధించి జూనపదులుఅనేక -గేయాలుపాడుకొనడ మేగాక్కి సంభావణ 
సందర్భాలలో సావెతలుకూడా వాడుతూవ్రంటారు. చూడండి 
మచ్చుకి ౩ 

l. అ త్తలమంచీ చేములతీపూ వుండదు. 


; అ తృలేనికోడ లు త్రము రాలు, కోడలులేనిఅ త్త గుణవంతురాలు. 
. అత్తచచ్చినదని కోడ లేడ్చినబ్లు. 


అత్తచచ్చిన ఆరునెలలకు, కోడలికిదుఃఖం వచ్చిందంట. 

అ త్తచేజారినది అకుగోటికుండ, కోడలువేజారినది (కొ త్తకుండ. 
అ త్తచేసినపనులకు ఆరళ్లు లేను. 

అతా ఒకి ఏటి కోడ టే. 


"లే వేణికాభరముననీకు వెదురుటాకు 


క్ష లికికోడల యెబ్బ ంగి గ ఖైజెఫ్తమ ॥ 


అంటూ అ త్త్వగారడిని కే, 


189 మిన్నేరు 


దెప్పి చెప్పించుకొనుబుంత గొప్పతన మొ! 
అత్త వీవీపువెలిమిడి యం#ునేమి! 
అని కోడలు ఎదురు పశ్న వేసిందట. 
ఆతగారన్నదీ తాపెదమనిదీ. 
ఇర 2 
కోడలికి దుడ్జెట్లి తాగడ్డితి నెను 
గడ్డితిన్నా అత్త గడ పాలాయె 
దుడ్డుతిన్న కో డలు కున్న ల | 
అచతేచ చేకోడ లేమని యేను 
pen 0) అజా 
అడవితంగెకుపూచు ఆరళ్లు మాసు 
మామచ స్తే కోడ లేమసీయేన్సు 
పొయికాడ చీదంబుపోయెననిఏశ్చు | 
ఆఅ తగారి ఆరళు 
అయాను ఇమ, 
కోడలా! కోడలా! కొలికి ముత్యనూ | 
గం శేగుపండు బంగారుబొమ్మ! - 
వా ణ్‌ క 
దివ్వెట్టనా! sa వేనునొక్కమ్మా 
కూూటికుండ మిద గుర్పులేవనూ+ న 
పచ్చిపాలమోద మిగ దేదమ్మాా 
"వేడిపాలమిద వెన్న లేవమ్మా, 
ఇరుగుపొరుగులార! ఒఅమ్మలారా! 
ఎన్నడురూయ త్తే చోద్యాలువిన్నా రా! 
ఈయాడజన్యంబు! యె త్తీన్న బదులు 
అడవిలోఅలచందమా నవ్వరాదా! 
కూటికుండ మోద గుర్తు లేవనునూ 
పచ్చిపాలమిోద మాగచేచనునూ 
చేడిపాలమోద వెన్న లేవనునూ॥ 


గృహాజీవన సారస్వతం 181 


14 అత్తింటికి పోవడం అసమ్మతి 


అమ్మునేనుచిన్న దాన్ని అల్లుడొ న్తేఅంపబోకు 

ఢిల్హీకోటసల్ల గుంకు దినానికి టంకం తెస్తా; 
సద్దిగట్టగుడ్త లేదు సాగనంపపొజ్రెలేదు 
ఇరుగుపొరుగు అక్కా! ఒక్క శేతుమ్ముు అచ్చి- 

మాయ త్త మాయ త్తగారు 

నన్ను దోలుక పోవచ్చినారు 

ఊల్గోనున్న ఓకుమ్మరన్నా! 

పచ్చికుండలు ఎదురుగా తెమ్మో 

ఊరుతిరిగే ఓీజంగుకిల్లీ ! 

దోవకడ్డం నువ్వన్న రా వే 

గూడెంలోనున్న. ఒచాకొలన్నా! 

పచ్చిబట్టలు ఎదురుంగా తేరా 

వాడనున్న ఓ యక్క-లారా 

ఒక్కు-తుమునన్న తుమ్మం౫గరా శే. 


15 వుట్టింటి మమత 


తెలంగాణా(పాంతం పడాలూ సంప్రదాయ విజ్ఞానం ఈ 
గెయంలోవున్నాయి. 

రచ్చలుమే లేటి "రా జేం[ద్రభోగి 

రావయ్యమిాయమ్ము వేరుబోతుంది 

అడేట్‌బొంగరము ఆటనాలించి 

తిరిగేటిబూంగరము తీసి వపాారేసి 

తెల్లన్ని గుడ్డకు తెచ్చూకోపమ్ము 

ఎరన్ని గుడ్డకు యె_త్తెకోపమ్ము 


182 


మిన్నేరు 


కాటుకొకండ్లాకు నీశ్తాచ్చినాయి 
కల్కి మికోడలను యవ్వ శేమనిరి! 
పొరుగిల్లుపోకన్న జగడ మొద్దన్న 
రోటికాడిచిట్టునకతొక్క-వద్దన్న 
సందెకాడదీపంబు పె స్పైటి వేళ 
సప్ఫుడుకాకుండ బెట్టరన్నున్న 
మాపుకాడదీపంబు మలివేటప్పుడు 
మళ్ళి చూడకుండ మలివిరమ్శన్న 
చేకెడుబియ్యంబు చిరిపోటువేసి 
సాటివారలతో సరిదూగమన్న 
చేశేడుచేచేడు సకినాలువేసి 
సఖియరో పుట్టింట సారె తమ్మన్న 
పులి పాలబడ్డా వె పుట్టల్లుమరువు 
నాపాలబడ్డా వె నాయిల్లు నెరువు 
పుట్టినాటినుండి పువ్వల్లేసాకి 

పున్ను డానే నెట్టు పుట్టిల్లుమరతు 
కన్న నాటినుండి గారానసాకి 
కాముడానేగెట్టు కన్నో రిమరుతు 
ఏరుపారినపోదు వటిమోదినుక 
తలుచుకున్నా పోదు తల్లిపై మరులు ॥ 


కోదండ రామునిపాట 


పుట్టంటి (భాంతి 
కొండకొండలలరాము కోదండరాము 
నల్హ గొండలషె ని నన్ని చ్చినారు 


గృవాజీవన సారస్వతం 188 


నన్ని చ్చినకన్నోరు ననుచూడ రారు 
బూరుగసులుపూచాయి భూమికోరిగాయి 
వమూవుళ్లుపూచాయి మన్ను కొరిగాయి 
తేంగుళ్గుపూచాయి ధరణ్‌కొరిగాయి 
తోవలెరగా మానినారుకన్నోరు 
వానలుకురిసాయి వంతరలు వేరి 
గాలువేసినాయి 'చెట్టువిరిగాయి 
౫ట్లున్ను పుట్టున్ను యేకపదునాయి 
భూము లెరుగమాని రారుకన్నోరు 
చిన్నన్న యిచ్చాడు చిన్నా వుపడ్ల 
నడిపన్న యిచ్చాడు నానుప మ్రైడా 
నానె నఅరిగింది రారుకన్నోరు 
పెడ్లన్నయిచ్చాడు పెద్గానుపడ్ల 
పజ్జెనపెరిగింది రారుకన్నో రు 
గాగానల్లకొండలకు నన్ని చ్చినారు 
నన్ని చ్చినకన్నూరు ననుజూడ రారు | 


కాకిశకునం 
"కాకము నీకాల కక్తును౫ జై 
త త్నాలమావార్ని రాగుయ్యెకాకి 
కాకమ్ముకూతలు కల్ల లూగావు 


న య. నాలను 


కాకిశకునం 
జూనపదులు ఆనేకర కాల శకునాలు చూచుకుంటూ, అందు ముఖ్యం -గా 
కాకిశకునం వివరంగా చూచుకుంటారు. శాకి కూన్తూవుంకే చుటాలాసారని యొదురు 
చూస్తూన్రంటారు “శిఖనరనింహా కతకం)” అనేపేరుతో ఒక శకున శాస్త్రం పద్య 
ములుగా (పా-వీనకవ రచించాడు. 


184 ము న్నే రు 


కన్న వారొచ్చేటి వళలూగావు 
కాకమ్మ! కాకమ్మ 
చట్టాలాచ్చారు మయూాచిపో 
కం! ఒక్క_టి తీక్చిన నిర్భయ 
మక్క_టశుభఫలములెండు నటతీర్పంగ౫ న్‌ 
నిక్కు. ము మూ6డుదీర్చిని 6 
జక్కు నునొక రాజ్యలత్మీ శిబంనర సింహళ, 
కం || తీరిచికట్టిన మరణము 
త్రీరకమున్‌ గ మైనేని దీనతయను వి 
సారముకటిన 6, దీర్చిన (6 
యుంఖీ ర 
(శరమ ణా! కార్యసిద్ధి శిషంనర నీంపో. 
కం|| వెనుక ను ముండ్రైతీర్చిన 
పనిలథ్మీక రమునగుదు భాసిల్లును గ 
ట్‌న (6 త్రి మోడి సొమగు 
చినయోబళ్‌ గిరివివోర శిఖనరసీంవో, 
1. తీర్చుట :- తీరుచుయొక్క_. మూపాంతరము. దీర్పు చేయుట, లేక చక్క_ బర 
చుట అనిఆర్దము. కాకి సవ్యంగా తిరుగుటను తీర్చుటఅని ఇప్పుతారు. 
aa కట్టుట :- బంధించుట, ధరించుట, ఆరోపించుట, నిర్మించుట, మొద తెన 
కాద్‌ వాసన కాకి ఆప సవ్యం గా తరుగుటు కట్టుట ఆంటారు, 
కాకుల శాస్రం 
(పయాతాసందర్భంలో బయలు చేచునపుడు, కాకికుడిజై ఫునుండి నడమ వెపు 
ఆన్‌ గ ఢీ ల ఖో డ్‌ Ks 
నకు వెళ్లి త కారంజ చమవుతుంగి (ప వేళసందర్భంలో ఊరియందు గాని, ఇంటి 
యందు గాని (పవేశించేటస్సుడు ఇ+కిఎడమవైఫునుండి కుడివెపునకువళితే శుభం 
ర చా య 
కాలుతుంది. 
a 
(పయాణ కాలనుననూ,  _పవేళ కాలముననూతప్ప, తక్కిన కాలములందు 
మౌర్షమధ్యమందు కాకులశకునం పొటించనక్కా_ర లేదు, 


కుడినుండి ఎడమకు వెల్లే కాకిఒకటియీ అయితేమేలు. రెండయినచో శుభ 
(పదము. మూడయినవో భూలాభం, 


గృహాజీవన సారస్వతం 185 


పక్కా-లాచ్చూారు పారిపో 
పీ-కాభకు గజెలుకడ తా 

గం ల 
కాలుతీసి ఖంగునగం తెయ్యి || 

నీళ్లబిందె 

( (పతిసాద౦ చిఐరనూ “రామరామాచికో™" అనాలి. ) 
రాచవారి చిన్నకోడలు - రావమరావూచిలుక 
సు య. క 


32 





కాకి ముందు గా కుడిజై పునుంచి మెడమ_వెపునకు జెలి ఇంట నేమరలి, ఎడ 
జె పునుండి కుడి వై పునకువ సే, మృ త్యుతుల్యమగు ఆపద నంభవించుననిరమా, ఎడము 
వెపునుండియే కుడి జె పునకో జల్లి తే మెన్యముకల్వున నియూ  వెప్పుచున్నారు - క 

రండువెవులకు కాకలు ఊరకతిరుగుచుండినచో కార్య నిద్దికల్లుతుంది. కుడి 
నుండి ముందునకు కాకోలువస్తే కార్యసానుకూలము. ఎడమనుండి కొడికిజె శ్లేటప్పుడు 
జెనుక నుండి ముందునకు జాళ్లుటువల న కార్య వోని కల్గుతుంది. దూరంనుండి కాకులు ఎగు 
రుచూ, కుడినుండి ఎడమవైపునకు జె క్లెనేని ఆలన్యంగా అనుకొన్న కార్యం నహ 
దగ్గరనుండి ఎగురుచు ఎదు_రెకుడివెపునుండి ఎషమవైపునకు బెల్లి నేని మేల నియూా 


మొత, మున కాకులు ముందునుండి ఎదు ర తేన వెనుకకు వెళ్ళుట “కార్య వోని అనితయయూా 
పండీతులంటు న్నా సో అ 


ఆవోరం గాని కక్టుపుల్ల గాని, కాకినోటకరచుకొని తనకుడిమండి ఎశకుజై పు 
నకు జెల్లి తే లాభమునూ, ఎక్కు-వసంఖ్యలో కాకులు కుడినుండి ఎడముదిక్కు_ నకు వెళ్లు 
టయూూ, ఒక్క. కాకి వాటిెకదురుగా ఎదమదిక్కు_నుండి కోడదిక్కు..నకు ఇెళ్టుటయూ, 
తేన కెదురుగా సంభవించుటయూ , తాను డానింజూచుటయూ మిక్కి_లీ శుభ పదములని 
ఇెప్పుదురు _ 

జోడు కాకులు రెండుమూడు పర్యాయములు తనకుడి జెపునుంచి ఎడాను కై వ్రనకో 
జె లేనని తానుఅనుకొన్న కార్యము చెర వేరయట మవోక ష్టము — 

కాకుల మెథునం చూస్తే, ఆపడతేటస్టించునట. తెనతలను కాకి తన్ని లే కార్యం 
చెడిపోతుంది. ఆశుభమూ, బాధాక నమూ ఆగునని చెప్పుచున్నారు _ 

“కాకులు గూళ్ళుదిస్తారం గా కట్టుకొ నుట కూామసూచదకముని చైవజ్ఞా 
అంటున్నారు. - 


24. 


186 ము న్నే రు 


సీళ్ళ కేపోయెనమ్మాూ రామరామాచిలుక 
ముంత మావి చెట్టు! కింద 59 
బావిలతలోన ముంచెబింటె 53 
బుడబుడ ముంవెబింటబె స్‌ 


"వరాకొాలు పక్రైునమ్మా ౯9 
భూమి దేవిని తలచినాది ఫ్‌ 
భూజాన శే తిబిందే 53 


తే ల్రిదం[డ్రుల తలచుకొంది క 
శిరస్సుకే యె క్తెబించె 5» 
యింటిశకై నా పోయినాొడి క 
దింకినాది బిందె తాను ౮) 


«* 1. పుట్టింటి పయాణం 


కల వారికూతురు గారాబుపటై 

కలువలువడబోసి కడుగుచున్నా ది 

వాడల కాముడూ విధిలోరాగా 

జొడుమరై చెండు వనిత వె వసే 

ఏమి తెలియనికన్నె యె త్రిముడువగను 

అ'త్తగారనియేటి ఆ పెద్దరాలు 

ఆకులు తెప్పించి లేఖ వాయించి 

పుట్టింటికొక క మ్మ అంవించెనమ్మ 

బంధువులకొక కమ్మ పంపించెనమ్మ 

వడుగురుఅన్న ల్లు సై రాలూనాట 

* పుట్టింటి (పయాణంపడాలు, అత్త గారి ఆధికారం (_సాంతాలవారిగా 

మార్పులతో చాలావున్నాయి, 6 పదాలు నా సేకరణ, 


గృహాజీవన సారస్వతం 187 


ముద్దు చెల్లైలిమాట విని సాగిరపుడు 
వఏడుగురుఅన్న ల్లు ఏనుగసలమోాద 
వచ్చి రేఎలమంచి వట్నమ్ముదాటి 
నగరివాకిట కొచ్చి నయముగానిల్న్‌ 
పయిడి చెంబుల సిల్లు పాడములకి చా 
_సంభాలమరు౫సకు పోయికస్నీ రు 
తుడు చుకోకన్నీ రు ముడు చుకోకురులుూ 
ఎత్తుకోపాపని వనుగలమిోాది 

అ త్తరో శ్రీయ త్త పోయివచ్చేను 
సాయన్న లొెవచ్చ్బారు నన్న ౦సవ లెను 
మామరో ఓవూవము పోయివచ్చేను 
నాయన్న లొచ్చారు నన్న పవ లేను 
బావరో! ఓచావ! వోయివచ్చ్చేను 
నాయన్న్లలావ్బ్చారు నన్న ంపవలను 
అడ్లగంధం పెట్టి ఒడ్డనిలుచున్న 
ఆయన్న తమ్ముడా! పోయివవచ్చేను 
తోటలోద వనమూ తోడికోడండ్తా 
మూయన్నలాచ్చారు నన్న్నంపవ లెను 
(_వెలిఉంటంపెట్టి ప్‌భితోనిలు చున్న. 
వివరముగ ల మొగ వాడ! పోయివచ్చేను 
అమ్మురోఓయమ్ము మా పార్వతమ్మ 
సీముద్దుకోడల్ని వమంటినమ్మ 

వను పారుపసువిచ్చి పను సాడుమం టి 
పీధిలోతలవిప్పి దువ్వవద్దంటి 

చిన్న గడపలో కాలు వుంచవద్దంటి 


188 


బి న్నే రు 


అయినను నామాట పాటించకపుడు 
చిన్న గడపనె వుంచశాలు తానింతి 
వాడోలశాముడు చెంకువినరగ్గను 
ఒయా్య్యార మొలక ౦౫ యె _ర్తితాముడిచె 
పచ్చిపొగడీపువ్వు బరగారుబొతం 
భాగ్యముకలిగిన లక్ష శనేనంప 
ఏధిలో నేనిల్సి చెండువిసరగను 
ముద్ద రాలునా భార్య యె _తిముడి చేను 
అమ్మరోఓయళ్ళు నాముదుతలి 

{ ద ౧౧ 
యిందులోశ జ్వేమి వినరించవమ్మ్శు 
అబలనూదానట్లు నింద వాయగ్ననూ 
మనసెట్లుఒప్పెనే తలి దోసికు 

ణా నొ 

వచ్చినోరి చెల్లె విందు శాయగనూ 
పోయి జేసంతనమున ఎలవముంచిచాతి ॥ 


(వతి సొద ంచిపరను చంద మాము, ఆంటూ పాడాలి) 


ఓయినాయిల్లాల! ఓవన్నె రాలా! - కీ చందమామ 
వక లొాడికిన పాప 

ఎల్లన్ని పాప 5 
అంచెగామాయన్న లౌ స్తమన్నారా 

వా రెందుకొొస్తాను రాజులక్షుళ్లు ఫ్‌ 

నమ్ముకుం కేమాట 

నదు౭ెక్క మూడు స 

గోడు ని చ్చెనలు 

మేడలకు వేసి 


గృహాజీవన సారస్వత 0 


చుడెక్కి. చూశాను 
మేలమ్మగన్నా 
ముంద రా పెద్దన్న 
ము త్వాలగొడుగు 
ఎనకాలచిన్నన్న 
ఎండిపురినౌడుగు 
మద్దినపీన్న న్న 
మునహరి గొడుగు 
మేడదిగివచ్చాను 
మేలమ్మృుగన్నెె 
అనుగుమోద నెండిముం త 
అట అందుకోని 
ఏబూడదిచేళేసి 
వివశంగాతోమి 
చంబుతోఉద-కాలు 
జేబూానుకోని 
పాదాలుకి డిగింది 
మై జల్హుకొంది 
కుచ్చలా చెంగుతో 
గుత్తులొా_త్తింది 
పయ్యెద చెంగుతో 
పాదాలా లేను 
దూలాలునాయిటల్లు 


దూరిఠరారన్న 


కీచందమామ 


3 


93 


$3 


33 


189 


90 


వి న్నరు 


బాసాలునాయిల్లు 
వంగి రారన్న. 
చరా లాలుతనగిలి తే 
దుఃఖము నాది 
వాసాలుతగకు "జే 
వసొదియేమ్సు 
అనివిలుచుకొచ్చిందె 
హా కాగె బెకిిింది 
ద 

కంచానకూ డౌటే 
అందునా విన్న టై 
_స్తం'భాన జేరబడి 
కింఠకిశిసిరొం-చిండి 
ఆంధ డికి కుద్దన్న్న 
మరిజూచినాడో 
తుడు చుకోకస్నీ రు 
ముడు చూకో కురులు 
వఏమమ్మ చెల్లెలా 
"పెమ్యొన పెరిగింది 
లున్న న్న పెక్టుకు 
చ్‌ ఆ న-దిడిగిండి 

jo Mee 
నడి న్న్న పె కుడు 
నాను లదిగాయుా 
అట్రయి బేమోావారి 
నడిగ"రా వమ్ము 


వీ చందవహావము: 


32 


లొనె 


32 
32 


33 


3)» 


93 


33 
33 
32 


33 


క 


వెరు 


గ అవాజ్‌ీవ న సారస్వత oc 


వరుసవరుస నబోయి 
వరునిదగ్గ అ కెల్లి 
పూలతోటలావున్న 
ఉపున్నెపురుషూడా 
వమవూయన్నలాఇూూరు 
మమ్ముంపు తౌ రా 
ఏమేమిపనులుండి 
వల్రైదవునివు 
తనుపుగల పుట్రింట 
తమ్ముడికి పెళ్లి 

ఆశ గలపుట్రంట 
అప్పలకుపురుడు 
అట్నులఆతె సీవెళ్ళి 
తొందరగ రమ్మూ 
ఆమాటవమినగా నె న 
మేలమ్ముమునను 
పాలుపొంగినద్‌తి 
ఉప్బొాంగినాది 
సుూటము ల్లైసద్ది 
మగనికీఇెప్పి 

అ త్తవమావులకై న 
అందముగ జెప్పి 
అన్నదమ్ములతోను 
బయలు బేదింది. 


191 


రు చందమామ 


27 


35 


33 


23 


33 


59 


న్‌? 


»9 


౨) 


192 


మిన్నే రు 


చిలుక మ్మ వచ్చెను 

సీతేమ్మ కడకు 
చిలుకరో ఓ చిలుక 

(నీరామ చిలుక 
మాలఅన్న వచ్చేను 

మూాశెజుక చెషూ 
ఏశెజటుక చెవి జేను 

సాశేమికద్దు 
సీపోవుతోవ - దానిమ్మ వేయింతు 
పాల్‌ (చావి పండుకొ - పనస నేయింతు 
అక్కనో ఓఅక్క- 

అక్క_ నీతక్కం 
పచ్చడము కప్పుకొని 

పల్లకీ యెక్కీ_ 
అంపమిని వచ్చానే 

న్న్న "పెద్దన్న 

కాళ్ళకు సళ్ళిచ్చి - కన్నీరునింపె 
ఎందుకు కన్నీ రు - వమిక్షష్టంబు 
తుడుచునో చె లతలా” ముడుచుకోకురులు 
ఎత్తుకో బిడ్డను - ఎక్కు అందలము 
పెట్టుకోసాము లు - కట్టుకోచీె 
చేరి మాలఅత్తకు - చెప్పి రావమ్మ 
కుర్చీపీట మోద 

కూర్చున్న అత్త 
మాఅన్న వచ్చెను 

అపు లతో లా: 


౫గృహాజీవన సారస్వతం 198 


నదనల్హు౫గనే నెలలు 
సీమామ నడుగు 
వక్ర మంచము మోద 
పడుకొన్న మామ 
మూాఅన్న్న వచ్చాను 
మమ్ముంపు తారా?! 
చే నెజటుగ నే నటు 
ప్‌ బూవనడుగు 
భూరతము చది వేటి 
బావ “పెద జూన 
మూలఅన్న్న వచ్చెను 
మమ్ముంపు తారా! 
న నలి చే చెజుగ 
నీఅక్క నడుగు 
కీ వంట చేసేటి 
ఓ ఆక్క గారూ 
మాఅన్న లెొభ్బరు 
మమ్ముంపు తారా?! 
నడ చెటుగ చే నతు 
పీభర నడుగు 
రచ్చలో ములిెగేటి 
రాజేం(దభోగీ 
మాలున్న్న లతా చ్చారు 
మవ్ముంపు తారా? 
25 


194 మిన్నేరు 


పట్టుకో సొమ్ములు 
కటుకో చీ 
టె 
పోయిరా సుఖముగా 
పుట్టి నింటికిని 
ఇదె, పోయివత్తు 
చెల్లిళ్ళ పెళ్ళిళ్ళు 
వేవించబోయి 
మణుదుల పెల్ళిక్‌ 
మజలి వచ్చెదను. 


తుమ్మెదపదం 
(మార్గమధ్యంలో - మనోభావం 
వవూరు ఏపల్లె? తుమ్మెదా? 
ఎక్కడికి వెల్తావు! తుమ్మెదా! 
గులక ల్ల వాడూ గుమ్మడి 
గోదారి (పక్కొ-నే గుమ్ముడీ! 
గులక ల్ల పాడూ తుమ్మెదా 
అతో రువూరూ 09 - 
పుట్టిల్లు లక ౩, 
పుట్టిల్లు మాదా గుమ డీ 
గులకల్ల పాడే 99 
పాడిపంట ఉంచా తుమ్మెదా 
సంతానం ఎంద జే 93 


గృహాజీవన సారస్వతం 195 


పాడిపంటళ్లేవు గుమ్ముడీ 
సంతానము లేదు ,, 
అత్తగారూ ఉందా తుమ్మదా 
ఆడుబీడ్డలున్నా రా జ 
అ తగారు పోరు గుమ్ముడీ 
ఆడుబీడ్డలపోరు 9) 
పడలేక నేనూ 99 
మావూరు పోతున్నా ,, 
సెద్దవోరు లేరా తుమ్మెదా 
కొంతేబుద్ది సెప్పడానికి ,, 
బుద్ది సెప్పేవోళ్ళకి గుమ్మడి 
అసలు బు|శేలేదు 93 
అత్తలేని యిల్లు తుమ్మ డా 
ఆరళ్ళు ఉండదు న 
హాయిగా ఉంటాను ,, 


18. అత్తాకోడళ్లు 


అత్తాకోడళ్ల మైటతి పులీ మే కా మెతిలాంటిది. అత్తగారు 
కోడల్ని చరాచి 

“కోడలా! కోడలా! కొడుకుపెళ్తామా? 

కొడుకువూల్లో లేకు మల్లె లెక్క. డివి? 

అ_త్తగారిపశ్నకు జవాబీయకుండా కోడలు లోలోన కుము 
లుతూ, 


196 


మిన్నేరు 


“అరటిపూసింది, అరటి కాచింది 
అ_త్త'పెట్టినఆరళ్లు మరపునకు రావు 
ఆరశ్ళ అ_త్సృయిన సవతిపోకై న 
తల్లిల్లుదూర మైన భరియించ లేము”) 


(అనుకుంటూ వేరేకాపురంకొరకు (పయత్నా లువేస్తుంది. ) 


అ త్తలేని కోడలు నుత,మురాలు 
కోడలులేని అత్త గుణవంతు రాలు 
అ త్తింటి కోడలువుతుము రాలు 
చేటలో చెయ్యెట్టి చేనిదపోవు 
అంతలోవచ్చింది ఆర శ్లఅ తా 
వతల్లిగన్న చే వ బాసినిన్ను 
వులికిపడి కోడలూ వ్రు గానశేచి 
రచ్చలోకూర్పున్న రాజేందభోగీ 
మాయమ్మ యెరుండు లేచిరావయ్య 
అమ్మరోమాయమ్మ మముగన్న తల్లి 
నీవు తెచ్చినకోడల్ని ఏమిటన్నా వు 
పొద్దున్న పొరుగిళ్డ "కెళ్ళ వద్దంటి 
మూడీళ్లముంజూరు దుయ్యవద్దంటి 
నడుస్తూతేలకురులు విప్ప వడ్డంటి 
పొద్దోయిచాకింటి కెళ్ల వద్దంటి 

అ త్తింటికోడలూ అలిగిపడుకుం క్షు 
అలుకల్లులీక్చ్పేది ములకల్ల క జ్ర, 


గృవాజీవన సారస్వతం L97 
19. "పసిమిటికి కొండెములుచెపూూట 
వాయపసుపులాగ ననుబెచ్చినావు 
సరనుడా! మోత లి సాధింపుచూడు 
ముద్ద పసుపులాగ ననుదెచ్చినావు 
ముద్దుడా! సీత లి వమూతి రుపుచూడు. 


వరేపోదాము 
సందమామకన్న సక్క్కాని మొగుడా 
-వేచేపోడావమూ వేజేపోడావమూ నం॥] 
అ త్రమామలపోరు నేనుపడలేను 
ఆడబిడ్డలవోరు అసలఅెపడ లేను సం॥ 


ఉంగశాలచేయి ఊగరా మొగుడా 
కందిరీగనడుము కదిలెరా మొగుడా సం॥ 
కొండంతకొచ్పే మొ కదితేర మొగుడా 


కొప్పు పెజాజులు వాడెరా మొగుడా. సం॥ 


వేరేకాపురం 
అ_త్తింటికోడలు అ_త్తగారిఆరళ్లుపడ లేన మొగుణ్ణి తన చెప్పు 
చేతల్లోకి మప్పుకొని వేశేపడదామంటూ ఏవేవో ఆడి ఆసలుసెడు 
తుంది చూడండి - 
పల్లవి;- వేశేవుంశుమేలురా నాథా కూడివుంకుపోరురా! 
అ॥ప॥ వేకెవుంశులక్క రాజు గంగయదాను గోరిపోవించేటి గార్‌ళుడే 
దిక్కు-! వే॥ 


198 


మిన్నేరు 


పొలుమూలకనీవు! పాలుపంచుకుం కు 
కూూలినా లిజేసినిన్ను ! కూర్చో బెట్టి 
సోలదీయ్యములోను! సారగొట్లియుక గిద్ద 
విడుపుబ తేమ్మక్రింద! వన కేతునొక రోజు 


గిదపెసరాపపూ! గిన్నె తోడనువండి 
వదువదనసీకు! వడించి నే తినగ 

దొది G 
ముద్ద జేసికొంత | మూల దాచిపెట్టి 
(పొద్దున చద్దితో | పొలముకే పంవీంతు 
మాటలేటికి కొ త! రాటము మనకొ స్తే 
పూటకునేనేడు! పుంజాలు నూలాడికి 
సీటయినతలగుడ్డ। కిక నేయిం-చంగ 
కోటబొమ్మంచునా। కోక కీమిగిలింతు 


పదిరూకలకునీవు! పాడిగదెనుకొంకు 
ముదరకాచిన పాలు! ముందునీకుబోసి 
ఉదయాన పెరుగయిన! వుంచినీకొడ్డించి 
కడమెెరుగుతో నెలకు! కడ వనెయ్యి జేతు 


కట్టడిగ నాసె(గై! కడపరాడు ముమ్మూ్యూరు 
చిట్టుతవుడునీళ్లు! చిక్కూంగ నే కలివి 
తొట్టికుడితిదాపి! తొెలికొడికుయ్యంగ 
తట్టిగ డ్రి మేపి! త వ్వెడూపితి కేను 

అ త్తమామలవలె! అతివేగ నాయింట 
పెత్తనము గట్టుకొని! వేదోళ్ళుజూడంగ 
ముత్తుమామిడివడ్డు! ముందుసాలుకుపండు 
కొ తృవణ్తాదాక! కోరి నేగడివేను 


| చే॥ 


|వే॥ 


| వే॥ 


|వే॥ 


॥"వే॥ 


| "వే 


11 


12. 


గృహాజీవన సారస్వతం 


మిజ్హుపల్లములేని! వెట్టదాపుననున్న 
మణి చటువేను! మనపాలు కొ సేను 

౨ 6 యా 
ఒజ్రైామాటలుగావు! 2౬వ యీటిక్సీ సంత 
బజ్టైపాలుమోాద । పయిఖర్చుగడ్‌ వేను 
గట్టిగా వేరుంశైు! కడ -జీగటివేనులో 
మటి సెడదోగించి! మనపొప్పదున్నించి 

క్ర 
కటించిచేగొ(రు! కనిపెటిపెన వేసి 

వా, శక, 
పుకైడున ఢ్హయి లే। భుజబందులుచవేయింతు 
వేకువజామున తేచి! యేకులయిననువడికి 
కాకులుకుయ్యంగ। గడపచిమి యలికి 
నికుని నుల బావి! సిరుఅన్నమువండీ 
ఆకుకంచములోను అదివుదిమి నేనెడుదు 
కోడికుయ్యగ లేచి! తోడినావడ్లన్ని 
తోడికోడాలై న! తోడులేకనుదంచి 
కూడొండివం కాయ! కూరతో తినిపింతు 
మూడు చెక్క..లుతినను! మన కేమిగతి మగడ 


కలతే చెందక నీవు! కష్టమనకను రేపు 
నలుగురిని వనగూర్చి! న్యాయ మెంచామని 
పొలమునందుయిల్లు! |పొద్దునశే పంచితే 
మొల(_తాడుచేయింతు! మొదటి నలలోసనికు 


వవలచూచినను యెవగుపొలముపోరు 
బావపెత్తనదారు! బె టతిరిగీవచ్చు 
సివలనకాపురము! చెరవేరుచున్న డి 
నావలన లాభంబు! నన్న డుగుచెప్పేను 


199 


Tt 


1 పే॥ 


1! 


(| వే॥ 


1 జ్ర॥ 


(వే! 


200 


18. 


14. 


15. 


మి న్నే దు 


మొక్క-బొన్న నీవు! మొదటనే వెయ్యంగ 

అక్క_రకురాగాచే! అతివేగ నేపోయి 

నక్క-లకుచూవింతు! నొ(పజ్ఞ యొక కాకి 

వాలకుండగ జేతు! వ న్నెవమూటలుకావు 1వే॥ 


కలవారువమూవారు! కరువైన మన కేమి 

కలదు మాపుట్టింట! కాపురముచేవచ్చు 

పొలముమాయన్న లు! పోనియ్యమనినిన్ను 

ఇలమిాదయాగంటి! యీశ్విరునిదయవట్ల ॥ వే॥ 


కొండపీటినీవు! కోరికలుడిరంగ 

దండియెగుంటూరు దరితూర్పుకఅవరం 

అందుకాపుర ముండు! గంగయదాను 

ఖండితముగమనము! కడనుంశుక విగట్టు. [వే॥ 


20 ఎరిబాగుల నామడదడ! 


ర్యాలీరా పుల పాడు - రేలంగినంతలోన 

బొచ్చపరిగా తెచ్చినానె - ముక్కౌె-య్య వవిల్లము క్కెయ్య వే! 
ఓరోరినామగడ-ఒయ్యారి నామగడ 

ఎరిబాగులవముెగడ ae ఏ బాసి నామగడ! 

రెక్క-లున్న సేపకీ - ముక్కు_లుంటాయూా 

నర నాపురంపాలకొల్లు - మూరు కురుసంతలోన 

కోడిపెట్ట తెచ్చినాను - గురైయ్య వే పిల్ల గుడ్జెయ్య'వే ! 
ఓీరోరినామగడ - ఒయ్యారి నామగడ 

ఎరిబాగులముగడ - వ్యబాసి నామగడ! 

జుట్టున్నకోఢికీ - గుడ్డుంటచా! 


గృహాజీవన సారస్వతం ఐ01 


ఛీమూరం ఆకీడు ఈరాసరం*సంతలోన 
గేదెపెయ్య తెచ్చినా నె-పాలేయే పిల్ల పెరుగే బే 
ఓ రోరినామగడ- ఒయ్యారి నామగడ 

ఎర బాగులమగడ-వ(బాసినామగడ 


కొమ్ముున్న గే బెకూ-పెరుగుంటదా పాలుంటయా. 


మందుతింటానని మగనితో చెప్పుట 


మంచుదింటున్నా నురో - ఓరోరిమగ౫గణా 
వుందుదింటున్నానురో - నేనుముందుతింటున్నానురా! [1ముం॥ 
మందుదింటున్నానువుగ శ - ముందుగపే కెరుగ జేసి 


సందు జేనుకవ స్తివేవో - సాగదురనీ బాస ॥మం॥ 
అరగదంచినపాతబీయ్యం ఆ అర్థ సేరు వండుకొని 

అరిసిముకో,_. గారిముకో్క. - అంచున చె యద్దుకొని [ వుం! 
అర్హ సెరుఆవు నెయ్యి - పావ్రుసేరుపంచచార 

పీరుకలవనిఆవు పెరుగు - నిమ్మ కాయవూర గాయ క ముం॥ 


ప_త్తెమునిపరమాన్న మొండి తె-పండుగుమ్మడిపులుసుచేసి తే 
హాచ్చుగావంకాయ తియ్యని పచ్చి మామిడిఆవపచ్చడి [1మం॥ 
కమ్మగా వేయించినట్టిది - కందిపపూవండుకోని 
జిహ్యూకురుచిపుట్టునని - చింతే పండుపులును వేసి [వుం॥ 
పండి పండనిజామిపండ్రు - పండిన దానిమ్మాపండ్లు 
ఎండిఎండని|చాశురసము - ఖుండశర్మ్క_5 వుండ జేనుక [ముం 
కోొ(రకూడువండినాసు - కోడిచారుగా-చినాన్లు' 


'కాకరోగమువేత నేను - బాధపడుతున్నా నోవుగడ, 
26 





902 


ని అ 


మి న్నేరు 


£91, భార్యాభ_ర అం 


వరాన్ని. తెస్తాను - య€ింటిిలతా * పెడతాను | వ 
రాలిమాట తినాపత - నుందరికిల్ల | S$ 
రావివమవాట తనాతలి - నాయుడోలవ్మూు || 


వకులొడు తాను = వనవొండిపెడతాను | వ 
తాచిబోరుపడ తేను - నుందరవముణగడ ! వ 
శాలివోరువడ లేకు - సోకు చదారిమన౫Xడ | 


వండి మెటు లేవా అ వడ్డించ లేవా | క్రో 
శశకినీలు తేలేవా - సుందరివిల్ల 1! నా 
మూటల నాయినాలే ను నాయుడోలమ్ము ll 


కూకుంకుతెళ రోను - కూడాండిపెట్ట తేను | క్రో 
శేటినిళ్ళ కె శ్ర లేను - సుందరవుగడ | కాని 
మాటలాణాబోకు ా సోకు జాూరిమగడ | 


ఖంగారపుబామ్ము - బెంగుభూారుఏంటు | చాని 
నడుమువాగబంధముటే - సుంద రివిల్లు | డాని 
నడకహాంసనడక లే - నాయుడోలమ్ము ॥ 


చానిమాయలభోనుపడబోకు - నాయుడుబౌావ | దాని 
సోకులతోనుదిళబోకు - నుందరవుగడ | చాని 
మాటలే న యినబోకు - సోకకచారిముగడ ॥ 


వడ్రాణ మిదిగోని - వయ్యారిభామూ (నీ 
నడుము-క నెట్టుకోయె - నుందరికిల్ల 1 నీ 
నడుముచ కొ. ిసంటా బె - సాయుడోలవ్ము || 


గృవాజీవన సారస్వతం -208 


= ఎప్పుడెట్లుకోవాలో - అప్పూడణెట్లుకోవాలి ! అది 
6౬ ౬ 


వండుగపున్నానికి - సోకుదారిముగడ |! అది 
అప్పూడెట్లికోవాలి - నాయుడుబావ ॥ 


అల. సంసారపు వాట 


కోరినసొముులు చేయిసానే కోపమువేయకె. (పాణసఖీ 
ఈౌరి కెయింట్లోనున్నా ననికం ద్దురిమి మాడ "కే యిందుముఖీ 
రాజీవోపమనే( తీవినమా రాజనిపూగడరభూజనులు నా 
పూజాఫల మో అనుకొనినన్ను భూషింతురుగా సమ్ముతులు 
ఇంటికికాపు బం(టోతిక్‌ అవుతుం బే ముందవుతుం చే 
అంతకంత ఇచ్చేసా రే అవుతుం చేముందవుతుం బే 

తరుణీ తాళీల్లారుపనికిశే తగనే తగనే చెప్పగ బే 
దొరలందరితో చేపగలంచము తగులందిస్తుగ దా |! 

పలక సర్గ పటిడి కొెనుమునిశే పలుమారడిగి నను 

పల్క-వు నేకిట్లుండగ పట్టిడిమెడగ మేవు 
నానారంగులచీకలు కొనమని నేవడిగి తెనీవూ 
తిడితివూర క బం[టటోతుమిటారి మెడుగుచీరగంశే | 
'వెలదిరొ యిీాావియ్యాల వారిది యెరుకులకులమమ్మా 
పిరిదియోనాదికులమమా శ్ర యెరిగి యెరుగక 

ఎరిగీ ఎరుగక పీరితొ మేము వియ్యా మొండితిమి 
గాండీవంబును గలిగినవారు భునుడూమాతం|డి 

గ జ్లైలగు[ర్రము నెక్క్‌ మరికదలివత్తుమూ వెల దీ | 


204 


మి న్నేదు 


కాల_-భె రవుని అవ తారము -తామనీ జెండాబుచ్చుకు 
యూరూరునూరుతిరిగే వారితొ వియ్య్యాా మొందితిమి 
త ట్టాబుట్టాలల్లుదువమ్మి వమోాంయింకి8ిపెదచవొదిన 
జెలదిరోయిోోాచిన్న_ వొదిన వెలకూ ర్చనమ్మై వదొన॥ 





08. [(తోత్సవ వాజ్మయం 


ఊఈ శీడ్షీ కలో సం(పదాయక మైన విజ్ఞానాన్ని అనుకుతంగా పాడిస్తూ 
వుండే (పాచీనాచారాలుంటాయి. 1. [వతములు, 2౭. నోములు, 
లె. పండుగలు, ఇందులో * వసాయి. ఇవి జాతియొక్క సంస్కృతిని, నాగ 
రికతను, ఆచారాలను, సభ్యతను తెలియజేస్తూ కుంటాయి. 


స్త్రీలు నోచే నోములలో స్ర్రీజన విజ్ఞాన మెంతో యిమిడి వుంటుంది. 
(వతాలలో భక్తి, నీత, నియమాలు ఉంటవి. పండుగలలో దేశియత, 
జాతీయతలకు సంబంధించిన విజ్ఞానాలు వెల్రివిరుస్తూ కుంటాయి. 


సంవత్సరంలో ఒక్కసారియెనా దెవుని గురించి, కాలమును గూర్చి. 
మానవజాతిని గురించి, సభ్యతను గురించి, తలచుకొనుటకు ఏర్పాటు 
చేసినవే యీపండుగలు. ఈమూడున్ను (ప్రకృతినిబట్లి వచ్చే జీవన సాహి 
త్యం (పకాశిస్తూ వుంటాయి. పండుగలలో వుత్సవాలు చేస్తూ వుంటారు. 
భగవంతునియొక్క ఆనందమయ స్వరూప వికాసాలు మానవ జీవితము 
లమై (పసరింపజేయునవే ఉత్సవములు. అందుచేతనే యీ కక (వతో 
“త్సృవ వాజ్మయం అని పేరు సుట్టవలసి వచ్చింది. దిని నంతను కలిపి 
సం పదాయకవిజ్ఞాన నాగరంలో సెలయారుగా భావించాలి. 


వీనినే పాచీనాచారాలంటారు. జాతియొక్క ఆచారాలు తరతరాలుగా 

మార్చుకుంటూ నేటివరకు నిలిచిన విజానాన్నే “సంపదాయక విజ్ఞానం 
— దడా 

అంటారు, దివిలో ఆజాతియొక్ళ. విజ్ఞానము ఎం శాస్త్రాలు, అనుభ 

వాలు, చాకతక విషయాలు, సామెతలు, జాతీయతలు, ఊఉక్కులు, 


206 విన్నేరు 


మె యుక్తులు, ఆటలు, పాటలు, కళలు, కాలక్షేపాలు, వేడుకలు, వినో 
దాలు వెల్లు రూవొ లుగా విరాజిల్లుతూ వుంటాయి. 

జాతి సంస్కృతి;- మనదేశానికి నాగభూమి యని పేరువుంది. మన 
వారు సర్పములను పూజ చేయుటచేత నాగులనబడుతున్నారు. అందు 
చేతనే నాగరాజు, నాగేశ్వరరావు, నాగమ్మ మొదలగు మనుజుల పేర్లు; 
నాగులేరు, నాగులపాడు మొదలగు (గామముల పేర్తు; నాగజోడు, 
నాగరము మొదలగు వస్తువుల పేర్లు; నాగులకోక, నాగులపంచె మొదలగు 
వస్త్రాల పేర్లు వుచశ్చాయి. అందుకే మనవారు నాగపూజ అను(శుతంగా 
చేస్తూ వున్నారు. 


(వతోత ఎవ వాజ యం 207 


1. పూజలు 


1. నాగులచవితి, 2. నాగపూజవా కా ర్రిక శుద్ద చవితి విష్ణు 
మూర్తి నిదనుండిలేచుఉశక్లానె కాదశిక సమోాపమందుంశుటచే పవ్నిత 
మెనదని అంటారు. ఈ చవితినుండి జ్యోతిర్శండలమునందు 
అనంత శయనాకృతి నోచరిస్తుందని పెద్దలంటున్నా రు. కా_ర్తికళుద్ధ 
చవితి నాగులచవితియని మరునాడు నాగపంచమియనలి మన పాంత 
మందు వాడుకలోవుంది, 

చవితినాడు (స్రీలు పాములపుట్టలో పాలుపోస్తారు. నాగమయ్య 
(పతిమనుచేసి చలిమిడి వడపప్పు, పానకము, పాలు కోడిగుడ్డు ఆర 
గింపుచేస్తారు. దీపంమా(తంపెట్టరు. నాగమయ్యకు వేశివస్తువులు పనికి 
రావు. ఈ (పసాదం లో కడుపుచలవని, ఇంటినిండాపిల్లలుక లిగి 
శేమంగావుంటారని మన్యపాచీనులనమ్ముకము, పుట్టలో పాలుపోస్తూ 
యావాటవాడు తారు. 

నాగందుడా! నాగేందుడా 

మావాళ్లు చీక టి వాకిటతిరుగు తారు 

నడుము(తొొక్కి_ తే నావాళ్లనుకో 

పడగ( తొక్కి తే పారిపోతండీ | 

నాగుల చవితికి నాగన్న 

స్నా నంసంధ్యలు నాగన్న 

పువ్వులుపడగలు నాగన్న 

మడిబట్టలతో నాగన్న. 

చిమ్మిలి చలిమిడి నాగన్న 

పాలూ పండూ నాగన్న 

దివిటీ కేజున నాగన్న 


208 మిన్నేరు 


ఉపవసించుచు నాగన్న 
ఉద్యాపించుచు నాగన్న 
ఉఊేగొస్తాం నాగన్న 
పుట్టకువస్తాం నాగన్న 
పూజలుగొనరా నాగన్న | 
మరునాడు నాగపంచమి. ఆనాడు స్త్రీలు శుచులై నాగ్యపతి 
మను పుట్టదగ్గజు పెట్టిపూజిస్తారు. అప్పుడీ[క్రిందిపాట పాడు తారు. 
మాల త్తకొలిచిన నాణేంద్రుడా! 
NE 0) 
ఆవిడ త్తకొలిచిన నాగం(దుడా! 
మాపూజలందుకో నాగేం దుడా! 
సిరిసంపదలియ్యవా (శ్రీనాగన్నా!. 
నాగదేవునిపాట 


1. నాగస్వరం పాడితే - నాగులకున్నిద 
పుట్టలో నుం శేను - భూములకుని. ద్ర 
అమవాసపున్నాల - మనగ లేనుద్ది 
పాటిమిాడాకొ స్తే - కతుక స్టేను 
బూకరించుచు పడగ - బుస్పకొొ స్తైను 
గుడిలోననాగులు - కొల్చిన బేవ్రుడు 

లె విల్లలందరుగూడి - పుల్ల లేరాబో తె 
పుల్లల్లో ఉండేటి - ఓపుల్లనాగ 
ఇల్ల లికిముగాటి - మలెలువిరజ్రి 
మలల్లెల్లూఉండేటి - ఓమల్లి నాగ 
గొల్ల భామలుగూాడి - చల్లల్లుచేయంగ 
చల్చ్లకుండ(కింద - చ నినాగయ్య 


(నతో త ఎవ వాజ్బుయం 909 


యివతలయిదికొండ - అవతలఅదికొండ 
నటనడుమాకొొండ - నల్ల తా చయ్య 

లు య 2 
ఈసిరిగ చెట్టుకింద = కసిదిక బాము 
కూసమూడ్చినెపాము - పడగబుస్పంది 
పా-మునన్నూూ మాచి - పడగనె త్తింది 
పడగ అ త్రకుణంగు - వగ నారమూాకాము 


పడగ _తీసూసింది = నసొలుక్ష లురెండూ 
నాలుకలుదూయ కే - నీవానవవమూనాగు 
మంచినాగూఫై కే 5 పంచెలెళ్లుము 
కోడెనాగయూదై తే - కోకలెక్టేము 

పడగ లె త్తకునాగు పగ వారమో కాము 
మూావేనుపండి తే - చలిమిజేసేము 


మూనువ్వులుపండి లే - చిమి  లేసేము 
నాలుక లుదుయ్య కే - ఏవారవవూనాగు 
మాప త్తిపగిలి లే - పంచెలె శ్టేము 
మూయావులిని జే - పాలుపోసేము 
పడగలె త్తకుపాము - పగవారమూకాము 
నీపూజచేసెదము - సీకుమొక్కెదము, 


నాగాదిగురా - నాతం( జిదిగురా || 
నాగన్న దిగురా = నాగాదిసురా 
దిగుదిగునాగన్న 7 దివ్యనుందరనాగ 


నల్ల చుక్కు-లనాగ = నాముద్దునాగా వా 
27 


2810 పం న్నే తు 


నవనవలాజేటి - నల్ల చుక్కొ_లనాగ 
తళతళలాడేటి - తెల్లచుక్కూలనాగ 
పసిమిపొరలుగల - పచ ్పన్ని నాగా నా! 
కొండచిలువల కెల్ల - కోళ్కతో 'రాజువె. 
పరుగుడుపాములకు - (పభువువై రా జిల్లి 
“మొగలిచెట్ట్లమై ని = ముగిసితిరుగులాడి 

పాలు ఆరగించు - పచ్చన్నినాగా సా! 
పక్క-నుపది హేను - మచ్చల్లుగలవాడ 
గురువిందపూసల - కళ్ళయినకల వాడ 
పరికిముళ్లవంటి - పళ్షుగలవాడా, సా! 


పుట్టలోనాగన్న జూ-చినాగన్న 
ఎండలోపడుకొన్న ఎరినాగన్న 
కలవోరికోడళ్లు గర్వవంతూలు 
కళావిజల్లేరు "'కాన్ళ-చచిమే రు 
ఎంగిళ్ళుజల్లేరు భంగపుచ్చేరు 
అటుబోకునాగన్న 'చాకిరేవులకు 
బాకిశేనులలోను చేరిపడుకుంకు 
సాలెపురుగావని చంచేరునాగహా 
అటుబోకునాగన్న "చెజకుతోటలకు 
చెజుకుతోటలలోన వేరిపడుకుంకు 
నల్ల -చెజుకూవని నరికేరునాగూం 


ద. వృక్షవూణ 
వమునవారు తులసి చెట్టును, వేప, జమ్మి, రావి, మారేడు వృత, 
ములనూూ కందదుంఫనూ పూజిస్తూవున్నా రు, ఆర్యులు రావిచెట్టునూ, 


(వతొత్సవ వాజ (శయం 211 


జమ్మి చెట్టునూ పవిత్రంగాయెంచారు. మనవారు వేపచెట్టును పవి 
(తంగా భావించారు. అందుచేత ఆర్య(దావిడ అచారాలు క లబోసి 
కొని రావిచెట్టున్యూ  వేపచెట్టునూ ఒకే కుదురులో “పెంచి “పెళ్లిళ్లు 
చేస్తారు. పూజిస్తారు. ఇచే ఆర్యనాగస మ్మేళనం, 


రావిచెట్టుకు (పదక్షిణంచేస్తూ పూజి స్తేసం తాన(పా క్రీ 
వుంద నినమ్మాకం. 


పూజావృకజాతులు 


1. తులసి పజ దినిలో 1, తెల్చతులసి లేక లక్రీతులసి. లిం కృష్ణతులసి 
లే, రామతులనసి 4. అడవితులసి 5.ర_ క్షతులసి 6. కుక్క-తులసి 7.భూతులసి 
అను రకాలున్నాయి. తులసిరసం విపూన్ని హరిస్తుంది. (తివదోపాలను 
తగ్గించి శుభం కూరుస్తుంది. దీనిమోదనుంచి వచ్చే గాలి దీర్హూయుః 
(పదమంటారు. 


2, 'వేము:- పంచనింబ లంటూ అయిదింటినీ స ప్తనింబలంటూ వడిం 
టిసీ చెప్పుచున్నారు. 1. చేదువేప 2. కరివేప తి. వినవేప 4. తురక 
వేప-ఇదిపారనీక చేశంసుంచి తేబడినడి, అందువేదినికి బారనీ వేపంటారు, 
ర తియ్య 6. నల్హ 7. నేలవేము. దీనిలో క్క 6 రకాలను తప్పి సే 
పంచనింబ లవు తాయి. వేప చెట్టు నూరు సంవత్సరాలు గడిచినటై లే, 
దానిిమాను సవాజంగా పగిలి లోపలినుంచి రసం వస్తుంది. చానిని 
వేపకల్లు అంటారు. అది మె త్య్టజబ్బులకు మవోొవభమంటారు. ఇటు 
వంటిచెట్టుమొదట తొ(రచేసి అప్పుడే వండీచల్లార్చిన అన్నమును 
ఆ తోొ(రలో పెట్టి ఆ ఇకళాతోజశే మూత వేసి గాలిచొరకుండా పెన 
ఆవువేడ పూసి ఒకసంవత్పరంవుంచి, మరుసటియేడు దానినితీస్తే 
అన్నంఎ(రబడి వుంటుందట, దానినిఎండించి, చూర్ణ ంచేస్కి పూటకు పావు 


219 ప న్నే రు 


తులంచొప్పన 40 రోజులుతింకే పదు నెన్నిదికుష్ట వ్యాధులూ జటా 
పంచె పోతాయట - పోతుతాటిపాతజెల్లం ముక్కలుచేసి, అటు 
వంటి వేపతొ(రలో నాల్లురోజులుంచి తే, అదిమెనంలాగ అవుతుందట, 
దానినిపూటకు కుంకుడుకాయ (ప్రమాణం చొొప్పునతిం కు కుష్టు 
వ్యాధులు పోతాయట. దీనినిడను కూర్చున్ననూ దీనిగాలిసోకిననూ 
అంటు వ్యాధులు “రావట, 


క్రి, జమ్మి: ఈశ మిావృతములలో 1 జమ్ము oa తెల్లజమ్మి అను జండు 
రకా లున్నాయి, 


పూర్వం పాండవులు అజ్ఞాత వాసానికి విరటుకొల్వులో చెరు 
టక. వెళ్ళేముందు తను ఆయుధాలను జమ్మి చేట్టుమిద దాచారు, 
దానిజ్ఞాపకార్భం దసరాపండుగలలో కడపటిదినముగు విజయదశమినాడు 
ఈ చెట్టుదగ్గరకు వెళ్ళి దానిని పూజించి ఆకులుధరిసారు. 

చెట్టుదగ్గరకు వెళ్ళినపూడాు 
॥క్లో॥ శమిశమయ లేపాపమ్‌! శమిాళ(త్రువినాశనీ 

అర్జునస్యభనున్హారీ। రామస్య(కప్రియదర్శిని | 
అనుశ్లోకం పఠించుచూూ, జమ్మిక్‌మ్మైాలను (తుంచి ధరించడం ఆఇా 
రం7ావ్రంది. 
4. రా వికా దీనిని అశ్వత్థము, శీవృతుము అని పిలుస్తారు. ఇందు 
1.- తెల్లరావి 2. నల్ల రావి లి, గంగరావి అను జాతులున్నాయి. 


రావిమొదట నారాయణ దేవుని (ప్రతిష్టించి, అశ్వత్థ నారా 
యణునివేరిటపూజిస్తారు. రావి - వేపముక్కొ-లకు ఒక -చోట"ెండ్లిచేసి 
“కఫ్‌ ఖైదంపతులు”గా పూజిస్తారు, 


(వతోత్పవ వొజు శ్రియం 818 


ఈ చెట్టుక్రింద కరార్పుంకు బుద్ది వికసిస్తుండని పండితులంటు 
న్నారు. 


క, కంద:-- దీనిని అర్నోఘ్నుము అంటారు. ఆయుర్వేద వైద్యశా 
('ఈుంలో *పంచకందలు”” సిావధములు. 1, “తెలవంద ౨. (క్రోడకంద 
లీ.సుథాకంద శ4.రుదంతికంద 5.సర్వాక్ని కంద అని వాకొనబడింది-కాని 
ఊరకందలో పాటి, సీటి అనురెండుజాతులున్నాయు-2, అడవి లి,'చాణి 
శీ ధరిగీ 5, తెల్ల 6. మహా 7. నల్ల 8, వారాహీ 9. పుల్హ 10. శంభనాకులి 
అంటూ పదిరకాల కంద లున్నా యంటున్నా రు. 


6. మా శేడుః- దినిలో 1. బిల్యము=ామా రేకు, 2, లత్రీ షు ఫలకానల్ల 
మారేడు అను రెండు జాతులున్నాయి, ఇడిశె వులకు (ప్రీతికరమైనది; 
మహాశివర్మాతినాడు ఈవృవ్రూనికి పూజచేస్తారు. శె_వులుడీనిని సదా 
పూజావృశుంగాచే భావిస్తారు. 


పరమౌషధములు 
వేపచెట్టు 

“వేము దివ్వౌవధి, దీని కపూయము దీ శ్రవ్యాథులకు అసాధ్యరోగ 
ములకు అనుపొనకమముతో వొడి తే నివారణ కలుసకుంది. (కిమిసం 
పహోరమున కిది పెట్టింది వేరు. వేపగాలి చల్లగను, ఆరోగ్య(పదముగను 
ఉంటుంది. ఈచెట్టుకు [గామచేవతల పూజావిధథానంలో స్థానంవుంది. 
(గామదేవతల ఉత్పవపుటూ శేగింపులలో దీనిఆకులుకూ జూ ఊరేగవల 
సిం"దే. పందిళ్ళు వేపతోరణాలు లేకుండా ఉండవు. అందుచేత యి 
వృతం టి ఆకమించుకుంది, సంవత్స రాడిపండుగనాడు 
'వేపపువ్వుపచ్చడి తీనుటవలన కష్టాలుతొలగి నుఖాలు శేకూరతో 
యని భావిస్తారు. ఉగాదిపచ్చడి (తిదోవహారం, 


914 మిన్నేరు 
రావి చెట్టు 
వేప లమ్మ్మీయంశ మై లే, రావి మహోవిష్టువుఅంశముగా మహా 
త్యులు నిర్ణయించారు. _ దీనియొక్క-పవి(తత వర్ణనాతీతమైనది. దీని 
కషాయము న్యాధినివారక మేగాక, కాయసిద్ది కలిగిస్తుంది. (రావి 
చెట్టునందు మొలచిన జమ్మి చెట్టుకొమ్మలతోో అరణులను తయారుచేసి 
అగ్నిని పుట్టిస్తారు. ఆయన్ని నే యాగములం దుపయోగిస్తారు. ఇటే 
వళోవమానగ్ని.) 
క ందపూజ 
(శౌవణబవాుళ అమా వాస్యనాడు ముర్రే దువులు కంద చెట్టును 
పూజిస్తారు. దానినే పోలేరమ్మూఅమా వాస్య అనికూడా అంటారు. 
చెట్టుములచినకందదుంపకు పసుపురాసి, కుంకుముబొట్లు పెట్టి పూజి స్తే, 
తమసంతానము కందవిలకల్లాగ తామరతంపరగా వృద్ధి అవుతుం 
దని నమ్ము తారు. కొన్ని (పొంతములందు దీనిని పోలాలమ్మఅ మా 
వాస్య అనికూడా అంటారు. ఇది వ్యవనాయములకు సంబంధించినది, 
ఆనాడు పశువులను కడిగి కొమ్ములకు పసుపురాస్కి బెల్లము నువ్వుల 
నూనెతో పులగం వండి పశువులకు పెడ తారు. ఈపులగము పశువులకు 
అొమ్మునొప్ఫులు పోయి బలము కలిగిన్సుంది. ఇది పరమావధం, 


తులసిపూజ 
ఇది కేండువీధములు, తులసికోట భో యీ చెట్టును పెంచి (పతి 
దినమూ దీనిని పూజిస్తారు. తులసిని లక్ష్మి అంశగా భావించి శాంతి 
దూతగా ఆరాధిస్తారు. తులసి పూజావృక్నుము - ఓవధీవృతషము - 
కన్నెలు పెండ్లికావలెననికోరి “కన్నెతులసమ్మనోము”  అనువేరుతో 
నోస్తారు. 


(వతోత్సవ వొజ్ముయం 215 


పొద్దున్నే లేచి శుచ్చులై తులసమ్మముందు అయిదుపద 2 
ములు, (ముగ్గులుపెట్టి అయిదువత్తులు వెలిగించి భక్తితో ధ్యానిస్తారు. 
ఈనోము శివరాతతికి (ప్రారంభించి ఒకసంవత్సరం చేస్తారు. నిర్హీత 
(క్రమంతో (వతాంతంచేస్తూ డానధర్మాలు చేసి (వతసమా క్తి చేస్తారు. 
తులసిపూజ చేసేటప్పుడు తులసివూజాపాటనూ, పూజూనంతరం 
మంగళహారతి పాడుతారు, 


తులసీ*దేసి పూజపాట 


(శీ రాగము - ఆది తొళము 


తులసీ నిన్నే పూజించెద -- సంతతము 

(లీతులనీ నిన్నే ధ్యానించెద 

అలసిరిని వాదిని యాగవముముల 

బృంచారకుల సర్వతిర్ధముల 

గలసి మెలసి “తెలిసి వెలసి తిలనని |తులనీ॥ 
తులసికోట గట్టించెద 

అందు లోనినదులునిండజేసెద 

సలలితళశుభముసహూ ర్ర 

సమయాన కృష్ట తులసి మొక్కలు వేసి 

కొలచి తలచి నిలచి యలసటను విడిచి తులసీ! 


జాతా. దాజానావముతాటాడలాలునాలాన ఉనా (తు అవవ తతా. 


* విశే పూంశం;-- శ్ర్ర్రైలూ, ముఖ్యం గావితంతువు లూ తులనిని పూజిస్తారు 

చిలుకు దరద శిదిన మున తులనీవుూజ అధిక ౧-గా తంలసిబ్బం డావనంద గ్గర 
శ్రీలు జరోవుతారు. పూర్వం (వ్రజమండలమున_ (శ్రీకృష్ణునకు సమ కాలీకురా లైన 
“బ్బంది) అనే భక్తురాలు గ్రీకృస్లునిఆను( హమునక పాతురా _లెనదనియూ 
ఆమెకీ తులసిచెట్టు చిన్నా మనియూ ెద్దలంటున్నారు, 


216 


మి న్నే అ 


ఆలవాలము గ క్తైద (పతిదినముతి 
కాలములనిరెశ్లుద 
_వేళ్ళనాాజబబిందువులను 
మం(గ్రమం(తార్థ ముల నొడువుచునొడ 
తెల్ల జల్ల కల్ల సిల్లి నుది(క్రీ 
బుథసోమవాగములందు చీడ 
దీయించి ముది వెన్ను ల (దుంపుచును 
అందు గెరింగిసీ మానుముదల(దమి 
జలవమాబురద బోసి జెం చు-చునిక్‌ 
బొదల మొదల కదల చనలిక్షి (క్రీ 
"కాలమందున లేవెద వేవేగసీిభయి 
మేలుకొల్సు లు శాజెద 
వాలాయముగనునీ 
యాలవాలముచుట్టుచాలాదిరి గెనిన్‌ జూచి 
మేలు జులు నన్నేల జూలు దని 


కాలోచితకృత్య ముల తీర్పుకుని (పాతః 
కాలస్నా నసంధ్యాదుల 
వేళదప్పకజేసివేగనీ కోటను 
లీలదుడిచియలికి ప 


ద్మాల చాల తాలు శీల నిడివడి 


వమువూూాల మందున్న జలముల మళ్లా 
ముఖా నళ ల జలుకొని కీల 
భ్‌ ౧౧ nn 
నలనల నివ్బుత్తువల్ల దిలకము వెణి 
గా గా శక ౧౧౫ ర 
యుల్లమలర మరల (మొక్కి. 
తల్లి తల్లి నను దయను (బోనుమని 


తుల నీ! 


॥1తులకీ॥ 


1తులనీ॥ 


తుల నీ॥ 


1తులవీ॥ 


రి 


(వతొత్ప్సవ వాజ యం 


నవరత్న ఖచితవీళమున గూర్చుండ 
నిడి సువర్ణ కలకోదకము 
తన పాద్యా ర్హ్య్రాచమనార్హ- 

యం థి 
మిడిపంచామృతములవరోదకముల 
స్నానము లఘస్మరణమం(తముల జేయుదు. 


తులసి మంగళహారతి 
ఆనంద భె రవిరాగం _ జుల్వ తాళం 


జయమంగఫభం నిత్య శుభమం*భం 
జయాజయ మంగళం మభకళోత్పవముంగళం 


పతివతని యిహమందు [(పకటించిన బుధులు 
(శితజనులు గొలుచుచు న్న తివనీకును 
హితవుగ భక్తులకు గతిజూపినటువంటి 
యతివ (గ్రీతులసమ్మ కిప్పుడు 


మునులంత (శీతులసి వనమాలికలు (దిష్పు 
ఘనులు జేసిన తులసి వనమునకును 
వనరుగ పశ్లౌమున కర్పూరహారతులు 
ఘనమైన (శ్రీరామ తులసమ్మకు 


భూజనులు నుతియింప పూజసీయునా లగుచు 
లేజరి-ల్లెడు తులసి భామ శిపుడు 
రాజదశరథ వము వో రాజులును 

పూజింప రమణతో (క్రీకృష్వతులసి కిపుడు 
28 


217 


tiwil 


వ. 


ell 


lel 


218 


మి న్నే రు 


-వన్నులును ఆకులును యేపుగల దభములును 

తిన్ననగు (శీతులసి కొమ్ములకును 

వన్నెమోరగ తులసి వనపు(తికై నట్టి 

కన్న (నీఆండాళ కాంత మ్మాకు le|| 


“వేమూరు ఉదయమున గోమయము గొంపోయి 

(పేమతో తులసిముందర నలికియు 

రమణీయముగ ముగ్గులిడిన రమణుల పాపములు 
తూలగొట్టునటి తులసిమవోల వ్‌ థీ జ! 


(పదతశ్షిణము జేసి తులసికోటకు ( మొక్కి 

వనరు? నచట నొక జ్యోతిని నిలివే 

పరమభ క్రులకును ధన భాన్యసంపడ 

లొసగి విలసిల్లుచున్న (శీ తులసమ్మకు. ial 


2 నోములు ((వతాలు) 
నోము=(వతము, నోచునది అనిఅర్థం. 
(వతము=నయమము, పుణ్యక ము, నోము, అ నేఅన్ధాలు వసాయి. 
పూజ= అర్భనము చేయుట. 
(వతములు కీ65 వున్నాయి, 


నోములు, మాంగల్యర శతు ణకూ సిరిసంపదలు కలుూపటకూ, 


పుట్టింటి వారా, అ_త్తింటివాయా సకలెశ్వ ర్యాలతో తులదూగుటకూ 
శ్రీలు ఆచరించేవిగా (పచారంలోవున్నా యి. 


చిన్న నాటినుండియూ ఆడవారికి సౌశీల్యమూ, వితభావి. 
కి ౦౨౮ా 


త్యమూ, భ క్షీ, డపవాసమూ నియమువరా, ఏపీ అలవడడాని 
(వకాలు ఎంతోతోడ్పడ తాయి. 


(వతోత్పవ వాజ్ఞ్మయం 219 


ఈనోములలో కొన్ని యేకవార్షి కములు, కొన్ని బవాువార్డి 
కములుళా ఉన్నాయి. వక వార్షి కము లనగా రథస ప్తమినాడు గాన్ని 
శివరా(త్రినాడు గాని (పారంభించి ఒకయేడాదిపాటు చేసేవి. బవా 
వార్షికము లనగా సంవత్సరములో యేదేని ఒకమాసమున గాని 
ఒకరోజున గాని ఆచరించేవి. ఇవి కొన్ని నంవత్స్‌ రాలు వేయవలసి 
యుంటుం౦ది, 


1; పెండ్లి అయిన వారు ప క్రునోములు:- దంపతి తాంబూలం: ఎల్ల ప్పుడు 
దంపతులకు 'తాంజబూలములిచ్చి వారిచేత అక్షింతలు వేయిం చుకొనుట, 
వారి ఆశీర్వాదము పొందుట చేత వీరిదాంపత్యేము అన్యోన్యంగా, అను 
కూలంగావ్రుంటు”ద ని (పసిద్ధి, 


2. నిత్యశృంగారము:- (ప్రతిరోజు సాయంకాలమున ఒకము త్తేదువకు 
పనుపు రాసి పారాణి బెట్టి తాంబూలమిచ్చ్చే తలదువి అద్దము 
చూపుట డాని విధానము. 


ల, ఉదయకుంకుమః- (ప్రొద్దు పొడవకుండగ నే లేచి మ్యుక్రైదువకు 
కుంకువు పెట్టె తానలంకరించుకొనుట్క _ భరిణనిండా కుంకువు ఉంచి 
ఉద్యాపనముచేయుట. 


4. చిట్రిబొట్టువ- (ప్రతిరోజూ ఉదయం అయిదుగురు చేరంటాం(డకు 
పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు యిస్తూ ఇట్లు ఒకయిడాదిచేసి 
సంవత్పరాంతమున ఆ అయిదుగురు. (స్త్రీలకు కుంకుమభరిణలతో 
ఉద్యాపనముచేయుట. 

ర. మంగళ గారీ వత ము:- ఇదిదీర్హ కాంపునోము. (శొవణమాసముబభో 
వచ్చు (పతిమంగళవారమునాడును, (క్రొ తృగాపెండ్లి అయిన "బాలికలు 
దీనిని ఆచరిస్తారు. ఈమాసములో పౌర్షిమ వాటికి ముందువచ్చే శుక్ర 


220 విం న్నే దు 


వారమునాడు వరలశ్నీ శ్రఛతముచేయుట ఆచారం. ఈనోములతో 
వానిని (పశంసించుకథలు చెప్తూతుంటారు. నూతనవధువునకు అ త్త 
వారు యా[వతంనాటికి బంగారువస్తువులు తెచ్చియిచ్చుట ఆణార 
మున్నది. ఈ మంగళవార([వతం అయిదు నంవత్పరాలు చేయాలి. 
ఈశెండ(వ్రతాలు సౌమాంగల్యమును ఐశ్యర్యభ(దతను కలిగిస్తాయి. 

శు క వారంసనాడుపూజయూూా, శనివారంనాడు ప్రునఃపూజయూూ 
చేస్తారు. వరలశ్షీ దేవిని ఉట్టిమోద జెట్టి* పాట పాడుతారు. తరువాత 
“వరల మ్మీమంగ ళహోరతి” నిస్తారు. 


వరలక్ష్మి వముంగళహారతి 


పహాోరతిగొను - వరలత్షీకర్బూర | వో ॥ 
రతికోటిసుందరీ - సుకుమారీ 

శ్రీరసాగరపు(తి - కరుణిం పుమమ 2 పహ! 
సర్వలోకములకు - మూల మెనాతల్లి 

చల్లనిసీిమూపు లెన్న - మాకు. పొద్దు ॥హాో॥ 
నాదుహృదయ = మందిర వాసినీ 

నీపాదపద్భముల - వీడ చేరియుంటి వా! 
భ క్షపాలనీ - స ర్వార్థ దాయనీ 

సీద్భగంచల మె -జయలలితమాంబ. I 


వర లక్ష్మి (వతం . పాట 


శై లాసగిరిలోను స్త కల్ప వృతు.ము[క్రింద 
(పమథాదిగ కములు కొొలువ్రండగాను 
పార్వతీపర మేశ్వరులు బాగుగాకూర్చుండి 


*(_డావణశు[క వార[వ్రతంపాట నాసంకలనం “సెల మీరుి”లోవుంది చూడండి... 


(వతోత్పవ వాజ్ఞుయం 


పర మేశ్వరునిగూడి పార్ళతపుడూ 
జయమం౫భ్రం నిత్వశుభమంగళం i 


వ(_వతేముసంపడల చెలమితోడుతి నిచ్చు 
వ(వతముశకామి తార్భము లాసగునూ 
ఏ(వతముపుత పా_తాభివృద్దినొసంగు 
అనుచు పార్యతి తాను వారునడిగాను 

హరుడు దానికివిగుల వార్ష ముందు చుతాను 
పార్వతీ చేవితో పలికె నిట్లు 


కంండినయనునొక్క- పట్టంబులోపలా 
పారుమతియనునొ క్క... చేజెగల వవా 
అ త్రమామలనేన నతిభ క్తితోచేసి 
పతిభ కిక లిగిన పరమ సాథి 
దారిిదదుఃఖాన తానుచింతిల్లు చూ 
వరలక్ష్మిని వే: వనితమెన 
దయగల్లిల కి తాతప్పకను స్వప్నాన 
వచ్చిచెప్పును వ్రీతివర్టిల్ల గా 
_శావణమాసాన శుక్ష పశుమునందు 
శుక్ర వారమునాడు మునిమాపునా 
పంచక లశబఆోడ భా కితోడనునిల్సి 
పూజే చముము నన్ను పుణ్య సాధి 
ఆమాటలాలించి యధికసంతోషమున 
తేచి చారుమతీసతి లేపె మగని 

స్వప్న వృ త్యాంతేంబు చయ్యననుయొరిగిం చె 
_(శావరగ్యా మాసాన చేసెనోము 


221 


[జంకు ॥ 


| జయా! 


[ఆయు 


[[ఆజయు!! 


timజయు | 


జయము! 


222 


మిన్నే రు 


తొమ్మిదీపోగులా తోర ముప్పుగబోసి 

వరలవ్ష్మ్‌కిని యిచ్చె వనిత తాను 

వేదవిదుడై నట్టి వి పునీబిలిపింగ 

గంధమతుత లిచ్చి కాల్లుక డిగి 

గామరొొప్న తాంబూల దశ్లీణల నిచ్చియు 
వాయనమునుయిచ్చి వర లెనపుడూ | జయ! 
వరల శీ తానఫుడు వరుసతోడుతనిచ్చె 

వాభాగ్యసం తాన సంపదలను 

యోా(వతముచేసినా యింతులందరికితా 

వరలతశ్రీ చేకూర్చు ఫలముాన్ని యును. lజయు॥ 


(కౌావణాశు[కవార పు పూజవాట 
(మొక్కే_నునాపాలి ళు కవారప్తులక్ని న 
ఒక్క-చి_త్తంబున హృదయమందు 
చక్క-గాకూర్చూని సౌభాగ్యములనొసగు 
అక్కరకు రావమ్మ! ఆదిలవ్షీ ల 
'పెక్కు.వ న్నె లముగ్గు (వేమతో గద్దెపై 
చక్క-గాపెశ్చును సరసిజాశ్ని 
చుక్కువలెవాడజూవి (క్కు ననుగ్హైపె 
యెక్కి_నిలుపావతెను శక వారపుల క్రీ 
పసుపుకుకుమయును పన్నీ టివర్ణనము 
పసుఫుకస్తురిబొట్టు పొందుగాను 
శఖిముఖీ! నీకిపుడు తె చ్చి అమరించితీ 
ఒప్పుతో నోతల్లి శుక్రవారపులక్ష 
మల్టెలూముల్లలూ మంచినంపెంగలూ 


ఎన్న న్న జాతులా జాతిపుపహ్పముల 


(వనోత్పవ వాజ (శయం 9౨౨ 


కోములాంగికి కొపషూబెట్టికహడు 
గొజ్జంగిలు జాజుల మొగలిపువ్వులతోడి 
వాసనలకురు వేరు దవనమ్ముతో 
ఒపూనొనరగగూర్చి నిను పూజచేసినా 
ఒప్పూతో నోత ల్లి శుుకవార పులక్ష్మి 
పాల వెల్లీకి నివు పండ్లు డానిమ్మపం 
డ్రల్హే లేడు పండ్ర రతి; ండ్లు 
వెలగకిచ్చిలి పండ్లు వెలయబంగరుపండ్లు 
సరిపోయెమా లకు వేడుకలర. 


వర అక్ష్మిపిలువు 
లశ్రీరా వేమాయింటేకి 
శీ రాబ్దివరపు(తి 
వరలశ్షి రావే మాయింటికి 
లలిత వై నెలకొన్న సూత్ముచేహభారి 
నసురారిబ్బంజావన వివోరిణీ "లత! 
కుంకుమ పచ్చకర్లూరం 
అంకితముగ నలరుగంధం 
నంచితముగ నాం(బాణిధూపం 
మా తా!నీకు (చేమతోభ క్రితో 
సమర్చిం చెదమమ్మా శలశ్షీ a 
సన్నజాజులు జలలతలూ 
తీర నగొజ్జంగి శేకులూ 
మేల నపారి కాత యబులూ 
కోవములాం౦గిరో యికుదునీకు నలత! 


294 మిన్నేరు 


అందముగా గవ్యాతులచీర 
కుందనపు పూనవులరవిక 


ఇం(ద్రానుజుపట్టపు రాణీ 
మందగవునరో కొమ్మా లకీ! 
లక్ష్మీవతములు 


Ll; లశ్చ్మీ(వ తాన్ని కా ర్రీీబవాళ అమావాస్యనాడు చేస్తారు. 
2, లశ్రీసీపూజను మాఘుశోుక్ష్ల పంచమినాడు చేస్తారు. 


క్‌. లశ్రీసపంచమి, = దీనిని శీపంచమి ఆంటారు. చై (తళుద్ధపంచమి 
నాడు ఆచరిస్తారు. 


4. (శావణమంగళవారాలూ, మంగళగారీ(నన తాలుగాన్కు (శావణ 
పూర్ణిమకు ముందువచ్చే శుక్రవారమునాడు వరలక్ష్మి (వతంగానూ 
భావించారు. 

అట్లతద్ది:- ఆశ్వయుజ బవాళతదియనాడు రోహిణీనతతముతోకూడి 
యున్న చం[దునిపూజించేేవతంయిది. చందవూవువంటి భర కావా 
లని పెల్లి కాని వారును, అందమైనసం తానము - అయిదువతనముకోరి 
సెండ్లిఅయినవారున్ను యీానోము నోస్తాగు. _ఇదిపదిసంవత్సరములు 
నడుపవలసీన వతం, దీనిని తదియగారీ(వతమనికూడా అంటూారు. 
చంద దర్శనము యా[వతమునకు ముఖ్యము. 


బొమ్ములనోము 


బొమ్మాులనోము సంఘనంబంధ మెనది. ముత్తెదువలు బాలి 
కలు కలసి ఒకచోటగూడి ఈ (వతాన్నినోస్తారు. దీనికయీ ఖర్చు 
అందరూ ఉమ్మడిగాభ రిస్తారు. దీనిని సంకాంతి వెళ్ళిన ముక్క-నువమునాడు 


(వతో త్పవ వాజ యం 225 


_పారంభిస్తారు. ఆ రోజున ఊఈలందరూ మేళ తాళములతో కుమ్మరి 
వారింటికి వెళ్ళి శేగడిమట్టితో బొమ్మాలుచేయించి. తెచ్చుకుంటారు. 
కువ్చురికి ధాన్యం బవాుుమతిగాయిస్తారు. సావి(తిగారీ చేవియు పంచాం 
గపు ైవ్మ్నాణుడు (పధానమైన (పతీకలు. 9 దినములు గోజుకొకపిండి 
వంట చేసి, నై వేద్యంపెడ తారు. ఈలాగు 9 సంవత్పరాలు చేయాలి. 


1. దండనాలువా బియ్యముతిరగ బోస్తూ యిలాకొంటారు “తల్తిదండన, 
తేండిదండన, మామదండన, పురుషుడిదండన, పుతునిదండన, రాచ 
దండన, యవుదండన ఎప్పటికీవద్దు. సహోోేడరదండన చాలాకావాలి, 
సన్లానికి వెళ్ళినా సవతిపోరువద్దు. మేడమోాదికి వెళ్ళినా మారుతల్లి వద్దు. 
సావి తీగారీచేవమ్మా సీదండన యెబ్బ కాలంకా వాలి. కలగాలి. 


2. దీవాన్నిసీళ్ళలో (ప్రతిబింబింప జేసి చెప్పుకు నేదిః:- “చూ స్తిచూ్తి. 
వవిచూస్తి? టబేవునిచేవరనుచూస్పి. చేవీదేవర వమిచేస్తున్నారు? 
ము త్యాలుర త్నాలు జాదమాడుతున్నా రు. యెవరుగాలిచిరి! 
యెవరుఓడిరి? ఇద్దరావక సమానమే, అందుకు ఎవరుసాశక్షి? నంది 
సొన, నాగమయ్య సాక్షి, కోటసాశ్రీ, కొమ శని: కోటలోవుండే 
పంఛాంగం ( బాహ్మడుసాక్షి, ఎశనున్న. ఎల్హమ్మసాత్నీ, కడనున్న 
గంగమ్ముసాక్షీ , సావిత్రిగారిచేవమ్మా నీకునేనుసాక్షి - నాకునువు 
వ 


లె సీళ్ళ్లను తలపై చల్లుకొనుచు చెప్పే దిః- “కంటి ఇంటి. వమికంటి, 
కిందనుగిరులుకంటి, మోాదనుమెట్టుగంటి, సావి తిగారి చేవిగంటి? 
చల్ల మెట్లుగారింటి, కోరినకొడుకులగంటి, తరు గని అయిదు 
వతనముగంటి, సాషితిగా౭తల్లి మోపాదాలుగంటి.” 


4. బతుకమ్మ పూజ:- జీవనాధారమైన త లిఅనిన్ని ఆడ వారికి అయి 
29 


226 విం న్న దు 


లు 
దువతనమిచ్చి రక్షించుచల్ల నితల్సి అనిన్ని “బతుకు అమ్ము”” అను వేరుతి 
వెలయుచున్న “చల్రనితల్లి” అని భావము. ఈ అమ్మ మంగభ గారీ 
"జీవి అనుశేరట పూజింపబశుచున్న ది. బొమ్మల నోములాగోో యిదిన్ని 
సంఘవతీ మే. 


ఆశ్వయుజళుడ్డ వాడ్యుమినుండి మహార్న వమివరకు ఆడ వారు యా 
(వతమునుచేయుట ఆచారము. ఈపండుగకుముందు తొమ్మిదిరోజులు 
బొ దెమ్మూపండుగ అనిచేస్తారు. బాలిక లువీటమోద మన్ను తో అరుగుగట్లి 
పూవులు నాలుగుమూలలను (గుచ్చి, కలశారోపణచేసి, బాలికలు 
మూ[త మేఆడుకొంటారు. అంతేవరకు బాడామ్మనో మే. తరువాత 
పాడ్యమినాడు 'చాలికలు, ము తెదునలు అందరుకలసి తంగెడు, రు[చాశకు 
గుమ్మడి, గోరింత, బంతి మొనలగు పుష్పములను తెచ్చి బతుకమ్మల 
నేర్ప్చుతో-ేరుస్తారు. ఆడుచుపాడుచు నృత్యములుచేస్తారు. తొమ్మిదవ 
నాడు బతేకమ్మలనన్ని ంటిని నడిలోగాని, చెజబువులోగాని ఓలలాడి 
సారు. గారీపూజాపదము '- గారీ చేవిని నీళ్ళ్లలోకలివేటపవూకు ఈక్రింది 
పదం బృందగానంగా పాడ తారు. 

జఒకొశాకణా అశ్షి ంతలే గారమ్మూ 

ఒక్‌ొ_క్కు_ మర్లపూలూ గారమ్మా ell 

చిన్న చిట్లి వతులూ గారమ్మా 

పన నమా 

సన్ననిద్‌ పాలును గారమ్మా En 

సిలాటి జబధివద్ద గారమ్మూ 

నినోము నీకు చెల్లై గారమా న le 

పీనోము ఫలము చెప్ప గౌరవ 

బాలుని పెండ్రాడ వే గారమ్మా. ॥ఒ॥ 


(వ తోత ఎవ వాజ్మయం 297 


చందునకు ఒక నూలుపోగు 


అమా నాన వెన్టీన వీడియ రోజున భాలచం! చుని దర్శన 
మవుతుంది. దీనినే చెలపొడుపంటాదు. ఆ చం[దుని మాచి, బంగార 
మును, ఆవును, తాటి చెట్టును పుణ్యపరుషులను చూపారు. చందు 


నకు నూలుపోగు సమర్పిస్తూ ఈపాట పాడతారు. 


నెలా నెలకు శ్రలుడవై 
చెలకోమాటు రావడమై 
మాఅవ్ము*కు తీమ్ముడ వై 
మాకు మేనమామవై. 
మా అందం మూకిచ్చి 
నెయ్యముజో మముజూచి 
పాతేవస్త్రం పుచ్చుకొని 
కా _త్తీవ్యస్త్రుం యియ్యి, 


చిక్కుళ్ళుగౌరినోమువాట 


చిట్టి చిట్టినగాని చిక్కుళ్ళ 
గారినేము చల్లిపట్లా బే | 

కంటి కాటుక కరగకుండా 
చేతిగాజులు చెదరకుండా 

ఇాలిీమ ప్పైలు కదలకుండా 

చీకు చిం తా వేరకుండా 
చిక్కు-ళ్లగారి నొము చెల్లి పట్టా వే || 


*అమ్మ =లమ్మీ దేవి లోక మాత. 


996 విన్నేరు 


విడిచిన చీర కట్టకుండా 

తొడిగిన రవిక తొడగరకుండా 

ఒంటి నామ్ములు వదలకుండా 

యిఎటిపుకుషుడు వెంటానుండా 

చిక్కుళ్లు గారీనోము చెల్లీ పట్టావే | 
11. గొవ్ప్బిపండుగవా అన్ని [వతములలోను ధనుర్మాస వత ము ఉత్తమ 
మెనది. దీనికి కాత్యాయనీ బేవివి పూజించుట ఆచారము. 
అందరు చేస్తారుకాని కన్నెలుచేయుట సరో _త్రమము. 


_చ్రీలు 


పూర్వము రేపల్లెలో వర్ష ములు లేగ కరువువచ్చుట చేత, నందా 
దులు భయపడి మహావిష్ణువును _పార్టించగా “వానలు కురుస్తాయి? 
అని మహావిష్లువు "సెలవి చ్చెనట. 

అపుడు గోపకులు తమకన్యలచేత యీ(వతేముచేయించగా 
ఆ కన్యలు తమ మనస్సులందు వానలేవన్న బెంగ లేక, విప్ల్యాంశ యిన 
శ్రీకృష్ణుడు తమకు మగడు కావ లెననుకొని, అదే మనస్సులో నుంచు 
కొని పై కీమా(తేము వర్ష ముకోరినట్లు నటించి వరునికి వరానికి ఒక్క_ే 
మంతం అనువ్య్‌ంచారు. అప్రూడు కాత్యాయనీ బేవి వారియ౧దుక రుణ 
కలదై, చక్క-నివర్దాన్ని కురియించి అవావ్యన్టీ వోపాన్ని తొలగించింది. 
నందగోపాలుడు ఆ కన్యలకోరిక (పకారముగా వారిమనోభీష్టములను 
నెర వే ర్చాడు. 


(వతేవిధానం:- పండుగ నెలయందు (వొద్దుట సాయం(తం వివిధజూతి 
పూవులను తెచ్చి, పనుపుగారీ చేవిని వీటపె ఉంచి కుంకుమ చందనం, 
ఫల తాంబూలాలతో నై వేద్యముచెసి, కుప్పులుకుప్పులుగా పూవులతో 
ఆ దేవిని కప్పవలయును. ఈ మెకుగొ బ్బెమ్మ అనిపేరు. గొజబ్బెము లంకు 
నమస్కా-ర ముల దేవత, లోనజనని్సి అశే బీరుదునామాలున్నా యి. 


(వతోత్సవ వాజ్భుయం 299 


ఈ బేవిచుట్టూ బాలికలునిలిచి కరచరణద్య్వాయముల అభినయవిజేవ 
ములతో గొబ్బినితట్టుతూ, గొబ్బిపాటలువాడతారు.. ఈ నోమునకు 
ఉద్యాపనం! కనుమపండుగనాడు చేయాలి. ఆ రోజుననొవ్పీని జల 
ములో హీలలాడించి, అందరుగూడి 'ేవిసన్ని ధిని చి తాన్న ము? 
తింటారు. పళ్ళు తాంబూలాలు ముతెదువులకిచ్చి చేవిశోమందిరము 
నకు వస్తారు. అబేవిని మరల హపోడక్షోపచారాలతో పూజిస్తారు. 
పూజానంతరం యోా[కింది పాటలుపాడతారు. ఈ (వతమువలన 
§ 


సకలై శరములు, అనురాపమైన వరుడు కేంర్తి(పతిపలను సంపా 


చె 
దించు సంతానము (పౌ ప్తిసాయి. 
గొబ్బి పాటలు:- సం(కాంతిపండుగకు గొబ్బిళ్ళు పెట్టి, (పదశక్షి ణంచేస్తూ 
(వార్షిస్తారు, 
దం జా 


సుబ్బి గొబ్బెమ్మ - నుఖపడనిసానా 
తామరపువ్వంటి - తమ్ముళ్షైస్తావా 
చేమంతిపువ్వంటి - చెల్లెల్ని స్తావా 
మళ్లెపువ్యంటి - మరిదినిస్తావా 

మం కెనపువ్యంటి - మరదల్నిస్తావా ॥ 


ఆదిలక్ష్మీ (3దారగౌరిదెవి మంగళహారతి 


*రుక్కు రా వా రాన సక్క-ంగ(శీలక్మీ 
అవతారమె త్తెనే అదిలవ్మీ 
1-ముగింప్రు 


2-ఒకవిధగుగు వంటకము 
౫ శుక్రవారంనాడు, అని అ రము, 


230 


మిన్నేరు 


సికితోడవచ్చెనూ మానగరికీ 
వచ్చితనశాలలో వలపటొలేనుక 
పుట్రినింటికిపోయి. యెమి తె స్తివిగారి 
సిగ్గుపడక నాతొ చెప్పమందూ 
పసుపుకుంకుమూలు పనుపురంగు-చీర 
మా వారుపెరవాగు వమాకుయిచ్చినప్‌ 
మిరప కాయపట్టుచీరె 

మిరుమిట్లు గాలుపం౫ 

అల్ల మో బెల్ల మో అరటిపండ్లు 
తెప్పించియిచ్చినవి కేడార గారికి 
రంగ నపచ్చటి రయికొతో డిని 

వెన్న కాచిన నెయ్యి గిన్నెలోబోేసుక 
అన్న లకుబోసినే తలనంటుకెనగ 
నిండుపున్న మనాడు నేనొక పొద్దుండి 
నిండయినకో చేళ్ల స్నా నమాడి 
నేనుదెస్తూ నమ్మ వ(జాలరాశి 
తేనెతో మాగిన తియ్య మామిడిపండ్లు 
తెప్పించియిన్సు నే కేదార గారికి. 


గౌరినోముపాట 
(శ్‌ గారినీమహీవమ - గౌరమ్మూ 
చితమైతో చెనవమ  - గారమ్మా ॥ 1 తీ! 
భారతీ చేవివయ్యు 
Ser 


(వతోత్పవ వాజ్మయం 


పార్వతీ బేవివై. 

పర మేళురాణిైై 

పరగ (తీలక్షి శ్రవయ్య్యూ - గారమ్మూూ 
భార్య_వె తివివారికిసి ॥ 
ముకో్క్క_ఉ చేవకలు 

చక్క-న్‌ కాంతీలూ 

ఎక్కువగ నినుగూర్చి 
ఎక్కుువవారెరాగెర మ్మా 
యివాలోకములయందునూ | 
గొప్పుయగుసీముద్దు 
కావ్పిం(దనసీలములు 
గచ చీక టిజగతి 
౫ప్పకొప్పునబిళ్ళ 

చెప్ప తరముూూాగాని ది- గార వన్శూూ 
చంద కేఖాసాటిడి || || 
నిగనిగలాడెడు నీ 

నగసగువూము జూచి తే 
జగతిపున్నమనాటి 

చందుణ్రై ఓడించు 

సాగమయె నసీతిలకవరాా గార వూ 
చమూ-చిబజేఆనందనునా ॥ - 
నల్హవరిబీయ్య మో 

వుల్లె మొగ్గల రేక 


తెలవ (జంబులో 
లా 


281 


(త్‌! 


Ter 


శ్ర! 


(శ || 


రిలి2 


లాలా. 


మిన్నేరు 


ముల్లోకముల నేలు 
పల్లునీదంతంబులు- గౌర మ్మా 
దానిమ్మబీజంబులూ | IU 
అదునుగా యిడిటీకు! 
బొదలు నుదరంబుపె 
ఎదజిమ్నువన్లి పై * 
పయ్యెదలోన నూగారు 
కదల నీనల (తాచూ - గారమ్మ 

౧౧ ప 
ఘననాభిపొన్న పువ్వూ | ॥నీ1 
చాలలూవృద్దులూ 

థ్‌ 

(పాలంక నలుక న్నె 
(పాయంపుకాంతలూ 
పరగా శ్వయుజశుద్ద 
పాడ్యమిా మొదలుకొనియు-గారమ్మా 


భక్తి నీయందునిల్సి ॥ TU] 


తొమ్మిదిదినములూ 
నెమ్మునంబునబొంగి 

అమ్మలక కులుగూాడి 

ఆ స్పితోతమకున్న 

సాము లూాధ రియించుకూ-గార మూ 


శోధభినంబునుబాడుచూ | er 


1 విలాసము_నడక లోని సోయగం. 


ఇ తెలనివన్న,౦. 
య 


య 


(వతో తవ వాజ్మయం 


బం గారుపువ్వులూ 

(బతుకమ గాయని వేరి ్స 
మయంగభంబనినిన్ను 

వముధథ వ్రనానిల్పి యు 

రంగుగససవు డిపువ్వులూ-గ "ర వూ ఆ 
రాశిగానర్పింతురా ॥ 


కలపుప్పుంబులూ 

కాక రాపువ్వులూ 

కలగోలుపువ్వులూ 

గ న్నేరుపువ్వులూ 
పొాట్లపున్యులుజల్లు తూ - గారమ్మా 
పాగడజపువు(లునింపుచు ॥ 
పారిజాతంబులూ 

మె డితంగాడుపూలు 

గోరింట పొన్న లు 

కురువిందము ల్లైలు 
తీగరు.చదాతపువులూ - గారమ్మా 


ఏరినాకునువముంబులు ॥ 


వాలమిాగడ అట్లు 
వానకంబులుజున్ను 
పోల్టీలువురిమడుగు 
పువ్వులూ సేమియాల్‌ 
మేలుశర్క_రగింజలూ = గార మూ 
"మెప్పు గానర్చింతురూ 

30 


2ల్‌ఫ్‌ 


TE] 


శీ 


కల్‌ (| 


iy 


284 భు న్న్న రు 


గంగనర, శ్రద యమున 

కావేరి గోదారి 

తుంగభ(దాదిముచి 

కుందనదితీరముల 

పొంగి వేడుక మోరగా - గారమ్మా 

పుణ్యపురుషులు గూ;డీరి i క్ట 1శ్రీ॥ 
కోరికలుతీరగా 

'జేరంపూజింతురూ 

చారుసుందర మైన 

సాభాగ ఫ్రములనిచ్చి 

కారుణ్యమున నేలుమూ = గాత్ర మ్మా 

కల్వాయువొసగిమాకు ॥ కలీ 


లె. ఉత్సవముల పాత్ర 
(గారమ్మును తీసుకువస్తూ పాడేపాట) 


ప! 'కాకరపువ్వ్యొపూనే గారమ్మా 
కాకరపండొప్పుచే గారమా ఇ కా 


మ్మితం;- కాకర పువుపై - వాలినచిలుకలు 
వసంత రేకులు - 7 కోగుబ్బలి 
మెకో మేడలు - చందమామ నీడలు 
సవరపు దండలు 
అగడియలో (శీగడియలు 


(వతో తవ వాజ్మయం ర్తిక్టిర్‌ 


దరువుః- దంచినపాలు - ధరణికి లాంగను 
దానక్తా బోసిన - పట్టిళ్ళు 
కోకోతీడపలు - రాముడుయ్యలు 
గంటసిరి పువ్వుల - గౌరమ్మ 
నీసుతుడేడే - గారమ్మ్నూూ | 
వాడిన పువ్వులు - వడిలో బోనుక 
వాడలు వెదికిన లేడమ్మా 
మేడలు వెదకిన లేడమ్మూ గారమ్మ 


1. చిక్కుడు పువ్వొషూనే - కారము 

చిక్కుడు కాయొప్పునే - గారమ్యా 
చిక్కు-డు పువుమోద - వాలిన చిలుకలు 
7 కోగుబ్బలి - మైకోమేడలు 


చందమామ నీడలు - గారమ్మా ( 
8. వీరాయి పువ్వొపూనే - గారమ్ము 
బీరాయి విందొప్పూనే - గారమా ఇక 


మి(తం:- వీరాయిపువు మోద - వాలిన చిలుకలు 
గ కోగుబ్బలి - మెకళో మేడలు. 
(అని సె విభంగానే పాడాలి) 


సావితీ గారిదేవి పూజపాట 
ఆనంద ైరవీ - ఆడి 


సావి(తీ గారీ చేవమ్మా నిత్య సౌభాగ్య మివ్య్వగదమ్మూ 
భావళ్యమూ ర్తి యన్ధాంగ మందు సంభావ్యమాన వెభవ 
మున నున్ననిన్‌ 


286 


మిన్నేరు 


భావమందున దలచి కొలిచెద నావిర్భవించి "వేగముగను 
కావలసియున్న వరములనిడి ఘనముగా మాటాడుమికనీ 
సావి(త్రీ॥ 
వై వాహికాబ్రమునందూ తొలివచ్చు అయనమందూ 
-జీవినినునావాహనముజేసి సావథధానముగ నవ 
దినములు దీక్షగానుంచీ॥ 
తావక ధ్యానార్చనము విధిగాస్యగృహోోో కృ (పకారము 
గావించి సాష్టాంగ పడి సంధ్యావసరముల పహోరతి చ్చెద॥ 
అఖండ దిపారాధనతో ఓలలాడించెద సం(భమముతో 
ఆ ఖండేందుధరుననువుతి సిరిసంపదనఖండముగ నిచ్చియెదువ 
తన మొసంగ్ని 
అఖండ సంపూర్గ్ల తర (బహ్మానందరస వారి లోపల 
అఖండముగ దిరిగి ఓలలాడించు మివాపరములను నను॥ 
సీ నోము తొమి ఇ దేచ్భా చేయు నెలతపుణ్యవతిమయై 
నూ ళ్ళూ (బ్రతుకు. మానకనుద్యాపనము జేసిన 
మానవతులు వీరి జ్ఞానము లబొండి నీ 
నాన్ని ధ్యమున నుండు పరమున శాస్రువిదులు వచింతురిలలో॥ 


ఆశాంబరుని నిన్ను వేడియుండే దాసవర్లము తోడగూడి 
కాళీచయనుల లత్మణక వికృతి జే"సె (వాసిన జచివినవాంఛచతు 
చేకూరు 
నీశుభ(ప్రద(వత మపహోత ఇస్ట్రము నెరిగి యే మగువలిలలో 
నిదిజేసెదరో (వత్యక్షముగ వాే సౌ 'భాగ్టవతుతాదురు॥ 


(వతోత్పవ వాజు యం 2987 


18. అక్షవత్తుల నీముహాట 


మల్లన్న నినుదలతు మర్ల కార్లు నుణా | 
సిరులిచ్చి రక్షించు శ్రీనీలకంఠా | 

విను సీకు చెప్పును విన్న పము జీవా | 
మాస(వతములు సలుప మహివముమునులకును ! 
సాజమైన మేలు సమకూూర్సినట్లు | 

తెల్పి పెద్దలు జెప్ప వమువొాజయిువుల శెల్త | 
పుహ్ప వారిచెచ్చి పురములోపలను | 
లతుణయనగాను లలన యొక్క. ర్ల! 
జబలమునగలచేత ఫలబలముగల చేత |! 
భనముగలచేత జక్కొ_దనముగల చేత | 
ఘనతకువుది యెక్కి. జగములు మొరివించి | 
జాణుడనగానపుడు తనయుడు శూ(దుడు | 
ఓఒక్కు_ని తగులుకొని యుంజె నావనిత |! 
తీరొప్ప గాతమిో తీరంబునందు | 

సరగన బుతువులో స్నానంబుజేసె | 
ధవరభాశక్షియొక విచితము జూచెనప్పుడు | 
సతింగూడి పెనిమిటి చనియెనా వేళ _! 
బంభులు చుట్టాలు బలసి యుండగను | 
్హహెౌోావామున రొమ్ము నురి మో్యాదు కొనుచు ! 
ఆ నికటానవురిపొర్షి అడలుచుండగను | 


వకర్మములచేత నీబాల్యమునను | 
యాదశ (_పావ్పింప జేసెనో సతికి | 


ల$ 8 మీ న్నే రు 


కరుగున లక్షణా కరుణతోడుతను | 
యెందుండి వచ్చెనని ఎద చింత జేసె | 
అడిగి తే చెప్పెను అతివనీకనను | 
జగతిలోపల యాడుజన్మమ్ముు కొంకు | 
ఇక దుఃఖమున్న చా యిుఎతలపోయ |! 
సతులకు ఎన్నడూ దుఃఖమేగాని | 
ఈగకాలంతేయిన యిల సుఖములేదు | 
సుతులు లేకుం పేను సాక్కు_తుందూూరు | 
కొలిమి చేకుంచును కలగుతుందూరదు | 
కలిమిలేములు చాలక'లింసంచు నేమి | 
పెనిమిటి కలిగి కే వనిత నసుఖాయించు ! 
అటుమోద పతిహీనురాలయిన | 

అతి దుఃఖ మొచ్చును అతివలా కెల్ల | 
అనుచున్న అంతలో అంతన ఒక్క. | 
పుణ్యాతులను వారు పురుషో తృములు | 
యాచకులని వారు ఏ తెంఛచినారు! 

మీవి పపుంగవా యోపుణ్య చరిత | 
భూలోకమూతను ఓపుణ్య శాలి | 
తో యముచేత వె ధవ్యమేల | 
ఎ౦దుండీ వచ్చెనని యిటుచింత జేసె; 
అడిగి తే చెచ్చేను అతివనీ కనెను | 
సతులకు అయినాను యతులకు అయినా | 
వచ్చినకర ఇవే వనిత తానుంజె | 
వండుతూ నై నాను వారుస్తునై న | 


(వతోత్సవ వాజ్మయం 583 


క లిసిటబియ్యాలు కడుగుతూనై న | 
పెట్టుతూనై నాను వెంబ్టుతూ నెన | 
జననాధ కడలికి అపుడది జనియె! 
అప్వూూడది కానక అతివ లోభాన! 
చక్క. బెట్టి లెస్ప సవరించి వినక ! 
కడకుబోయెడ నేవు కలినుండెనేమి | 

ఇట్టి దోవమ్మలు చెప్పును వినుమి | 
సతిలేదు దయ లేదు సద్దుణంబును లేదు | 
కృపగలిగి యుండుట గోరంత లేదు | 
మానినీ కింతని నిలుచుటబేదు | 
మానానికింతని మగ్గుటలేదు | 
భయమున మానము కాచుటలేదు | 
పెనిమిటి విలిచినా (పియమాడ లేదు 
"పనిమిటిని మరివిడిచి పెరవారి ముదె్శౌ | 
చునిమిటికి విస మెట్ర ఆానేగాగాని | 
తనయ బాల్వమునందు తానెరుగలేదు । 
పడతి యప్యడు పరాన్నముకాసపడగ | 
నాతియప్పుడు దుఃఖజీవియ పుకు | 
అత్తలు కోడం(డు ఆడబిడ్డ లును | 

దుఃఖ పెట్టు చు వారితో కూడ నుండె | 
పరాతికి బాలవెథ వరిక మ్మువ చ్చె | 
యిట్టి దోవంబులు యానుందరులకు | 
తొలగిపోయేటట్టు (తోవ జూసపెదవో | 
భామరోబుప్‌ి పంఛమినాడయిన | 


240 


మిన్నేరు 


శాకదానము లెస్పచేసి రెవరయిన |! 
సతులకు సకల పాపమ్ములే బాయు | 
కాంతరో యే శుద్ధ కార్రీక మందైనా | 
కుచశురులు యెవ్యారు కోరిచేసినను | 
సతులకు సకల పాపమ్ములేబాయు 
మగవరో యేమాఘవమాసమందయిన |! 
వైశాఖ మాసాన (వతమను చేసినను 1 
సకలపాపంబులు సంఘంబులోను | 
ఉద్యాపనవిధి మధ్యాహ్న మంత్ర 
చెప్పేను వినవమ ఇచి తృమందుంచి | 
ఉదయ కాలమునందు ఒప్పుతోలేచి | 
స్నానము చేసి తా ధవళ వ్యస్త్రములు | 
4 _త్తేమంబుగగట్టి గొమరొప్పగాను | 
బుమ్యశ్ళంగుల నేటి బువులబిలికించి |! 
శా న్ర్రజ్ఞాలనియేటి (బావా ఇలను బిలిచి | 
కోడె లేగనుగల గోవు నొక్కటిని | 
దానమియ్య వలెను తగినవానిక్షిని | 
వేడెరో అందుకు శ క్రిలేకున్న | 
భ్మదమయినట్టి ముప్పది పావుసేర్లు | 
కం౦చాము తెప్పించి నుంచి సూజ్యాన | 
వత్తులలో పవిభాశపఘుళల సంఖ్య | 
బంగారువ తి శోభనంబుగా జేసి | 
(వతీముల లోపల (వతముగావించి | 
ఛానవియ్యగ వ లెన్న తగినవానిక్లి | 


(వతో త ఎవ వాజ జయం 241 


జేజారో అందుకు ధ్ర క్రిలేకున్న | 

కలదా న కొలది న కలిగినాగాని ! 

కాంత జేవరభ కి కావించవ లాను | 
జచేయవతఆ యాసపూజ చేయుట కొజుకు | 
భావించవలఆ పూజ పావనలచేత | 
పవాయసాన్న ము నెయ్యి పాలుమూగడలు ! 
నివ్యర్లతోగూాడి యివ్వంగవలెను | 
అ(దివానునిసతి నమురంగనిల్సి | 

ఆ శోభననే[తి ఆ నసీలగా(తి | 

ఆ రుద ఆ భాద ఆ కాలిరూవి | 

ఆ జగన్మోహినీ ఆ న్మువకాశ ! 
పురమందు నాభిలో నొప్పుయినట్టు | 
పున్న ములు మిన్న ల జగము లోపలను | 
పురమున పదములే పూలగర్భములు ! 
జగమున పదములే జాలగర్భ ములు ] 
కలిగిన (వతమిట్లు చేసిరెవ్షాన | 
సతులకు సకల పాపము ఉలచెాయు | 
వపాపమైనను మేడోవమైన 

సకల పాపదోవ. సంగవాముపోను ! 
చిచ్చులు బెట్రినా శిశువాంత "లె న |! 
గరఖాన్నమునుచేత కలివి పెట్రినను ! 
దుష్టులు టవ్మావాత్వలు కోటి చేసినను |! 
కాంత నంకుడి వుుహాపాతకము బౌయు | 
ఊవర్తులై నను శివదోవాునై న | 
గోవాంతలయినను (బవా శముంలైన | 


31 


242 


మి న్నే రు 


సకల పాపదోవ. సంగవాముపోను | 
వైశాఖ మాసాన (వతము చేసినను | 
అద్భుతమ్ముుగ పట్టు ఆ(వ్రతముళేసి | 
తరుణికి దయచేత తగధారబోసి | 
దిగ్గున లేచెనే (బాహ్మృణో తముడు | 
పసుపు కుంకుమ పళ్లు పడతివడిగట్టి | 
చల్లవలెవేగిరము జతనంబుతోను | 
సీవృనుపెనిమిటి నియమాముగాను | 
చనవలె వేగిరము సంతసముతోను | 
నవనీతమును తెచ్చి జేవరకిచ్చి | 
(బహ్మను విష్ణనువూమ హేశ్వరులు | 
లక్షుణకుయెదురుగా చనుదెంచిరపుడు |! 
తనవస్తువులు తెండి తనయులను తెండి | 
తనబంధువుల తెండి తనవారితెండి | 
అప్పుడు లక్ష్మణ ఆ గంగలోను | 
"తానునుపతియును తొనమునేసి |! 
భదముగనిద్దరు ఆ రధమునెక్కె. | 
పార్గతీముదలై న పణతులందరును | 
సరస్వతి మొదలై న సఖయలందరును | 
మవాలశ్ష్మి మొదలై న ముగువలందళఠును | 
లతుణ కెదురుగాజనుదెంచిరపుడు | 

కనక సింహాసనమున గూర్చుండ బెట్టి | 
లక్ముణకు మహలక్ష్మి పాదములుగడిగ | 
ఇచ్చితివరములు పట్టుమని పలి | 
వేకువకృష్ణు నిన్నేమివేడెదను | 


(వతోత్సవ వాజ్మయం 243 


చక్క-నిసా(మాజ్య పడవినాకిమ్ము 
ఈపాటుయెవరె న పాడినావిన్న._ | 
నిలమోాదస((తాలు గట్రైనఫలము | 
రోటికన్నెలదానము చేసినపలము | 
నోవుదానంబు బే చేసినఫలము |! 
విన్న వారికిగలుగు విములోకంబు ! 
పాడినవారికి (బవ్మాలోకంబు || 


శ్రిలపూజపాలు 
నవదోజురాగం౦ - అదితాళం 


ఆ్ర్రీమహోలశక్షీ శ - జేరిమిముభ క్రి న్‌ 
గామించిపూజింతు - కరుణ? కొనుమా |! చేవా ॥ శి 
(శ్రునివాసామిమ్ము - ధ్యానించిమరియు 
బూనియావాహూనము - బొందుగాజేతున్‌ 
నవరత్న సౌవర్ణ - నవ్వవీఠంబు 
నారాయణానీకు - నయమారగూరున్‌ 
అమలతీర్భ ముచేత అ నచ్యు తామిాకు 

నర్ధృ పాద్యములొసగి - యాచవమునమిత్తున్‌ 
సంశుద్ధజలముచే - స్నానవార్పించి 
సౌవర్ణ చేలముల్‌ - సంప్రీతినిత్తున్‌ 
మకరకుండలకటక - మకుటాదులై న 

సక లభూషణముల్‌ - జక్కూనర్పింతున్‌ 5 
తిలకమర్సింతునో - దేవేశనికు 
జలజళశంఖరథాంగ - శా రాదులిత్తున్‌ 


3 


న్‌ 


33 


39 


944 


మి న్నేరు 


యజ్ఞో పవీతంబు - నర్పింతునయ్యా 
విజ్ఞాన దాయశకా - వేడ్క. జేకొమ్మా ॥జేవా॥ 
చందనాదులమేన - బొందుగాబూసి 
మందారతూలిక - ల్మరియు నర్పింతున్‌ 
అతిమనోహరమైన - యకుతలుమోకు 
నంఘియుగ్మమునందు - నర్పింతుభ కిన్‌ 
మందారవకుళ చా - మంతిపుష్పములన్‌ 
మల్లీ కాపుపుముల - మరియుబూజింతున్‌ 
వివిధంబులై నట్టి - విరులచేసీదూ 
విలసత్సదంబులన్‌ - విధినిబూజంతున్‌ 
పరిమళధూపముల్‌ - బాగుగానిచ్చి 
వరదీపశతములన్‌ - విరివిగాగూ ర్లున్‌ 
బంగారుపా(తలన్‌ - భత్యూదురై న 
పంచవభాగాన్నము - ల్పరగ నర్పింతుక 
పులివళోరయును మంచి - పొంగలియుణాలా 
మేలుఫపాంగ(భిమోకు - మేలుగానిత్తున్‌ 
పరమాన్నములుచాల - పరమాదరమున 
మరియుదథ్యోద నము - విరివిగానిత్తున్‌ 
సకలఫలంబులన్‌ = సంప్రీతిమిోకు 
బాలగానర్సింతు లా స ్వశ్వ శేశ 
విడెముమోకతిభ క్రి - నిడుదునో చేవ 
కడుదయాదృష్టిచె - గై కొనుముస్యామి 
కర్చూరహోరతుల్‌ - గై కొనుముస్వామి 
కరుణాప యోనిధి - కమలేశవరద 


99 


27 


న 


#3 


నె 


95 


93 


(వతోత్పవ వాజ్ఞయం 


మం(తపువ్పుంబుల - న్యరియు నర్సింతు 
తంతస్వరూపకా సో దయతోడనానవే (దేవా! 
నం[పద శి ణములన్‌ - సల్పి స ర్వేశా 
సాష్టాంగముగ_ముక్కి_ - సంస్తుతుల్‌ సేతున్‌ 
చితమైనట్టి స - చృ(తమర్పించి 
చామరాదులనిచ్చి - శయనింపబేతున్‌ 
అప=చచారములనెల్ల - కృపతోడకృపా 
యుపచఛారములునుగాను - నిపుడుముదిజూడు 
అజముఖులై న - నిన్నర్షింప లేరు 
భజియింవనేనెంత _ పర మాత్శురూ వా 

పంక జోదరనన్ను - పాలింపు లింగం 
వేంకటరామడాస - విమలవాద్వాన 
ఇదిపఠించు రమణు - లెవంరై నగానిన్‌ 
యింది శేశున కర్చన - లిచ్చిరయెనిన్‌ 
సకలమంగళములున్‌ -- సంధిలుభువిని 

స వ్రంబుసత్యంబు - సంన యములేదు 
మరియు బచేహోంతమున - వరునితోంాడి 
పరమపదమున వారు - తిరముగానుం(దు 1 


పూజపాట 


ఉదయ కాలమునందు వుధ్యాహ్న కాలాన 
సాయం కాలమందు బంగారు పువ్వులా 
సంపెంగ పువ్వులా కోరిపూజింతు 
ననుగన్న తల్లివో నాతల్లి నిన్ను | 


245 


33 


23 


23 


23 


93 


వసా 


246 మి చే రు 


చక్కె.రముంచి ఎరటిపళ్లు తల్లిరోనీకు 
సమర్పింతు సర్భకాలాలయందు 
మరవకా నామాట (బపహ్ముతోనీవు 
మనవి చెయ్యమ్మ నన్మురువకమ్మ || 
కోరినా కోరికలు కొనసాగవలెనాకు 
అడిగినా వరములు యివ్వవ లెనమ్మూ 
మరణ కాలాన బొందితో శ వ3ెలాస 
లోకములు కావలెను తల్లిరోనాకు | 
ఏయిల్లు మంచిదో యువాడమంచిదో 
వచ్చి లత బేవి ముంగటను నిలచె 
వాటమైన దావురాజు వారినట్లింట 
వెలసితి వా సరస్వతవ్నువునీవు | 
వాటముగ మడమలకు వన్నెలాప్పగ బెట్ర 
పాటించి మడవులకు పసుపుబూసి 
శ్రీవత్స గోత్రము వీఠముననుంచి 
అవతార మయితివా తల్లి రోసీవు | 


పి. సంబరములు 
* పఏరభ్యదుడిప ల్లెం -- ఖడాలు 
వీరభ(దపశ్లెమనే ఉపాసవా(క్రమంలో, ఏరభ దునిమూ ర్హియెన 
రొద్రకియ గోచరిస్తుంది. “ఖడ్గాలు” అనిచదువబడేవి నీసప ద్యాలు. 
వాటిలో ఏరభ(దుని లీలాదిక మేవుంటుండి -- వాటి అర్లంమోద దృష్టి, 
ర లు 


*మిక్కి_లి పెద్ద ప ల్లై మునే వీరభ్యద్రుడి పశళ్లెమంటారు. వీరభ్యదుడు ఏ కాదళరయ్యదు 
లలో ఒకమూర్డి, కాని పమధులలో ఒకడైన వీరేళ్వరుడు - ఈయన పపేరునజరి పే 
ఉత్సవంలో పాడేపద్యగ ద్యాత్మక మైన పదాన్నేఖడ్లమంటారు, 


(వతో త్స్పవ వాజ్మయం 247 


పోదు. ఒకవిధభమైనకా(ద్రం, ఉ(చేకం కల్గుతాయి -- ఆ వు_చేకమంతా 
అప్ప టిపాఠకుల భయావహా, వేవ, భాపూాదికంవల్ల కల్లుతుంది. 

చిన్న చిన్న మాటలుగా యిీాఖడ్రాలుచదువు తారు. లుకు క్క 
మాట అనగానే “అల్లల్ల విరా!” అని అంటాడు పాఠకుడు. చుట్టూ 
వున్నవారు *ఆశ్ళరభ! శరభా[” అని అరుస్తారు. 

ఖడ్జాలుచదివేవ్య_కి ఒకచేతిలో వీరభదునిపశ్లెంపట్టుకొ ని, 
మురోచేతితో ఒకఖడ్గ్డం ధరించి ముందుకూ వెనుకకూ. అడుగులు వేస్తూ 
చెబుతుంటాడు.  పీరశె వుల గృహములలోనేగాక కొందరుస్మార్తుల 
యిండధ్లలోకూ జా శుభకార్య సమయాలలో - ఈ పశ్లెంపట్టడంనుంది. 

కత్తులంత పదునుగా వాక్యా లుచ్చరించుటచేత ఏటినిఖడ్రాలంటు 
న్నారో లేక, ఖడ్డంచేత బట్టి చదవడంచేత ఖడ్లాలంటున్నా రో చెప్ప లేము. 
ఖదాలనేమాట ఛందో(గంఛాలలోనూ, శె వగంభధాలలోనూఖేదు. 

“అలజ వరా” “అశరభశర భా!” అనేవి తొలగించి కే చదివే 
వాక్యాలు సీసపద్య భాగాలుగా వుంటాయి, ఒకొ-క్కు_పాదాన్ని 
నాలు తుంపులుగాచేసి వారు చదువుతూ వుంటారు. 

సీ! ఏభూతి యుక చేత; వీరాంగ ముక చేత; 
ఫఘలుఘట్టు; మనుచును; ఘంట(మోయ 

ఈలా నాల్లుభాగాలుగాతుంపి, మధ్యమధ్య “న భావర భా”? 
అంటూవుండ డం, రా(దరసోత్సాదకంగావుంటుంది. పిరభదుడు శివ 
రూపాంశ మే. ఆ విద్యలో రమించే పరమభ[దమూూర్తి. ఆ మూర్తిని 
ఆరాధించడవుంకు తామూూఅటువంటి భదమూ రులు కావడానికి 
(పయత్నించడమే - మానవునిలోని సమస్తాంశలు పర మేశ్వ రాఖి 
ముఖాన్ని పొంది తేనేగాని ఆ భ(దమూార్తిత(ం చేకూరదు. 

మానవునిలోనున్న ఆవేశాలు, రజచోగుణసంబంధమైనవి. అతని 
లోని ఈ రజోగుణాన్నంతా పర మేళ్య రాఖి ముఖంచేయడానిక్రి ఉద్దిష్ష 
మైనే ఈ వుత్సవం, 


942 మి న్న రు 
గంగజాతరా * ( దేవరసంబరం) 


"మొక్కుబడి పదాలు 


యాదవులు గంగజాతరచేసారు. వారియాచకులగు కొము ల 
Va : 
వాళ్లు - కొమ్ముబూరలతీ్‌ వ్రూదుతూ, కాళ్ళగజైల(యోగేటట్లు 


చిందులు వేస్తూ ఈపదాలు పాడు తారు, 


ప॥ సాకబెట్లి సీకు (మొక్కే. మేక వీరమము 
సాకి సంతరించవవు స్తే యేకవీర 


వట్లోపాశెడి యెరనిగంగ 

పాలలోనుంజేటి పచ్చనిగంగ 

వటోమాయన్న యెచ్చరించంగ 
లొ కటా 

పా రెడిగంగాచ్చి పవ్వళించంగ 


చల్లనితల్లి మికు జాతరలు సే సేమమ్మూ 
నల్లావుల పాలు పాం ళ్లు పెక్టేమమ్మా 
గొల్లలకల్లను కొలము చేవర.ై. 
యెల్లమ్మయెల్లమ్మి యెలుకోవమ్మ 
ముక్కూ_బడి చెల్మింపుపదం 
ప! ఎక్కు-లమ ఇకుచేడు ముక్కు. చెల్లింతాము 
వక్క-లాకులు వేగపంచ రా సీని 
మట్టి మానికిందున్న వూతంగిరావె 
ఎజ్జమ్మ చెరుపు చేయిం చేనుగాని 


హా జనానా ఆరాలు 


జ జాతర-ణమ్మ వారికి చేసే ఉత్సవం, 
సంబరం-- అమ్మ వారికి కావింే తిరు నాళ్లు- 
ఈ రెండుప చాలూ సమా చార్భకము తే, 
“కం||. గోవింధ సంభరము సంభావింఖ్రు్‌ (ఛా. ఉకిఆ కప.) 


॥సా! 


4న 


Hl 


lol 


Io) 


(వతో త్ర ఎవ వాజ లయం 249 


చింత మూానికింద సివమె తిరాజె 


సంతజై టనున్న ఓసాంబప్‌ రాజె lod 

చి త్హితోతిరువళిక యెశ్తే నునీకు 

బుతి. ముత్తులియ్య వమ పో లేరము ణి lof 

సత్తేముగల్లినతల్సి సమకూర్చు మేలు 

పత్తి చేనిె టనున్న ము త్తేలమ నివు loi 

పన్నెండు నేతి దీపములు పెక్పేనుసీకు 

సిన్నాడనమ్మ ఓ కొల్లూరిగం౫ AY 
కాటంరాొజాపదం 


పంబల వాళ్లు పంబ అచే చర్భవాడ్యంమిాద వాయిస్తూ ఈపడం 
పొడు తెరు, కొమ్ముల వాళ్లూ, పంబలవాభఖ్లా యాదవులను ఆ్మశయించే 
వార తే. 


ప . కుంబములో పుట్టినట్టి కుంభ కర్దునికాడగ వై 

కుంబమల్లాదింటివిగ ద రా! ఓకాటమరాజా 

కూర నార వెతకవుగా కం! 
అంబారికసాగసాన అంబుధి దా కు వేళ 
పంబలువాయింపుచు! ఓకాటమ రాజా! 

కంబభినాచుకొంటివిగా ॥రుం॥ 
సుప్పనాతిముక్కు_పోయి నొప్పి చేతవరాలుగంగ 
యిప్పపూలదండు వేసితివిగా! ఓకాటమురాజూ 

అపూటదేకూడితివిగద రా |కుం॥ 
sy) 


950 మిన్నేరు 
4, కదిరి నరసింహుల [బమహో్కోత్సవము 


(గాడగీతము) 


తిరుపతి-తిరునా రా యణముల మధ్యను కదిరి అనే పుణ్య తత్ర 
ముంది. అక్క డిచేవుడు కదిరినరసింహ స్వామి. యీాయనను “కాటమ్మ 
రాయుడు” అనే వేరుతో జానపదులు స్సుతిస్తూంటారు. భాల్లుణ 
శుక్లపశుంలో (బహో్చీత్సవం జరుగుతుంది. ఆ వుత్సవానికి చుట్టుపట్ల 
పల్లెటూళ్ళవారు చాలామందివస్తారు. వారు గాడగీతాలతో స్వామిని 
వేడుకొనడం పురాతనకాలంనుంచీ వస్తూవుంది, సామి వారి పట్టమహిూపి. 
“లశ్రీ శబేపి, శండవదేవేరి “చిన్నా చేని”. 


జానపదులు స్వామివారి లీలలను భ క్కిపరవశులై పాడుకొంటూ 
ఆత్మానందం పొందు తారు. 


(పాచ్యలిఖకి పు_స్తకఛాండాగా రంలో _శివలీలామవాోత్శ ్యము 
'అనే అము(దితీ గంథంలో ోశివ గీతములు) “గాడగీతములు”, *గాడ 
7ేయములు అనే నీర్పి కలతో కొన్నివున్నాయి. (గంథం శిధిలావస్థలో 
వున్నందున అక్ష రాలు సరిగ్గా కనబడపోవుటచేత వాటిని (వాసుకొనుటకు 
ఏలుచిక్క లేదు పామరజనులు పాడే ఈదిగువ గాడగీతములో (శ్రీమవహో 
విమ్షువ్రయొక్క- దశావతారాలు వర్ణించబడ్డాయి, పొడుటకు అనువు 
గానూ, అతేటతెలుగు మాటలతోనూ, భక్తిని (పబోధించేదిగానూ 
వున్న యీణగేయం జయబేవుని అష్టపదులలో మొదటి దానికి సరి 
పోతుంది. విజ్ఞులు పరిశీలింప (పార్టి తులు. (బహో్చ్‌త్సవమునందు ఈ 


గాడ గీత ములతో స్వామిని జానపదులు సేవించే వాడుక (పాచీనకాలం 
నుంచీ వస్తూవ్రుంది, 


కల మి: 
“మటు. 


అ |]ప! 


న. 


5. 


(వతోత్సవ వాజ్మయం 
దళావతారముల పాట 


పున్నాగవరాళి రాగం - ఆది తాళం 


బెట్రాయిసావిబేవుడా! నన్నేల్నివోడ 
జె టాయిసామి దేవ్రడా 


కాటమ్మ రాయుడా! కదిరి నరసింవాుుడా! 

నీశున చేరువోడ! నిన్నే నమ్మితినోర 
చేపకడుపున చేరిపుట్టగా! రాకాసిగాని 
కోపాముగా చేసికొట్లగా 

ఓకినన్ని నిళ్ళలోన! వలచీ వేగామె తిరిగీ 
చాపనోళ్ళ చదువు లెల్ల | బమ్మి దేవర కిచ్చికోడా 


తాబేలై తానుప్పుగా! ఆ నీళ్ళకాడ 
చేవానురు లెల్ల గహూడ గా 

దోవసూపి కొండకింద ! దూరగానే సిలికినపుడు 
చాన్రలేని మందులెన్నా ! చేవర్ల కిచ్చినోడ 


అందగాడ వవుదు లేవయ్యా, గోపాల, గో 
వింద రచ్చించ రావయా! 

పందిలోన నేరికోర! పంటితోన నె త్తిభూమి 
కిందుమోద సేసినట్టి। సందమామ నివెగాద 


నారసింహా నిన్నె నమ్మితి! నానాటికైన 
కోరిపాద మేగతి। ఓరినీవుకంచాన 

చేరి (పహాలాదుగాచి 
కోరమిాసాలశ(తుగుండె! దొర్హసేసినోడ 


251 


U బె 


i Bi 


Deal! 


| 7 


Hai 


Uy) 


252 


౧౦. 


మిన్నేరు 


బుడుత బాపనయ్య వై తివి! ఆ చ[కవదర్తి 
నడిగిభూమి నీలుకొంటివి 

నిలువు కాళ్లోడ వై. అడుగు! అడుగు వాని నెత్తి బెట్టి 
తడవు లేకలోక మెల్ల! వాడవుతోడ(తొక్కినోడ 
రెండుపదులుఒక్క_మారుతోో। ఆ దొర్ల నెల్త 
ఇంజాడితెర పరనుతో 

చండకోలబట్టు కోదండ। రాముసామికాడ 
'బెండుకోల సేసికోని। కొండకస్తు యెగినోడ 


రామచేవ రచ్చించు! మాసీతమ్ముతల్లి 
వ్య్యామసుందరి నన్ను మెచ్చగా 

సామి తం(డిమాటగాచి! (పేముభ కుల శాదరించి 
ఆ మత్తాసురుల నెల్ల! దోమలు జేసినోడ 


"దేవకీ దేవికొడుకుళా! యీజగమునెల్ల 
దేవుడై నిలిచినావు రా! 

అవులా మేపుకొని | ఆడో ళ్ళగూకుకొని 
తావు బాగజేసుకొని! తక్కి.డిబిక్కిడివేసినోడ 
వేదాలు నమ్మ రాదని, ఆశాస్తాల 
వాదాలు బాగ లేవని 

బోదడాలు చేసికొని! బుద్దూలు సెప్పి కోని 
వాదావినోదుడైన! నల్లనయ్యసనీ వెకావ 
కలికీ నాదొరవునీవెగా! వనాతోడదయతో 
పలికినా బాలళిళువుడా! 

చిల్ల గొడపురములోన! చిన్న గోపాలుడౌొర 
పిల్ల గోవి చేతబట్టి! చేట చేటతిరిగినోడ॥ 


1a 


Wa 


ial 


| 2|| 


| బె! 


WE 





=. భక్తినాపాత్య వము 


భ క్రి అనగా కొలువు, సేవ, భయభక్తులతో కూడిన స్నేహం 
ఆనే అరాలున్నాయి. 
థి 


భ క్రి సంఘ జీవనంలోనూ, వ్య క్తి జీవితంలోనూ కూడా (ప్రధాన 
స్థానమే ఆ([కమించుకుంటుంది. ఏదోవిధంగా యాభ క్తిభావం యిష్ట 
మున్నా లేకపోయినా సంఘజీవనంలో మనకు సంబంధం వర్పడుతూనే 
వుంది. ఆది తప్పనిసరికూడా. 


భక్తి భావం కేవలం పారమార్దికవిషయమైనా, మన నిత్యజీవితంలో 
భ క్రితోనూ, రక్రితోనూ సంబంధం “పెంచుకొంటూ సంఘాన్ని వ్యక్తిని 
ము_క్తిపథంవె కు నడుపుతూకుంటుంది. 


ఈభ క్రి సంఘజీవనంలో మనకు ఆనేక రూపాలతో సంబంధిస్తూ 
వుంటుంది. ఒక్కొక్కప్పుడు భజనలుగా, మరొకప్పుడు సమారాధనలుగా, 
ఇంకొకప్పుడు జాతర్తుగా, మరొకప్పుడు (వొర్హనలుగా, వేరాకప్పుడు 
(వతాలూ నోములూ రూపాలుగా, మరికొన్ని సమయాల్లో కళారూపం 
లోనూ, మరికొన్ని సమయాల్లో ఉపదేశరూపంలోనూ, మనజీవితంలో 
విడదీయడానికి వీల్లేకుండా, ఓత[పోతంగా అల్లుకొని వుంటుంది. మన 
భారతీయ సంస్కృతి సం(పదాయాల్లోని విశిష్టత యిదె, 

అందులోనూ మన తెలుగునాట జానపదవాజ్యయంగా మనకు పతి 
నిత్యమూ ఏదోగంట వదోమూలనుండి మవ (శవణాలతో సంబంధం 
పెట్టుకొని యూ భక్తిభావం, సంసారసాగర అఆగాధంలోకి పోకుండా 
(శతి నిమిషం మోక్షపథంవై పుకే ఆక రించుతూ కుంటుంది. 


మానవులు భగవంతుని చేరుటకు నవవిధ భ_క్తిమార్షముల 
ద్వారా మోక్షాన్ని సాధింపగలరని మహర్షులు స్టరపరచి యున్నారు. 


954 మిన్నేరు 


నవవిధ భక్తమార్ద్షాలు 
1.  శవణమువా- పురాణములను వినుట 
౨, కీర్షనము;- భగవన్నామ సంకీ రృనము లేక భజన సేయుట 
వం స్తరణము:ః- భగవన్నామమును స్శరించుట 
4. _ వాదసేవనమువా తీర్థమును సేవించుట 
ర, అర్భనము:ఃా పూజావిధి 
గ.  వందనము- నవముస్కారము 
7. చాస్యము:- ఉపచారములు సల్పుట 
8. సఖ్యము:- స్నేహితునియందువలె (వేరూస కులు కల్లివుండుట 
9. ఆత్మని వేదనముపా తనసర్వమును (పాణంతోసపో భగవంతుని 
యందు శరణ్యామునుపాందుట, 


ఇందులో కీ రనము శ్రీ పుషుపాది ఆబాలగోపాలమూ ఆచ 
రింపదగ బే, కావున తొము యిష్షదె వమును సేవించడం అనూచానంగా 
౧ a 
వస్తూ వుంది. 
భజనలు 


1 పండీతీ భజన ? తరంగాలు 8 తాళాలు 4 చిజతలు 5 హారికథ 
6 స ప్పతాళాలు ౯ కోపులు 8 పండరీ 9 జండా 10 కోలాటం 11 జ టో 
12 తప్పిడికుండల 18 డోలక్‌ 14 కరతాళాలు 14 సమారాధన 
(వేదాంతేగోవ్టీ) మున్న గుభజనలు న్నాయి. 


1 పండిత భజన;- తరంగాలు స_ప్పతాళాలు గల భజనలు 
గలవు. ఇందులో-పండిత భజన, తరంగాలభొజన స్తతాళాల భజనలు 
చేసేవారు సంగీత సాహిత్యాలలో అనుభవంకల వారు. బేవునివీఠానికి 
ఎదురుగా కూర్చొని మధ్యను హార్మోనియం-మృదంగం వేసుకొని 
కంచుతాళ్లాలు పుచ్చుకొని వాబించుకుంటూ యాభజనలు వేసారు, 


భక్రిపాహీత్యము 255 


వివిధకీ ర్హనలు పాడుతూ, క్రీ రనలకు స్వరం-స్వర సంచారం, శబ్బం- 
శబ్బసంచారం, నామం, నామసంచారం, మూడు కాలాలలోనూ తీర్చి 
పాడుతూ వుంటారు. ఒక తాళంనుంచి మరో తాళంలోనికి మారుస్తూ, 
కీ ర్తనల యొక్క నడకలనుకూడా మారుస్తారు. 


వి ఘ్నేశ్వరునిమీది పాట 


ప! ఇభ రాజవదన పారగతీపర మేశనందనా 


పర మేశనందనా భ క్షసుచండనా igi 
ఫాలాతునుతు డని నిన్ను నే సాటలుపాడితి 

నిను గొనియాడితి igi 
శరణన్న జనులను మకువకరశీంచువాడవు 

రశ్షీ ంచువాడన్రు పోపి..చువాడనవు igi 
జయ విజయనగరీ పుకిగారీవరకుమార 

కరిముఖ నీవేరా కరుణతో (పోవరా. bgi 


సరస్వతిమీది పాట 
క ఖ్యాణ్‌ రాగము = అటతాళము 
పల్లవి:- వాణీ నిక్‌ బూజించెద। వందితగీ ర్యాణీ నిన్‌ వర్మించెదా॥ 

పొాణికంకణ ధ్వనుల్‌ భరత శాస్త్రుముగాగ 
నాకౌమా మాణిక్యపిణ వాయించు చు 
రాణి శ్రీనూ క్త 
విధిగా నారాధనము జేతు నవరా(తుల ॥ వాణే॥ 
(పాణా యామము జేసి (ప్రస్తుతించి ధ్యానించి 
(పత్యత.మగునిన్‌ గని మాణిక్య సింవోసనముగూనగ్భోనిడి (తి 
వేణపుణ్యజలముల్‌ వేగముగా దెచ్చి పు 


256 


మి న్నేరు 


రాణీ వీకర్ణ్య పా ద్యార్ధము రమ్యమంగళనానా ర్థము 
మాణిక్యఖ చికపాఠ న మర్చియర్పించెదగై కొను ॥వాణే॥ 


జాణనీకుమృదు జూతరూపదుకూలము 

శోణకంచుక మొసంగి సూ(తమునిచ్చి 

వమూాణి॥ శ్రస్టగిలీవివూులతర మృదు హీర 

ఇాయది వ్యా భరణముల్‌ మెబూన నిడి క 

ఛభ్వాణికుంకుమతిలక మిడి య 

'త్యాదరం బుగ న్‌ జ్ఞైలంబిడి 

(తాణగలవారిచందనము వి 

సారముగతనువున నలందుచు | వాణీ 


నాకోమయినవిరుల నాతినిన్‌ సావ్యాస 

నామములంబూూజించి మంచిసాం 

(చబాణిధూపమునిచ్చి 

పంచా ర్తి దీపికపం_క్రిజాపీించిముహో 

నైవేద్యము చాణక్య సూపశర్క రా 

భత్యు భోజ్యప్లుతంబుగనొసగి యభి 

వేణీ కరణచరణములు గడుగుచు 

విమల వ్యన్ర్రమున తడియొత్తుచు వాణే॥ 


పణతీ తాంబూలము ర్పణముచేసిఘనతర 

పచ్చకర్పూరహోరతీ జూపిజలకణ ములాచమనంబు గావించి 
పఫుష్పముల్‌ మణులుస్వర్హ ము(దలుబూనినిల్చి 

యణిమాది యైశ్వర్యములను యిహామునపరమున 

మాత మొసగుము కరుణ సతతముగోరి నేనీ 

(క్రమముగా పుప్ఫాంజలీచ్చుచు [వాణే॥ 


భక్తిసాహి త్యము 257 


అశ్వయుజ శుక్షపయోదినారంభించి అవరళముగ 

బూజించి నవరాత్రులు వాశ్తతం భై న యా 

(శ వణర్ల మందున శారద ని న్ను ద్యాసన జేసి యి కేటా 
జేసెదను సతతంబుకానీ గ్రీలతుణకవిని ననున్‌ 

వాళీర్వదించి విద్యనొసగు- మమ్మా 

సుతుని గదమ్మ (బ్రోవుము ( వాణీ॥ 


'మోక్షలక్షీ 

పల్లవి; ఘల్లుఘబల్లు రుంకారం చేసే గజ్జెలు పావడా లడీగితినా! 
అందముగానీ నడుమున వెలిగే బంగారువడ్హా ఇ మడిగితినా 
మోాశుములియ్య వె లశ) నీమోవాపు కృష్ణునినాడి |మ| 
(కీకంఠసవరం రాగిడిబిళ్ళ లోకమాత ని న్నడిగితినా 
శేతకి చెక్కిన బంగరుగొలుసుల జడకుప్పెలు నిన్న డిగిలినా॥మోా! 
ఆదిలక్ష్మి ని వాస్తమున వెలి అపరంజి నొలును లడిగితినా 
అందముగా నీకంఠమునవెలిశే బంగరుకంటి నడిగితినా 1 మూ! 
అందముగా నీముక్కు-న వెలిగే ముక్కొర లిమ్మని అడిగితినా 
కమ్ముకున్న ము త్యాలుకూర్చిన కానుక బావిలీ లడిగితినా॥ వరా! 
గరుడవావానము నెక్కి. దంపతులు గాడిరమ్ముని అడిగితిన్‌ 
వేడుకతో మాదంపతులకు నేడు వై కుంఠమిమ్మునిఅడిగితినీ! మో॥ 


వరలక్ష్మీ పొట 
(ముఖారి అటు) 
పల్లవి;- వరలవ్షి ననుబోవవమ్ము, సీక్కు వందనములు జేతునమూం 
హారిరాణి భవదీయ వరభ కులను [బోవ 
కరముప్ప తల్లివై ఘనత జెందితివమ శ వర! 
33 


భ క్కి సాహిత్యము 


మురిడీలుకంక కాల్‌ మెనల బంగరుకర్లపుప్ప ముల్‌ కదల 
నురుచిరమగు బిందీల్‌ చుక్క బొట్టునుదుట 
నురుముత్యముగల బ్‌ టుంచెనమృదున్రు౫ 

రాగిడిచం(దవంకలను విరాజిత ము౫లి రేకులను 
(సాగల్భ వ్రమాగు తవులపాకువోక చెక్క 
వాసగనిడి చం(దభానుల నుంచెద 

బంగారుకీ ల్లైడ వేసి రత్న బంతులుతూలాడ జేసి 
అంగననిమేన  యఖలాలంకారముల్‌ 
వొాంగ-చచుదెదైైద పూర్ణ చం(జానన 

కస్తూ రితిలకమునుదుట కనుల కాటుక బెట్టి సీయదుట 


(పస్సుతింపుచు నిలిచి (పబలడర్పణ ముంచి 


RII | 


సిస్తుగ నుమములు శిరమునపూజింతు 


నీదివ్య నామముల నిన్ని (పకావమాాది నంత్వ్యనమసక్రాతిని 


పాదుకొల్సి సవ్నాస పుత్రకుంకునూకుతల 
వరాదముగ బూజింతు నోదివ్యసుందరి 
ధూపదీపముల నొసంగి మధురపక్యాన్న ని వేదనొసగి 
యాపోశనంచిడి యారగించినవిదప 
నాపముల కరచరణములగడిగెడను 
తాంబూలనీ రాజనముల మం(తపువ్చు[(పదక్సి ణములా 
గాబ్బున నిచ్చి ముగువలగూాడి (న్‌ 
కోమలి నివ్యాళిగూర్చియి చ్చెద నమ్మ 
చారువుతీ చేవి కనుసీవు సెలవుయిచ్చిన చందమునను 
పారెసారెపూజ సలీవి కల్పమువిని 
తోరముకరమున దూరముగ ధరియింతు 


259 


(వద! 


| వర॥ 


వర | 


[వర॥ 


! వర॥] 


| వర i 


[వర 1 


[వర 


260 మి న్నే రు 


ఆరోగ్యముగ ఫలములనురా తి యారగించుమనికోరు చును 


సారసాశ్నీనీకు "సమర్పించి కర్పూర 
హారతియుసగి పొగజెదవుదిలోన 
ఈరీతిగా నిన్ను యీలుభువి నెల్ల కాలంబు పూజలు 
సారసాశ్నీ నీకునలిపి యిహాపరముల 
కోరికల్‌ దిర్చు కొనం గార్చ్చితి సిక్చతి 


ఆ(శితుడను నీకు వారికి చూ యమ్మను నీవ్ర యిీకృతికి 


వళా్యాసముంఛి (పవీణునిచేయుము 
కాళ్లీల క్షు ఎ కవి నీసుతుని తల్లి 


గౌరీదేవి. పొణబ 
ఆనంద భి రవి 
పల్లవి;- బాలవుగదవే గారబ్బ్మూ కాపోరీముసిలి ఆయెనమ్మ 
సీల వేణిసీవు వాలత పముచేత 
వాలాయముగ తపసి వానిపెండ్తాడితివి 


తలనిండ జడల వాడమ్ము- భస్నృధ రుడు దిగంబరుడమ్ము 


కులగో(త్రిములు లేను సలలితంబుగముద్దు 
పలుకులతో మున్ను వలవీించెగామున్నుు 
ఎదు నావానముగదమ్శ వ్మపొద్దుతి రుగుచుండుకొచ్చు 
2 క : a) 

పెద్ద లెల్లగూడి (పస్తుతి సేయగ 
ముదికమరియొకటి కద్దులే జగతిమై 

కట్ట వల్వలు లేవమ్ము పైని కప్పిందిపులితోలె ఫొమ్మ 
కుట్టుపోగులు పాము పెట్టుకొ నేవాని 
గుట్టు తెలియక సీవెట్లు గోరితివమ్ము 


వర 


పర 


| వర! 


Wan! 


Fan! 


| 


Kan 


ప 


భక్తి సాహిత్యము 


261 


స్థలము శ్లుఇా నభూమమ్మ - ఇల్లు దాసులకు వరమిచ్చుకొవు 5 


తెలివెంతగలదని తెలియ చేనూ యతని 
కంఠవమందు కాలకూట ముంజేటివాని 


పెంగొల్లూపురీశుడమ్మా = నాథు నరయుదు మలర్రేశుకొమ శి 


ముదముతోడుత మిీపాద సేవకుడు 


కూర్చి వేమతోడుత -వంకటచాసు నెజనని 


అన్నపూర్త దేవి పాట 


న్లిని- చెలియాయెవ్యరు విశ్వనాధుసన్ని ధి 


వ 
చిన్న డి తెలియజూ స్వే అన్న పూర చేవివతలెనున్న ది 
కలికికన్నులతీరు శల్వపువ్వుల శేకులే 
అలరుబోణి చక్కదనము అంద మైయుండునే 


అందెలుపాదములయందు అందిఅంది వోయగా 
అంద మైనభ_కృజనులు అందునాట్యము సేయగా 
సందడిగొనివాందియున్న సంఘ వెంల దాయగా 
సంతతమ్ముసుంద "రాంగ్‌ చూడ వేడుకలాయొగా 
నలినావ్సి కొప్త్రుాచాయ నల్లమబ్బునిగ్గులే 
అలరుబోడిపలువరుస అచ్చమల్లి మొగ్గలే 

ఇంతి పతితోనిప్వడు యేకాంతమాడు చునుండెచే 
బ్రంతతో సెకాయకూర లిక తానువండెనే 
బంతులుసాగించియున్నా [పజలకడుపులు నింపెనే 
ఉంతికన్ను లజూచువానిని యిచ్చకమ్మ్లులు బత్కె_నే 
పచ్చ మేనుపట్టుచీర పయిట సవరించెనే 
హాచ్చుగబంగారుగరికు యింతి చేతబజ్టైనే 


Ra: 


| శ్ర 


| చ|! 


| చె! 


| ఇదె! 


262 


మిన్నేరు 


వెచ్చనీ పరమాన్నములు వింతగా వడ్డిం పనే 


ఇంతి కన్ను లజూచి వారిని యిచ్చక ములు బత. నే Hl 
(పేమతోడుత నిడుకొలను భీమలింగ స్వామిపై 
కామి తార్లములిచ్చిమమ్ము క రుణతోగ్భ పజూడుమో 3 
థి &: 
కనకదుర్గ పాట 


'జబెజ వాడ కనకదుర్లమ్మా ! స్‌ నిజయాపు జూప వేమన్నూ 
సీరజదళ న్మేత నిత్వపూజలునీకు మనసందు జేసెద 

మనవిగై కొను తల్లీ యెల్ల జగములనీవు కన్న తల్లి వలె 
(బోచినావని యుల్ల మందున నమ్మి యుంటిని 


కలగా దిద పల్ల వాధరి | బెజ| 


శ్రీకృష్ణతీరమునందు నీవు కోరివసించితివందూ, 
మువిజనంబులు నెల్ల ఘనముగ గుడిచుట్లు 

తేన తీసఃఫలమెల్ల దనర చింతించేరు, మనమున 

నేమరి యెగ్గుసేయక వినయము వారందరికిని 

తనువుతో కె లాసపురికి దనరుగా సెలవివ్వవమ్మా | బెజ| 
బంగారు బొమ్మ వాల నిన్ను శృంగారింపక 
చూస్కినమ్మా, ముత్యాం హారాలు ముదముతో 

మెడ వేసి, అత్యంత పట్టు వస్త్రములు నంగ ము జుట్టి! 

మిక్కి లి ననరత్న కీలైడ కంకణంబులు కరమునందున 
కింకిణీరవమొస” అండెలు సంకజూశ్ని నీ వాదమందు | బెజ! 
హరు రాణివైయుండి నీవు భక్సుల్‌ ముందు నేనై తిని 

కావు, ధనముకోసము నేను మనవి నెంచగలేదు 

కనకదురాంబ నన కరుణించి (బోవవె, యిలను వఏీలికప్పన్న 


అ||ప।! 


భక్తి సాహిత్యము 


దాసుని వలను వరములు వేడి వేగను కలలో 
హరిగొనివచ్చినట్లు అతనికినీ దయ నేయవమా శి 


ధర్మస౦వర్ల సై 
థి 
(బజీశడరాగం - అట తాళం) 


ధర్శసంవర్థ నీ! మాయమ్మా! నమ్మితి చేసి చూనుడను 
నను (బోవవలె నమ్మా! 


చర్భవసనుని రాణియా కొమ్మ! ముఖ్యముగా న్స 
చరణమే గతి వేరు లేదమ్మా! బంగరు బొనూ 2! 


తల్లి గర్భమునందుండి వారలి తల్లడిల్లి యెన్నెన్ని 
జన్మము లెత్తితినా తొల్లి; 

యిక యెన్ని జన్నము లున్నవో! మళ్ళీ యేవగనై న 
యన్ని భయములు దీర్ప్చవే తల్లి కల్పవన్లి 


నప్పు అెంచుటయి మొ యిటుగలడ్యా నా వెత లెల్ల 
దలచిచూడగ నీకు దయరాదా? 

ఇప్పుడును నామొరలు వినలేదా! యూరకంశకే సీ 
గాప్పతేనమున శేమి మర్యాద? పావనివిగాదా! 


శ్రీపరమేశునితోడ నటియించి, అందు (భమియించి 
ర్రీఘ్రుముగ మహిషాసురుని (దుంచి, 

దీనరక్షుకి సదు దయయుంచి, వవగ సై నా 
తనయుడను నను నీదు కృప యుంచి (పోవు రఠ్నించి 


268 


1| జెజ!! 


11ధ | 


Last 


ipl 


lథ 1 


llell 


264 


మి న్నే రు 


గంగలు 


పంచగంగలు: 1. కావేరి 2: తుంగభ్యద కొ. కృవ్వవేణి 


4. గాతమి (గోదావరి, 5. భాగీరధి (గంగ) 


సప్కగంగలు ౩ 14 ,గంగ 2 గాతమిా లీ. కావేరి 


4 తా్యమపర్షి 5, సింధు 6. సరయు 7. నర్మద. 


అవ్షగంగలు ౩ 1. గంగ వి, యమున తి, కృష్ష వేణి 
4. గోదావరి 5. సరస్వతి 6. నర్శద (శేవానది) 7. సింధు 


5. కావేరి. 


గంగమీదిపాట 
(మూాహాన - (తిపుట) 
ఓ తల్లి గంగాభవానీ రావె - ఖ్యాతిగ నిచటికి 
కపటము మాని 
హరిపాదమున బుట్టినావు | పురహరుని 
జటాజూటమున నిలిచినావు 
పరమ పతి(వతకై నావు ! మాపాలిట 
వెలసి పూజలు 7౫ కొన్నావు 
వాది కర్పితము (శ్రీతులనీ | దళముల నర్చ్పతో 
నిన్ను గావింప వెలసి 
తరుణి పెంచిన మెరసి | యున్న నరలేక రావె 
-శీపా(దిలో వెలసి 
వాసిగ నిను చాలనమ్మి - చిన్న బాం(డ కాదరువుగ 
నున్న సామ్మమ్మి 
చేసితి నిను పనినమి శ ! చేయ నిరవుగ నిచటికి 
శర ఓర రమ్బి 


1! 


Tor 


ల్లీ! | 


11ల్టీ|| 


భక్తి సాహిత్యము 265 


తరికొండ నరసింవాుడై న | నీలగిరివాను నేవేళ 
క్రీ ర్రింపు జాన 
కరుణ నామై నుంచు చాన ! మమ్ము కడ తేర్చు 


భారము కల్లినదాన 111 
శివుని పె పాట 
కంక రాభశరణం - అట) 

పల్లవి ౩- వమయా స్వామి శివళి వా కైలాస వాసన! », వ॥ 
ఏమయాస్యామి సొమ్ము లేమి తేకపోయి సీకు 1వ ॥ 
తాములను ధరించు కఘంత పాపమూ శివళివా "Sh 
వెజ్టివాడ వయి లే కాను వెండికొండ దొరవునీవు | వ) 
పుజ్రైలో భుజించుకేమి పుణ్యమో శివశివా ॥ ఏ ॥ 
లెక్కు_తేని వాహనములు యెన్ని యైన గలవు నీకు 1వ) 
ఎద్దు చెక్కి- తిరుగు శుందుకోసమూ శివశివా ॥వ॥ 
ఎగ్గులేని పరిమళములు యెన్ని యైన గలవు నికు ॥వ॥ 
బుగ్గి బూసుకొనుట యెంత పుణ్యమో శివశివా ॥వ॥ 
ఎల్త వేల్పు లకును నాదిమరాలమైన వేల్పుపివు UDI 
విచ్చమెత్తుకొనుట యేమి కర్శవూ శివళివా ॥ వ 
వరుసను చామర్తి కరక మిమ్ము వేడగాశు SU 
అరసి (బోవ వేమి అన్యాయమో శివశివా 1వ ॥ 


కుక్కుట లింగని మహిమ 
పల్లవి ౩-- కుక్కుట లింగ సీ మహిమ 
కంజద్భక్క_ంజభ వు "లెన్న దరమా 1 రు ॥ 
తశ 


866 


మి న్నేరు 


అక్కొ_జముగ సర్వదిక్కుల "కాంతులు 

వీక్క-టిల్ల గ ననలపృథులింగ మైనపుడు 

నిక్కముగ (బవ్శచ్యుతులు ఆ రక్కు_వని 

యాద్యంతమును గన కొక్క. రూపమాట 

విస్మయ ముందరే యది యెంత చితము 1కు ॥ 


అగణితులగు నాసురలు కల శాంబుధి 

మధియింప చెరలు నిగనిగ యగుచాయ 

బా౫రలెనయ మంట లోౌగిబిని 

జిగికల్లి జగములు నిండిన 

పొగరు విసమున పొగులు వేల్పుల 

(పగడ లందరు నిలక భయమున 

తగు విధంబున భజన చేసిన 

_దావిన వివభయ మణచి కాచిన ॥ క॥ 


దక్షుడు మది బెలియలేక్‌ లోకదక్షులు మూానులవరాక 
రశ్నీంచునని యజ్ఞదక్షులు భార్యతో దీత్వగెకొనగను 

వేతచే కోపము, అశ్షులను వెలికురక కా(దుం 

డాత్కణంబున బ్రట్లి యందర శిక్ష జేసిన జడిసి శంకర 

రతు రతు యటన్న (బోచిన 1 క ॥ 


(మోయగ మూడు లోకములు ఘోరము (తివుర 
నాయకులు, సేయగవారల మాయించి లోకములు 
(క్రీయుతేంబులు గాగ జేశ్స వీఠాపురి చాయకను 

జగదంబతోడ నమేయలీల మెలగుచు 

సదుపాయమున సద్భు క్త వెంకట 

రాయథవోషణ బిరుదు గలిగిన ॥ కు॥ 


భక్తిసాహిా త్య ము 267 
శ్రీరంగ విన్నపములు 


రంగపుతీ కనుగొంటిని - యంగజ జనకుండు 
బంగారు విమానములను = పరిజనములను H Sol 


రంగుగ నుభాయ కావేరి వెలంగగ - మభ్యరంగమున 

1 రంగ రంగవై భవముతోడ = చెలంగచు 

కోర్క_ లొసంగౌజు కస్తూరి dol 
_పౌకారము లారు నొకటి - (ప్రబల మంటపములు కోటి 
శ్రీ కారమువ లె గృహములు - చెలగుచు కోటానకోట్లు ॥రం॥ 


2 తిరుపతులును నూశునిమిది 3 వరతీర్ణములును తొమ్మిది 

4 తిరు తేరులును మూడును - దివ్యతరేముగా నున్నవి 
గరుజాళ్వ్యారుల సన్నిధి - ఘునధ్వజ_స్తంభ మున్నది 
దొరరంగని 5 బలిపీఠము - తొలకరి వెరుప్రై యున్నది 1॥రం 
కరులను నాల్లును గంటిని - తురగము నొక టన వంటి 
వరుసను జయవిజయులున్న నై భవమును గనునొంటిని 
పరవానుల కరణంటిని - వరళుకరవముల వింటిని 

పుర మే లెడు నమరసింవా - పతికశకై వెళ్ల గంటి ॥రం ॥ 
సుందరము శేవశయ్య - పొందిక కే (పణమిల్లి తి 
అందరివతెగాక రంగని - యండే నామది నిలివితి 

కందర్ప జనకుజై న - కస్తూరి రంగని ేడితి [రం ॥ 
పగల్‌ జగా వుత్సవములు - పడయు ముదము నేవించితి 
భగవంతుని యొ య్య్యూరపు - పరువుల కీ దండ మిడితి 
మగువల యాటల చూాచితి - మర్యాదల శేలాగ్షితి 

వాగనుగ బంగరు గొడుగులు - సొంపుగని జోవూారు లిడితి 


౨68 విన్నేరు 


వరుసను 56 పన్నిద్దరాళ్య్వారుల నే సేవించితి 

వడయరు గీతములమోద - నదివిని సాక్కు_చు నుంటిని 
సరసులు (శ్రీ పాద(శితుల - సాహానమున శే మెచ్చితి 
గురుతరముగ కొట్టాయని - కొలువుండగ నే కొలిచితి ॥రం॥ 
శ్రీశనివారోత్సవపు - చితేము నేనే మందును 

భూసురులచే వేదగోప్టి - పొందిక చెని వినుచుంటిని 

శ్రీశ్రవుసతి రంగనాయకి - కేశవువందన మిడితి 

వాసిగ (శ్రీరామానుజ - దాసుని బ్రోవు మని వేడితి ॥రం॥ 


ఉభయకా వేరి 


ఉభయము :- గుడి ఉత్సవపు కట్టడ (గుడి పారుప త్తెదారులునూూ, లోకు 
లునూ వేరి చేయు ఉత్సవము). 


కావేరీభవాసీ సంగమము, కోయంబత్తూరు జిల్లాలోని ఈరోడ్డు 
పురం నుంచి ఏడుమైళ్ళదూ రాన “భవాని” అను పురం వుంది, డాని 
దగ్గర అమృతలింశేశ్వర "దేవాలయ ముఖాన భవానీ నది కావేరీ 
నదిలో సంగమించు పవిత్ర స్నాన తీర్ణ ము - దీనినే ఉభయ కావేరి 
అంటారు. 


తులా కా మేరీ మమవో త్య ము 


కవేరుడనే రాజర్థి తపం చేయగా (బహ అనుగహంచేత 
విష్ణుమాయ కవేరుని వుతికగా పుట్టింది. ఈమె అంశమే లోపా 
ముద్ర. ఈమె భర్య అగస్త్యుడు. 

కవేళ కన్య తండ్రి ముక్రికొరకు శివునిహార్చి తపస్సు చేస్తుం 
డగా బ్రహ్మ అగస్తు్యునితో ఆమెను పెంశ్లాడమని చెప్పగా ముని 


భక్తిసాహిత్యము 269 


ఆమెను కోరగా తాను నదిని కాబోవుతున్నా ననగా ముని సమ్మ 
తించి ఆమెను పెండ్లాడి తన కమండలంలో వుంచాడు. 

అగస్త్యుడు వింధ్యపర్వత గర్భ మణచుటకై పోతూ, తన 
ఏడుగురు శిష్యులకు కమండలమును జాగ తగా రక్షి ంపుడని చెప్పగా, 
శిష్యులు కమండలాన్ని జా(గత,గా తెస్తూ, సహ్యాపర్వతం దగ్గరకు 
వచ్చారు. 

అంతట కావేరి తన కార్యాన్ని జ్ఞపీకి తెచ్చుకొని నదీ 
రూపంతో (పవహించింది. శిష్యు లామెను (ప్రార్థించారు - కాని, 
తానిదివర కే అగస్త్రునకు చెప్పి అనుజ పొండానని చెప్పింది, 

సహ్యాపర్వతమున్క తులాసం(కాంతినొడు, విమ్షుస్వరూప మైన 
ఉసిరిక చెట్టు దగ్గర ఉద్భవించి, (బ్రహ్మ నిర్మిత శంఖాన్ని చుట్టి (పవ 
హించి సాగర సంగమం పొందింది. అప్పుడు (బహూ, శివుడు, వచ్చి 
ఆమెకు వరాలిచ్చారు. 

దక్షిణగంగ, సవ్యచల సంభవ, కావేరి దివవ్రబేవి, సర్వతీర్థ 
మయి, అను పవితనావునములతో విలసిల్లుతూ వుంది. తుతా సం్మక్ర 
మణంలో వ ల లాటనతన తులా కావేరీ అంటారు. 

తులా సంక్రమణము మొదలు ఆ నెల ముప్పది రోజులూ 
స్నానం చేసినవారు, సర్వపాపములు పోగొట్టుకొని మహో పన్నితు 
లవు తారు, 

(శ్రీరంగమునందు తులా కావేరీ స్నానం చేసినవారికి వైకుంఠ 
(పాపి కల్గుతుంది. 

భవానీపురం వద్ద అమ్మృుతలిం గేశ్వరుని జేచాలయంలో పూజలు 
సల్పినవారికి కైలాసం సిద్ధిస్తుంది. 

ఈ నదిగట్టున నివసించువారికి పరలోక సౌఖ్యాలు కల్లు 
తాయి - “తులాకా వేరీ మహిమ” విన్ననూ పుణ్యాత్ము లవుతారు, 


270 మీ న్న తు 

1s అంగ రంశ వై భవములు ; (శ్రీ రంగంలోని రంగ నాథ స్వామి 
వై భవములు అంగరంగ వై భావములు అనగా సమ్మ(గము 
లన ఆరగింపు లని భావం. 
బాల భోగము లనగా ౧. గంధం _౨. తాంబూలం 
3, పువ్చుం ౪౮ భోజనం ౫. వస్త్రం ౬. నతి ౭. స్నానం 
ఛం సంయోగం. 
అష్ట భోగము లనగా - ౧ గంధం ౨ తాంబూలం 
5. పుష్పం ఈ అన్నం ౫ వస్త్రం ౬, త్ర ర, పాన్సు 
౮ గానం, 

2, తిరుపతులు: విష్ణు శేశత్రములు 108 వున్నాయి. 

8. వరతీర్ణములు: మహర్దులు స్నానం చేసిన, పుణ్యోదకములు 
గల పవి[త కే(త్రములు 9 వున్నాయి. 

4. తిరులేరులు వ: శుభకరమైన రథములు. 

ర. బలి వీఠమువ గర్భగుడికి యెనురుగా వుండే వీఠము. దీని 
దగ్గర భక్తులు తవు దొసగులను తొలగించుకోవాలని 
భావనను. 

6. నొశ్యారులు : వైవ్లవ భ' కృశిరోముణులు 12 గురు. 


గోవింద స్మ రణ 
(ముఖారి - అట) 
% గోవిందా గోవింద వారినోవింద గోవింద [గే 
ఎంచ రెండుమూడు యేకము తత్వము 
కొంచెము గాదది కొండంత రా 
పంచ పంచ కరుణ (పకృతి విక్పుతివాగ 
దించి వేయువాడు జేవుడురా వారి! 1నో॥ 


రగ 
ర 
రి 


భ కి సాహీ తక ము 


మసకతి_త్లివంటి మానవ చేవాము 
కుసి గుంపులచేత గూడినది 
మసకతితిలోని మర్శము దెలిసి కే 
తసుకు గాదుర పరతతమురా, వారి॥! 


కాహాయవ స్త్రాలు గట్టినంతలో నె 
వోపములెక్కడ దొలగిపోవు 
"శేవగిరీళుని చెలగుచు నిరతము 
భావీంపకుండిన ముకి, లేదు, వారి! 
గాలిలేని దిపకళిక చందంబున 
చవాలగ నెమ్మది వణ్నుఖసీ 
లాలించి కూడేటి రాజయోాగికి శివ 
జాలమేల గోపాల కృష్ణ, వారి! 


తాండవకృష్షా 


"తారంగం తారంగం “తాండవ కృబ్లూ "తారంగం 
తారంగంబని సారెకు నాడర 
వారుపిరు జూడవ త్తురు కృష్ణో 


అందమైనా చెనులా మద్దీకాయ లల్లాడగా 
పులిగోరు పతకము బొజ్జపై నుండి తూలాడగా 
తీందన ధిమి ధిమి తకతె 

అనుచును అందరు జూడగ ఆడర కృపా 


ముందర రాముడు మురలిని సల్పగ 
లందరు జూడగ ఆడర కృష్టా 


271 


HAF 


HA 


[నో 


hel} 


Trial 


11 తా|| 


గతా! 


372 


వ 


మి న్నే తు 


అందమైన నుదుటా కశ్తూరి తిలకము జూరాడగా 

తేద్దయు రాముడు “తాళము గొట్టగ 

విద్దియలు జూపుచు ఆడర కృష్ణా 11 తా! 
అంబెలు గజ్జెలు సందడి చేయ 

మందరధరుడా ఆడర క్రో 1|| 


కుందనచాక్ష ట్రందము ఏికార ౫ 
దంధన తకతక ధిమిధిమి యను-చును తా! 


శంకింపక జేకొనరా 
(భైరవి - చాపు, 


నందనందనా, ముచి, కుంద పాలనా బృంజారక బృందవందిత 
పాదారవిందుడ (శ్హీయిందిరానందవద నీ, విందురా 1నండ॥ 


జగదీశ్వరా, య్య, నిగమగోచరా, నిగనిగ” లాడు 
నగుమొుగమున్క, దిగలూడగి, దగజూడుము, ఖగ 

వాహన, కరుణాకర కీ నంద! 
జాలమేలరా (శ్రీలోల వేగరా, మేలా గోపాలా యూ 

లీల సుళకీలా యిక, జాలును బోజూలను నను, 

బాలించుము మేలెంచుము [వంద 
-వేడుకొంటిరాా చే, నేడబోదు రా, కూడునా 

పడగ ఏడు నావాడని, కీడు దిగనాడుచును, 

నను పోడిమితో బోషింపుము నంద! 
పంకచోద రా, నాజంకుదిర్చ రా, వేంకటరమణ 

సంకటహర, స్కీ వింకను నావంక'నుదిగ్కిశంకింఫక జేథెనరా॥నంద॥ 


భక్సిసాహిత్యము 278 


జంకు తీర్చుమా 
చేస ప్రి = ఆలు) 


చ! కోదండ రామూ, కోంతికుువూ కోసబభామా, 


4 


కొదనకుమా, కళ్యాణసీమూ, పూలదండ లోసంగుచు, 
చేదండమిడు చుంటి, వేదండపొలకా, వీదండ జేరు మా Ta: 


. భూరమారవుణ, భారము బాప, రార్మాశ్లీ రామా, 


రశ్షింపరాదా, రాజలలామా, యేీర్‌ నీసాటివా, 
ర్‌-జేడు జగముల, కారుణ్యాంబుధు లై నృ భువులు వెదకిన 
గాని ॥కో॥ 


= కొరుణింపరాద్యా శరణని వేడి మొర సేతముగచా, 


పరులను వేడు నరుగనుగాద్యాా, కరుణింపరా, వళి 

కలుపాత్యుడై న యా, కాకానురుని మున్ను గాపాడితివి 
గాదా [కో! 

పుష్పా(దివాసా (బోవుముబేవా, పుండరీ కాయా(బోవగ 

(వతేము, బూనియుంటివిగా దా భువిలో నీకొకమూారు 

బూని [పణతిసేయ, బొంగివారల భయము బోదోలుదట 
గాదా 1కే 


+ పంకజనాభా పాదముబట్టి (పణుతింతు గాడా 


యింకనై న నన్నేలగ రాజా, పొంకముతో లింగం 
వెంకటరావముడాసు జంకుదిర్చువానివంక [వాలగలేడా !కో॥ 


రామా రక్షింప వే 
(సౌరాష్ట్ర, రాగం - ఆది 
రావు శ్రీరామ రశ్షింప వేమమ్ము రాజలలామ 
రామ (ప్రణతసు(కామ విజిత భృగురామ 
మనోవాధనావు నుభావ 1రావు॥ 
తెరి 


274 


మి న్నే రు 


శ్రీమనోవారోశామ సుగుణసంభామ 
మనోజ్ఞ రుచినీమ కై త్వ్యపంగామభీమ 
బలభూము కామద శ్యామ 
కోవుల'భామ లలోమె | రొ ము 
గట్లికృపనించు భ కుడ చేపట్టి రక్షించు 
వట్టి వట్టి (భమ గట్టిపెట్ట బలు 
జెటివని నినుబట్షితి వేలుపు వెట్లుతుండనుచు 
మం &ం వ్‌, 
దొట్టినభ కిని దెట్టిన, గొట్టిన, గట్టిన విడువ రామ 
వలరావేమి కిలిచిన పల్క. వేల నాసామి 
“తొభజాల నన్నేల వేల కరుణాల నాల 


శుభిలీల నీలరుచిజాల జాల మిటులేల 
పన్నాల (బహ సరిపొల నలీలా 


మేలు కొలువులు 
కృష్ణా మేలుకో 
(భూపాల రాగం) 
బంగారు చెంబుతో పన్నీరుపట్టుకు పణతి రుకి ్రణివచ్చి మేలుకో 
రంగైన బంగారు శంగేల బూనుకు తరుణి సత్యవ చ్చె క్‌ 
దంత కాష్టముబూని 'తామరసావ్నీ నుదంతవచ్చియున్నదది 99 
అంతకుముం చే రుమాలు పట్టుకు జాంబవంతునినుత వచ్చె 59 
పొందుగకస్తూరి బరణి పట్టుకు కాళింది వచ్చియున్నది 93 
అందముగ నిలువుటద్దము పట్టుకు మిత్రవింద వచ్చియున్నది ,, 
బాలభోగములు పంచదార తేన భద తెచ్చియున్నది గా 
వాలాయంబుగ తాంబూలము పట్టుకు లతు.ణ వచ్చి నిలుచున్నదది ,, 
ముదముతో ఏణ వాయింపుచు నీశేజ వదన రాధవచ్చె + 
పదహారువేల గోపికలు సాగటాల సఫాళి దెచ్చియున్నారు ౫౩ 


భక్తిసాహి త్య ము 275 
కృష్ణుని మేలుకొల్పు 
రాజగోపాల; - రాజరాజాభోేగి - రాజతీల్పము 
నుండి బేవయ్య్యా, కసూ, "లేజపుంజములతో రావయ్యా Rep] 
1. అరుణోదయంబాయె నంభోజములు విప్ప, అదుగా 
తూర్పు వే” లేవయ్యా, కృష్ణా, అఖిలలో కాధీశ్ల రావయ్యా 1రా॥ 
2% వాతపోతములల్ల , ఆతతము దిశల వీశలముళ 


ప్‌చజై లేవయ్యా, సకల, భూ తాత్శక "వేగ రావయ్యా boi 
లీ. శ్నీ(ప్రముగా నదుల విప్రవ రేణ్యులు దోగి వేద పాఠకు తరి 
లేవయ్యా, క్ష్‌, వేంచాంత సం వేద్య రావయ్యా రా! 


4. పూనిడాసకోటి స్నానాదివిధులకై , సంభారములు దెచ్చె 

లేవయ్యా, కృపాం సకలామార సేవ్య రావయ్యా toi 
5, నవవీ తాంబరముల, నానాభావణముల, నాతి రుక్మిణి 

"దెచ్చి. లేవయ్యా, (శ్రీమన్నారాయణా చేవ రావయ్యా 1రా॥ 
6. సకల గంధములను సమకూర్చి (పీతితో, సత్యభామయు 

తెచ్చె, లేవయ్యా, న్న సత్యసంకల్ప కా రావయ్యా Ren) 
7. జాజిపూలసరుల భొజనముం దెచ్చె, ఫభామజాంబవతి 


లేవయ్యా, భ క్ష, భవబంధ మోచక రావయ్యా h"రా॥ 
రి. నుందరియెన కాభిందీ తాంబూలము లందముగ 'బెచ్చె 

లేవయ్యా, కృష్ణా, నందనందన "వేగ రావయ్యా oi 
9. మి(తేవిందయు నీకు, చిత్రమైన “శ్వేత, చృ(తము దెచ్చెను 

లేవయ్యా, కృపా, చిత సచ్చారి[త రావయ్యా noi 


10. తరుణి నాగ్నజి త్తి ధవళ చామరములు, ధరియించి 
నిలిచేను, లేవయ్యా, స్‌ ఖా దమితదై తృజూల రావయ్యా రా 


276 మీ న్నే రు 


11. భ_చాదేవియు నీకు బవావిధములుగాను, బాల భోగ 
మున్చ, లేవయ్యా, సకలభ్యదసంధాయకా రావయ్యా ॥రా॥ 
13, రమణి లతుణ వ(డసయు_కృమైనట్లి, రాజభోగము 


గూర్చె, లేవయ్యా, (శీమ(డాజనగోపాలక రావయ్యా | రా॥ 
18 నూరుపదహోక్వేలు నారులందరు నిన్ను జేరి సేవించేరు 

లేవయ్యా, కృష్ణా, కోరికరిజేర్చ రావయ్యా ॥రా॥ 
14 రాజులెల్ల మకుట రత్న దీపముల్క నీ - 'రాజనమిచ్చేరు 

"లేవయ్యా, కృష్టా, 'రాజూధిరా జేంద్ర రావయ్యా రా! 
15. భావ్యుకారులు నిన్ను, ఛాప్యార్గములచే సంభావీ.౦పు 

చుండిరి లేవయ్యా, కృష్ణా భాపూపతిజనక రావయ్యా hol! 
16. ధర్మవరములోని, దాసగణములనెల్ల, దయజూచి (బోవ 

లేవయ్యా, కృష్ణా తగు సింహాసనమునకు రావయ్యా | రా॥ 
17. చారుకుడను, రథ సారథిరథమును, గోరిసిద్దముచే సె, 

లేవయ్యా, సభం - జేర గరుడధ్వజ రావయ్యా h-రా॥ 


158. వినతుడగుచు లింగం, వేంకట రామదాసు, వినుతింపు 
చున్నాడు లేవయ్యా, స్వామి, వేగ మాతని (బ్రోవ రావయ్యా! రా॥ 


వీరరాఘవలేరా 
ప! తేర నాపాలి (శ్రీ/ఏీరరాఘవ లోకా 


భార మాధవ, కేరి లేరా || లే! 
కారుణ్య నాగర కలువపదూర నను 
కరుణింతువు వేగ లేరా Ic 


అ(తివసిష్టాది మునులు మోాశృపగోరి 
పాతు లై యున్నారు లేరా 


భక్షిసాహిత్యము 


పద్భమి(త్ర వంశోద్భువ గో_త నారద నుత 
చారి(త పవిత లేరా 

తెల్ల యేనుగువచ్చి వాకిట నున్నది 
నల్లని నాసామి లేరా 

కొల్ల గాదు జగమెల్ల యేలెకు రఘు 
వల్లభ యిక న్నిడలేరా 

అభ్యాంగనము నీకు నమరంగ 'జేసెడు 
ననువైన వేళాయె లేరా 
సభ్యులందరుగూడి సాజూత్మ్క-రించిరి 
సంశయములు మాన్న వేరా 
పరమభక్సులు నిన్ను (వాద్దింపుచున్నాారు 
పన్న గేం[ద తల్ప లేరా 
వరభ(చాచలమున శరణాగత(తాణ 
బిరుదుబూనిన తండి లేరా 

నిరతము సంసార భరము హబాపెడ్‌ భక 
వరద నీతారామ లేరా 

తూము నరసింహా టానుని వెరవకువుని 
వెంటదిరుగు వేళాయె లేరా 


వె కుంఠవాసా లేరా 
(భూపాల రాగం) 


శేశవ యని నిన్ను వాసిగ భక్కులు 
వర్ణించుచున్నారు లేరా 
వాసవవందిత వసు చేవనందన 


277 


rdf 


II} 


ri 


[లే 


| "లే! 


Il 


చైకుంఠపురవాస లేరా |! తెల్ల వారవచ్చెను లేరా! 


578 


ర్స 


౮, 


మి న్నే రు 


నారాయణా నిన్ను నమ్మిన వారిని 
కరుణ(బోతువుగాని లేరా 

శరణన్న విఫీహణాదులను (బోచిన 
బిరుదు సీకున్న దిలేరా 


మాధవా యని నిన్ను యాడవులందరు 
మన్నించుచున్నారు లేరా 

మందరగిరిధర మణిభూవణ ధర 
సుందర రూపుడ లేరా 


గోవింద యని నిన్ను గోపికలందరు 
గొల్ల వాడందురు లేరా 

చల్ల నిచూపులు తెల్లనినామము 
నల్లని నాసామి లేరా 

విమ్లయాపముదాలి వి వరముకౌరిగిన 
విమ్షు స్వరూపుడ చేరా 

దుష్ట సంపహోరక దురితము తెడ బావ 
దీనదయాకర లేరా 


మధుసూదన నీవు మగువలతోగాడి 
మరచి ని(ద్రించేవు లేరా 
ఉదయార్క. బింబము ఉదయించు వేళాయె 
వనరువాలోచన లేరా 
శ కాదివినుత త్రివిక్రమ రిపుహార 
చ(కాయుధధర మేలుకో 
శుకాది(గహాములు నీసుందరరూపము 
చూడగోరు చున్నారు లేరా 


fal 


|| dl! 


Te) 


1 Bll 


11౨! 


| త 


8, 


9. 


10. 


1k 


12. 


18. 


భక్కి సాహిత్యము 


భూామోాసురుడవై భూడానమడిగిన 
పుండరీ కాక్షుడ తేరా 

మున మొప్ప వామన నామము డాల్లిన 
వామనావతొరుడ లేరా 


శ్రీధర గోవింద రాభామనోవార 
యాదవకులతిలక లేరా 

రాభావధూవుణి రాచిలుక పంకింది 
బోధ తెలుపుదుగాని లేరా 


వాపీ కేశ భూమిలో మంచివార్శలు దెచ్చి 
వచ్చికూర్పున్నారు లేరా 

ఖర దూవణ్రాదుల ఖండించినటువంటి 
కరుణా కటాక్షుడ లేరా 

పద్భునాభుడ నిన్ను. పఉద్శభ వాదులు 
ఛారకు డనియేరు తేరా 

పరమపావనమైన తారకనామము 
నమ్మిగొల్బుచున్నారు లేరా 

ఊామోదర నీ నామము దిక్ళాని 
చాసులున్నారయ్య్యా చేరా 

దాసాను దాసులను దయతోటి (బోచేటి 
ధర్మము పాలింప లేరా 

సంక ర్త ణ నావముము సాబు దాల్చినావు 
సరవి లెల్ల వారె వేరా 

భావమూమణే సత్య భామ రమ్ముటంచు 
భామను పంకింది లేరా 


279 


|| ₹|| 


Il Bll 


fall 


| త 


ual 


KE! 


280 


14. 


15. 


16. 


18. 


19. 


మున్నేరు 


వాస్తుచేవ భ క్షనరజనపోవక 
వను జేవనందన తేరా 
కంససంహోరకొ కలువము తెడణొప 
కరుణాకటాక్షుడ లేరా 
(పద్యుమ్న నాముడ ఖక్టూర ఫలములు 
కానుక లాఇ్బాయి లేరా 
కానుక లందుక కరుణతో (బోచేటి 
కరి రాజవరదుడ తేరా 


ఆదిబేవ వరద అనురసంపహోరక 
అనిరుద్ధ నాముడ లేరా 
అఖిల జంతున్రులకు ఆవోరమియ్యవ లె 
ఆదినారాయణ లేరా 
పురుషోత్తమా నీదు పుణ్యచరిత్రము 
భూమిలో వెలిసింది లేరా 
శరణాగత తాణబిరుదు నీకున్న ది 
శచిధరసన్ను త లేరా 
అనుదినంబును భక్తజనులను (బో చెడి 
అధోతుజా నీవు లేరా 
ఘనమైన రుక్షిణి "కానుక లంపింది 
కరుణ బోతువుగాని లేరా 
నరసింవాయాపము నరుదుగ దాల్చిన 
నరహారిభాపుడ లేరా 
నారదాదిమునులు నమ్మిళొలిఇెద రిబె. 
నందతనూభ్గావ లేరా 


| తె॥ 


| ౮|| 


| చ 


1౭|| 


1 ఆ|| 


Ey 


| al 


శి0. 


21. 


22, 


23. 


భక్తి సాహిత్యము 


అచ్యుత మాధవ అసురాంకక హరి 
అమ నేం వ శండిత ణా 

స్వచ్చమైన కేవషకియను డంకురు నిన్ను 
జగ బేకనాధుడ లేరా 


(శ్రీజనార్టన నిన్ను నేవింపవలెనని 
(శ్రీరుక్టిణి వచ్చింది లేరా 
సుందరముఖులతో సాక్షి ని(దించేవు 
సొంపెల్ల టెలినేను లేరా 
పాపపు రక్క-సిపాలు (చావినటి 
చేందనాముడ లేరా 
పాపము లన్నియు పార(దోలినట్ట 
భ్‌ వ్యచరి(త్రుడ తేరా 
(శ్రీకృవ్య నీతోడ చఎెలులందరుగూడి 
జలక్రీడ లాజేరు లేరా 
చెలుల వలువలన్ని చెట్ల బెట్రినటి 
శేపాదివానుడ తేరా 


నల్లని నాసామి 


తెల్ల వారె నమ్ము చెల్ల నే నేమందు 
నల్లని నాసామి లేరా? 
మరల పడుకునేవు మసలుచున్నావు 
మర్యాదగా దిక పోరా 


కలకల మని పశీ గణములు కూెసెన్న 
కాంతుడ యిక నిద "లేరా. 
36 


| a 


1 2|| 


ఎక్‌. 


1 తే| 


| తేల॥ 
a) 


289 


మి న్నే తు 


జలజారి కాంతులు వెలవెల బా లెను 
శలుపు దీసి చూడు లేడా 


తరుణు లందరు లేచి దధి చిల్కు వేళా మె 
తడవుండ రాడింక లేరా 

అరగంటి చూపుతో నట్టిట్టు చరాచేవు 
నెరజాణనాదువు తేరా 


నోవీమనోపహార గోవర్థనో దార 

నాపాలి యదుఏర తేరా 

కాపురము (కొ త్త గడును రా లాయ త్త 
సీపుణ్య మాయెను పోరా 


గుసగుస మాటాడ కూడ దంచే నీవు 
గుప్పెత్తుచున్నాను లేరా 

పసితనం బేకాని పెద్దతనమును లేదు 
బాగాయె నిక చాలు పోరా 


బాల గోపాల శ్రీలోల సత్యా పాల 
వాలధర్శ లేచి రారా 
బాలుచా లీరీతి (పాలుమాలగ నేలా 
వేళగాదు వేచి పోరా 


పొముంటి ననుచు నీబుద్ధిలో నెంచకు 
(పొద్దు లేదని యంటితే రా 
దీపకాంతులెల్ల తేల తెల నయ్యెను 
దేవ దేవ మేలుకో రా 


॥ తెల్ల ॥ 
Mn 


J తెల॥ 
ae 


| తేల॥ 
ea 


॥ తెల్ల || 


| తెల॥ 
మ్‌. 


[తెల॥ 
ళాల 


భక్తీ సాహీత్యము 283 


ఈకేడు లోకములు సనీనోట తల్లికి 
నెరుగ జూపిన సామి లేరా 
కారుణ్యమూర్తి నా నేరము లెంచక 


కరుణయుంచి లేచిపోరా | తెల్ల! 
న్స్‌ జగన్నోహానరూపము కనులార 
చే జూడగోరడ జేరా | తెల్ల | 


శ్రీరామచంద్ర మేలుకొలుపు 


ఏ మేలుకొను (శీరామచం(దా 
మేలుకొను సత్కీ_ ర్తిసాం(దా 
మేలుకొొను సీసేవకులము 


eX 
3C 
ల 


మేలుకొనువుయ్యా ! మే! 
శీరవారిధి శేమశయన్క, (శ్రీరమామణి పదములొత్తగ 
నిదురబోయెదు నీదుభక్కులు నెగులు పొగలగను 11 మే! 


సోమకుడు వేదములు దొంగిలి, సాచ్చె నంబుధి నంబుజాసను 

నోమి వాని సముద్దరింపగ, నోలి మేల్కానుమూా 1! మే! 
మందరము పాల్క-డలి మునుగు నమందగతి పై శ త్తి యమృతము 
విందుచేయగవలెను సురలకు ముందు మేల్యూ_నుమా 11 మే!!! 
ధరణితలమును చాపచుట్టుగ్య దనుజుడల్ల చె చుట్టుచుం డెను 

తవిలి వాని వధింపగావరలె దయను మేలొ_నుమా [| మే! 
చేవుడను నేనుండ వారి గిరి, చేను డందురు చూపుడని భ 

'కావళిని బాధించు చానవు, కావరము నణప 1మే] 
రాశుసుల (పభ వేచి సాధుల, శికులకు పాల్ప్సెయు చుండెను 
ధక్షణము కృపసేయగా, (ప్రత్యేకుమగుటకును మే 


984 మీ న్నే త్రి 


ప వార్ష అద్య అల 
అప్పకవ్నము (పజల పెక్సైడి దుష్టుతలా నరపాలకుల పద 


(భవ్ర మొనరించి రామరాజ్య (పతిహ నిలుపగను 1మే॥ 
లంక రక్కసి చొరలదోొర, అక లంకయగు మాలక్షిభూమిజ 
శంక లేక హారించె తత్కుల = మింక నింకింప || మే॥ 
ముర శ్రమున కొన్న రాజ్యము, ధర గ్రనియతిని గోర నీయని 
దుర్శదుఅ దుళ్ళాసనాదుల తుదిని ముట్టింప || మే! 
గగనమున కనపడక తిరుగుచు, జగములను వీడించు (దచోహూుల 
విగత(పాణుల జేసి మౌాకిల్క సుగతి వగుటకును || మే! 
మేలుకో కోటయ్య 


ప! మేలుకో కోటయ్య మేలుకో జగమెల్ల 
యేక చకముగాను మేలుకో 
వాలాయముగ జనుల పాలన చేయను 
ఫాలలోచన నిద మేలుకో | మేలుకో! 


"తెల్ల వారవ చ్చే యెల్ల మందకొండ వెలసి 
కోర్క-_లిచ్చిన సామి మేలుకో 
నాలుగురాజ్యాల నరులంత వచ్చిరి 
నాగభావణ నిద మేలుకో 
కోటిపభలు చాల కొండ చుట్టున్న వి 
కోరి మునులు జూడ మేలుకో 
అండబాయక జను తెండలో నున్నారు 
మండలాధీశ్వర "వేగ మేలుకో || మే 


భ క్కి సాహిత్యము 255 


చెరువక జనులెల్ల హారహార మిమ్ముల 
ఆర్భాటములు చేయ మేలుకో 
ఆలించి జనులను పాలనచేసెడి 
నీలకంఠ నిద మేలుకో 1 మే॥। 


సతిపతులందరు సంబరం చేయుచు 
సరిగంగ లాడిరి మేలుకో 
సరివచ్చు కె లాసమునుచు యల్ల మందన్‌ 
వరకవులు (ప్రార్థి ంప మేలుకో సమే 
బిందుకళాతీత మెందుజూచిన నీవు 
సందు లేకున్నా వు మేలుకో 
కొందుకూరంబను కాచి రశ్షింపను 
ఇందు జేఖర నిద మేలుకో |] మే।|! 


అంబ మేలుకొలుపు 


పల్లవి! తెల్ల వారవచ్చె ముల్లోకపావని 
మొల్ల సుగంధిరో మేలుకో 
తల్లివి శ్రీశైల మల్లేశు పట్టంపు 
నిల్లాల జగదంబ మేలుకో |B 
శ్రీసతి (బ్రహ్మాదిసేవి తాం(ఘీవాస 
లీలావిలాసిని మేలుకో 


వాసవవారి కములాసనవందిత 
దాసజనాథారి మేలుకో 1B! 


వ56 


మిన్నేరు 


పాశఖడ్లకుంతలాశ చక్రసన్ని 
చేశక రాంబుజ మేలుకో 

ఓసర్వమంగళ యోసుధీధామ మహి 
పూసుర సంహారి మేలుకో 


కుంకుము మలయజ పంకలి ప్త చేహ 
ఓంకారరూపవిణీ మేలుకో 

ఇాంకరివి దివ్య శంఖము తోడుత 
జంగము (మొక్కే-ను మేలుకో 


ఓ 0౦కారరూవి గభాంకున పాణి మ్బృ 
గాంకవాలిభారి మేలుకో 

కంక ణమంజుల కింకిణి కాటంక 
కాంతిధగద్ధగ మేలుకో 


శివకాశి గంగ 


ప॥ మేలుకో ఆకాశగంగ మేలుకో ళివకాళిగంగ 
మేలుకో భంభునిరాణి మేలుకోవమ్మా గంగా 


'వెలసితివి నీవు శివకాలీయందున 

వేడ్క_తోను గన్నతల్లీ గంగా 

గో(తాన్నుంచి వచ్చెవమ్ము ఘును రాలవుగా గంగా 
ఛాగీరథుడు నిన్ను తెచ్చెను 

పరిపరి విధముల సో(తించి 

ఛాగీరథునివంటి భక్ర్తులము గాము 

వణతి సీకిపుడు గంగా 


1 ₹|| 


13 


| 3} 


| మే! 


| మే॥ 


1మే॥ 


భకిసాహి త్య ము 


తూర్పు తెల్ల వారే నమ్ము 

తూలనాడక మ్మ కన్న తలి తేచి 
మోతుమియ్యవమ్మా గంగాభో వాని 

మేలు పవళి_స్తే విక్వేశ్వరుని సన్నిధి పణతినీవు 
సంతోవముగను కన్నతల్లి 

మోతయవియ్య వే ఘునురాలవు గంగా 
అసివరుణామధ్య నిలిచి అమ్మారో 

యాేయి (గక్కుూన 

స్నానానికి వచ్చి నిన్ను తరుణీ తేపితిని గంగా 
కడప కర్నూలు రాజ్యములనుండ్‌ (పజలందదు 
వచ్చి నిలిచిరి భుట్టముల నిండిరి 

తల్లీ భునురాలవు గంగా 

గరుగుగుండము దగ్గర నీవు 

ఘనముగా శివగంగ వయికివి 

ఆది మణికర్ణిక వయితివి అందముతో 
పవ్వళించిన అతివ మేలుకొనుమా గంగా 
నిన్ను నమ్మకు వారు వచ్చిరి 

నిజముగా శివకాశి కిప్పుడు 

కన్నతల్లీ మోతు మి.న్యూ వె 

కపట ముంచక్ననూ, గంగా 

సతిపతులకు వెరాతువిం చ్చి 

సంతోవముగాను గంగా 

శేగలేచి మూకమిచ్చి వెలదిరో శివకాళిలోపల 
ఫతితోడ మేలుకొనుమోా పణతి (శ్రీగంగా 


287 


మే 


| మేు॥ 


[మే 


1 మే! 


| చమే॥ 


1మే॥ 


(మే 


2 


మి న్నే రు 


సతిపతులు కూడుకుని సరిగంగ స్నా నమాాడిీకి 

వారికీ వరాయమియ్య వె తరుణి యావేభళ గంగా 
మేలుకో ఆకాశగంగా మేలుకో శివకాలిగంగా 
మేలుకో శంభుని రాణి మేలుకొనవమ్మూ గంగా 


రంగనిభ క్రి హెచ్చరిక 


(పున్నాగ - రూపకం, 
రంగా భవభంగా నత్సంగా ఉత్తుంగా 
గంగానుత చరణ భుజంగా హెచ్చరిక 
ధీరా సువివారా ఫణిహోరా ఘనళూరా 
జారా మురవార వరసుకుమా రా హెచ్చరిక 
లీలా వరచేలా సువిశాలా నరఖేలా 
బాలా మధుజిత బుధపరిపాలా, హౌచ్చరిక 
శారీ నెల్టూరిపురవిపోరీ సువిచారీ 
నారీమణి హృదయ సంణారీ హాచ్చరిక 


(ర్రీరామ హెచ్చరిక 
(శంకరాభరణము, 
(నీ సన్నుత బలభిన్ను త (శీతా జగదీశా 
భూసురవాలక నురపోపా హాచ్చరిక॥ 
సుందర మృదు మందస్నిత శోభాశితసులభా 
కందర్చ సమానాకృతి కలభా హాచ్చరిక॥ 
(శీమానిత పరిపూరిత్‌ కామా /షణనీమా 
రామా యేనుగుల మవాల్‌భఛావూ 'పాచ్చరిక॥ 


| మే! 


గరం 


[రం 


[రం! 


[రం॥ 


భి సాహిత్యము 289 


ఆనందముతో డెంనము ననువందగ (బేమా 
మూనిన (క్రీమానినితో పొందిన హాచ్చరిక 


(శ్రీరామ (బహోస్దర్చిత శీలా శుభలీలా 
శ్రీరామా వర-కాంచనచేలా హపాచ్చరిక॥ 


దీవము 


(తోడి - ఆది) 


సల్ల వ్య్‌- ద్‌పం దర్శయామి యనుచు 


A 


దీపము నిచ్చెద సామి దీ! 
దీపము తె లోక దీపము, విజ్ఞాన 

దీపము రఘుకుల దీప ముదంబున ॥దీ॥ 
అజ్జ్ఞానాంథ కార మార ౯ దివ్యా కార 

విజ్ఞానమయ సార విదితకృ వాపూర ॥దీ॥ 
పన్నా ల రామ(బహ్మ్మార్సిత కామ 

సన్ను తేగుణభామ శరణు నీతా రాము దీ 


పాండురంగని ఆననం 


లవి; వాలీంచ రా పాండురంగా 
ఆసనంమిోాద కై సేయగటదె। 
భాసమాన చిద్విలాసా మహోన్న తా 
తగటు బంగాకున నిర్మించి నవరత్న 
స్థగిత మయినట్రియు వినుతా 
విభ్యు_క్ర విందు కోణములు వెలయ 


నిర్శించినా వింతాయెనా శీచీ! 3 
37 


|-సాతిం॥ 


393 


290 మిన్నే రు 


ఆగమములను గాలించి యోగివరులన్‌ 


ని ఈయోాగించు (నీనిత్యా 

(శ్రుసఖ వాణీశ ముఖులు నీ 
సేవ నచ్చి దాసులై వచ్చిరి 

తమ పాదపద్మ్నాలకు తగి లెడునటై 
సు_బహ్నణ్య మానసనమున 


నె వేద్యము 
(సౌరాష్ట్రాము - అట 


పల్లవి: చెలగి భుజింపు రాఘవ నీ తాచేవితో 


పాలం 


9 


|i! 


అప, ఫా తెలినులి వెచ్చనన్న్నము - తిమ్మినంబులు పాయసంబులు 
పలు తెరంగపల పిండివంటలు-తలుకు బంగారు గిన్నె లనుంచిరి ॥ చై! 


1. బూరెలు బొబ్బట్లు పోలీలు లాడూలు 
గారెలు ఖజ్జము లతిరసాలు సారెకు 
కక్క-ర లుక్కె_ర 'లక్క్కువ చక్కెర 
చిక్కు-ని మక్కువ నుంచితి 


౨, పనసతొనలు ననటి పండులు 
తనివితీర ఖర్జారపండులు 
మనను వచ్చిన యనాసపండులు 


5. మంచి చెరకు పానకంబులు 
మభ్య మభ్య పానీయంబులు 
నుంచితి పన్నాల రామ(బవా సూరి 
నొొప్పూగ వరముల మెప్పించు నాసామి 


Eo 


Ih 


భక్తి సాహి త్య ము 291 
కుక్కు చేశ్వరుని ఆరగింపు 

పl ఆరగించు కుక్కు కుశ ఉమామహేశా 
ఆరగించు కుక్కు. కేశ ఉమామహా శా lel 
ఆరగించు కుక్కు. కేశ అరటిపండు మామిడిపండ్లు 
వేరుపననపండ్లు గంగానారికేళ ఫలములు 
పాలు పెరుగు నేనె జున్ను పంచదార మోగడలను 
చాల చెరకుపానకములు సరసభి కృజనము లొసగ ఆ|| 
వరుగు లప్పుడములు మంచీ వడియములును 
క డియములును మిరెప'చారు తిమ్మనములు 
కర్ణ కాయ లట్లతోడ 
బూ ర లరిసె లప్పములును గా రెబొబ్బట్లనెయ్యి=ా రు 


పప్పుపచ్చడులును కూరలన్న మమృత వస్తు sl 

అర్హ వోద్ఫ్మూతగరళ మశ నమింక జాలునదియె 

స్వర్శరత్న పాాశలందు వడ నేపోతముగను isi 

(పాక టముగ మంచిపండుటాకులను వళా్శాగములను 

జోకై న ముత్యపు సున్న మించు కంత వడు ॥ ఆ|| 
భక్తి వాను 


(హిందూస్థాని - తోడి) 
పల్లవి పాన్నును వెయ్యా శే పడతులార పసిడి చేమంతితో 


పడక శృంగారించి పా 
జివ్యాది పునుగును మువ్వగోపాలునకు 
నవ్వుచునుం డెడి నవ మోహానాంగునకు | పా! 


*వళ”గము== గం్యడనీ (అనగా నడిమికి కోయని వక) ఇది వక్కాలలో 
'ోష్టమైనదిన్నీ డెక్క_పట్టనిదిన్నీ అని చెబుతారు, 


299 మి న్నే రు 


జాజివిరులతోను రోజపువ్వులతోను 

వాసనల్‌ మెరయ వనితలార గూడి hపాః 
పంకజన్నేతునకు పరమదయాళునకు 

పరిపరివిధముల పడక శృంగారించి 

అలివేణి వాసునకు అభయదాయకు డగు 


వెలయు స ర్వేశునకు వరూాలాధారునకు వా 

కోరిక లెల్ల నొసోడు ధీరునకు 

వర కేశవపుర వానునకు నిల కసా! 
ధూప మిదిగో 


పల్పవి! ధూప మిదినో చంద్ర కేఖరా 
మాపూర్వజన్న పాప మణచ ఓదయాకరా ధూ॥ 
అ. ప. కోపతాపములను, సర్భవ్యాపకా అఘకూపవమంత 
బాపి భక్త వరుల (బ్రోచు నాపరంజ్యోతికిపుడు ధూ] 
లతయ్యలతు.ణ విచక్షుల - రశ్షించి గణా 
ధ్యత్షు. సీకటాశు ముంచరా ॥ధూా॥ 
సావి గాజగములన్ని - కువ్నీలోన నిల్పిబోచి 
దశ్షు గర్భమణచి నట - మోత.మిచ్చున్న్వామి కిపుడు ॥థూా॥ 


దళావతార మంగళహారతి 


(వీళవారి రాగం ఆది తాళం) 
ప! మంగళ మనిపాడి మందయానలు గూడి 
పొంగుచు రాములకు హారతు లివ్వశే 
మంగళ పోరతు లివ్వ రే 


భక్తి సాహిత్యము 


393 
1 సోమకాసురు (దుంచి సామాది వేదములు 
సం(గహించి విధాతేకు (వేమా నొసగినట్రి 
సామజవరదుణా మ త్యావతారునకు మంగళం 
రామామంగళం నుం! 


2 సురలు అసురులు మందరము కవ్వముచేసి జలధి 
తరచుచురాగా గిరిభారము (కుంగి తిరుగకున్నాా 
మందరము వీపున నెత్తి మోయు విన్షువుకు $మం!1రా॥మం॥ 

కి ధర చాపవలె జుట్టి శిరముసం దిడుకొన్న 
పీరణ్వాకు (దుంని ధరను తిరిగిఖూజనుల కొసగ్‌ 
వారి నరసి (బ్రోచిన (్రీవరహోవ తారునకు 


1నముం! రా॥!వుం 
4 వారివారి యని యనుదినమున బల్కు- శ్రీ 

హరిభ కు (ప్రభ్లూదు నరసిపోచి హీర ణ్యకశిపు 

శిరము చేదించిన నరసింవాునకు 1ముం1॥)రా[ముం॥ 
ఐ బలిని మూడదడుగు లడిగి పుడమినణగ దొక్కి- 

బలికి మోతు మిచ్చిన వామనావతారునకు _|మం॥రా॥మం॥ 


౧ జమదగ్నిగర్భవాసమున బుట్టి 
యిరువదోొక్క-మారు భువిలో రాజులగొబట 


మహిని భూసురులకు దానమిచ్చిన 


పరశురామావ తారా ॥మం॥రా॥వుం॥ 
7 ఇనవంకమున బుట్టి శంభుని విల్విరిచి 


జనకనుత పెండాడి రావణుతల (దుంచి 
ఛా 


రమణి నేలిన రామూా]॥మం॥"రా॥ వుం! 


294 


మిన్నేరు 


గ్‌ సామజపట్రణంబు సాగరంబులో గలుప 


నాగలి వైచిన కరుకాపరునకు 
ఈయూ బలరామావ తారునకు. lనుంl|రా!|మం॥ 


“8 బుధ్గావ "తొరమున బుద్ధులు ెరవి నరుల 


10 


హాద్దులేక: 'యేలి | వేపల్లెలో. వెలసిన చిన్ని కృష్లా॥మం॥రా॥మం॥ 


కల్క్యవ తారమున పృధ్విలో ఖలుల (దుంచి 
పురుషో_త్త ములో బుద్ధితో వెలసిన 
జే జగన్నా ధావశత్రారా 1మం॥రా॥వుం॥ 


1 దశావతార శబ్రములు. 


తద్దీనుతదీనుత: తహాతతవాత తి త్త వాత 

యుంతరితరితరి తధణాకిణ తకిటకిట తధణాతరి 

"తాకు మ్యుకితకీి యొకితణక హామి కిగల 

పోమకాసురుని బట్టి కొట్టి వేదములు బెచ్చితినా 

మత్యావ తారా జ మత్యావ తారా డై ముత్యావతారా॥ 


కకుంధరికిట కకుధరికిట దరికిటతక 
తళాంగు ధిమితక తధిగణతోం 
సురానురులు నుధకొరకై. మంధరగిరి చే దుగ్దాబ్టిని దరువగ 
గీరి గుంకిన మరి వరువకు డంచును గిరియెతి మరిసురులను 
బ్రోచిన కూర్చ్మావతారా జై కూర్శావతా రా 

జ కూ ర్మావతారా॥ 


ప్‌ దధీదిత తోం 'తాకిటకిటరుం రుం రూూకిటరుంరుకిణనకత క 


దధిగిణతో oll 


6. 


భక్సి సాహిత్యము 295 


అతలతలనుతల మహోతల రసాతిల తలాతల 
పాతాళంబున జొచ్చి పార ణ్యాత్లుని గెలిచివచ్చిత 'వరావో 
వ తారా వై వర పజళవ "తారా త్రై వ రాజ+4వ తా రా 


'జేచుకిటతక రపుంకిణనక తకనాంతత 

రంత కత కుంచిక్క_ధిక్కు.తక దదిగిణతోం॥ 

పరిపరివిధముల (పహాదుడువిము వారివారి యనుచునుయొర 
విడ ఘనముగ నురమున స్తంభము విరచుక వెల్వడి 

కొరకర హీరణ్యక శ్యాపు నురమును చరచి ర_కృముసరగున 
(దావిన నరవారి నీవని మరిమరి పొగను 

కరుణజూడు కరివరద మహారాజ సలాం, నర, 


రొంజ్యకవ తారా నర సింహావ తారా నర సషింజోకం వాతా తా॥ 


జకజకజరకకిణ “రుకిణ చెలిమిని మూడడుగుల చేతనుబలిని లి 
చిన భూమిలో అదితితనయా ॥శ్ర్రీ॥ 
అబామునా వ -తా రా డై బమామనావ తారా జ ఈభరామనా ఆతా రా 


తద్దిబిత ఏరప రా(క్రమభంజున దురి కాత్ఫుండైన కార్త ప్‌ర్యా 
ర్లునుక లుషము "అడలించిన ఘునుడవ్రుగ ద పరభురావమూవతారా 
పరకురావమూవతారా |వుహాోరాజసలాం॥ 


తకడికతక ధిండిక్కిడతక ఢింక్కిత్తృడతక ఢిక్కి.డితక॥ 
సతికొరకై దశముఖునితో శతపోరి వానివధించిన 
శరణాగ తరకుక శ్రీరామా [వుపహోారాజ సలామ్‌॥ 


తకిత రుం ధిమితకిటచ్వుం ధిమి హూలము చేతను 
హా_స్తిపురమును తృణముగా పెకలించి వాలము 
ముల్క్‌చేతను (పలంచాసురుని గలిచివచ్చితివౌె, బల 
రామాన తార్మా బలరావమావ తారా 


296 


9. 


10. 


lds 


మిన్నేరు 


ధణతక రునతక పాండవులను రశ్షిం చెడి 
కుండవిశయన భూస్థలిని - దుండగీ డగుకంసుని చెండాడిన 
శ్రీకృహ్ణావతారా, ,శ్రీకృష్ణావ తారా। 

ధణతత కిటతక గిణతయుణుత తకిటతకదధిగిణతోం! 
భూమిలోపల బౌద్దరూపము పాందుగధరియించి 

వృద్ధి గ లిగినశరముల రాశత్షసులను మర్షించి 

పొందు యాజగము (బోచిన బౌనద్దావ తారా 

ఇ తాన లలా జె ఇ దాఖలు లా! 


తీరుంతేరితేతక తయుంతకుంతరి తయుునధధంధీవు 
తకిటతకిటతక తధిగిణవోం॥ 

కలియుగాంతమున కలిగియు "వేగమే 

ఖలులను (దుంచిన కల్య్యావ తారా 

కల్కిో్యావ తారా జై కల్క్యావ తారా॥ 


ఏ తాళాల, చిడతల్క, హరిభజణనలు 


ఈభజనలు జానపదులు అందరూ చేస్తారు. తెలుగునేలనాలుగు 
చెరగులందూ ఇవి మిక్కిలి పచారంలోవున్నా యి. మధ్యను . 
దీపంసెమ్మెగాని, పొన్న చెట్టుగాని వెలిగించుకొని చుట్టూ నిల 
బడి చుట్టుకీర్యనలూ, అడుగుకీర్యనలూ పాడుతూ నాట్యంచేస్తూ, 
ముఖ్య్లమెన అన్ని తాఛాలమోాదనూ కీర నలు పాడుతారు, 
రాగంతోటీ,అభినయంతోటీ అన్ని రసాలు ఒక్పి స్తారు. తరచుగా 
కీ రనలకు శాలు వేస్తూవుంటారు. 

అభినయంచేస్తూ అడుగులు వేస్తూ నిల్చోవడం, కూరోవడం, 
వంగడం చూసే పద శ్రదళాలు వికసిస్తూ, ముడుచుకొెంటూ 


భక్తి సాహిత్యము 2g 


వున్నట్లు తోస్తుంది. వారిదృళ్యం నయనానందకరంగావుంటుంది-- 
ఏకు ఎక్కువగా "రావూాయణ*కథాకీ రనలూ, (శీీకృష్ణలిలా 
కీ రనలు వాడు తూవ్రంటారు. 
కొందరు పా(తానుకూలం7గా వేపాలు వేసుకుని ఏధినాటక 
ఫకీ,_లో కధనంతయాా (పదర్శిస్తూవుంటాకు. 
ఇటీవల ఉవాఖానాలు కూడా భజననాటకాలవగా (పదర్శింప 
జబకుతూ వున్నాయి. 
తాళాలు కెందుచేతులతోను, క(రచిడతేలు "ఆండు చేతులతోనూ, 
వారిభజనచిడతలు ఎడమచేతితోనూ వాయిస్తూ ఈభజనలు 
చేసారు. 
భజనపిలుపు షాట 

(ముఖారి-ఆది 
రండీ యలయక మారందరు రాముని భజనకు వేగ 
రండీ చిడతలు తాళాల్పట్టుకు రద్దినిచేయండీ 
మోారురండీ ఓభక్పులారా ఖండితోక్పులు పలుకరండీ 
"కార్యము జూడరండీ తెండి నూన 
తోచినకొద్దీ దీపాల్పెట్టండీ 
రండిరండి వారేరామ యటంచును 
పండితులయినను పామురులయినను 
మండిగలోన నఖండము నిలుచు 
నిండువేడ_౫ను పండుగ దొరకును! రండి 
గోవిండదగోవించా యనుచును ౫ుంప్రులుసూడండి 
మారు భావించి యివాపరములు రెండు భ కనిజూడలడీి 
నీవే నేనను జశేనేసేవంచును గోవిందుని మది 
నోరి భజింపుచు సావకాశముగ చక్కని(వేముల 
38 


298 మి న్నే రు 


సేవింపుడు మన చీీదము వదలును రండి 
అరటిపళ్ళు కొబ్బరి బెల్లము హోరతికర్నూరము 
తనివితీర గొబ్బున తెండి 'తాత్పర్యముతో ను 
మనము మనసులో మన్న నమోరగ మనవిచేసుకొని 
మూరలు జేర తనివిదీర ధనధాన్యములి చ్చును 
దినదినమును నోరిన సిరు లిచ్చును, రండి. 

రాముల వారిభజనలో రవ్వను దేకండి 

కాముతముల నడుగండీ మాలో ఖజ్జా పడకండీ 
స్వామి "వేడుకొన సౌఖ్యము వచ్చును 

దీనముతో మననెయ్యము హాచ్చును 

వేమంబున బలు సిరులును వచ్చును 

రామబ్రహ్మం రత్సణమిచ్చును Hఠoడి॥ 


భజన కీర్తన 


పరమానంద మే రాముభాజన నిత్యానంద మే రామభొజ వా! 
వృాదయానంద మే రామభజనా (బ్రహ్మానంద మే 
రామభజన హరివారుల తతృ్యముకన్నా EY 
పంచదార, దా శుపండ్లుతిన్నా, భక మించిమాధుర్యములేద న్నా 
పాలువెన్న భుజించుటకన్నా మధురమన్నా, వారినామమునిన్న ॥ప॥ 
రాజ్యుపాలనా మరియేటికన్నాా దివిజపూజ్యుని పూజించుమున్నా 
పరమభయములుపోయిఅుందర భ కి ముక్ప్తులొసంగుమిదయ 
మూరి ప 
వరద దాసాంతరాత సంచారి కరుణాసాగరుడై నమూరారి పీ 


భ_క్రిసాహిత్య ము 299 
(శ్రీరాముడు, సీతయేమాయనని తమ్ముణి అడగడం 


విళవాదిరాగం - ఆట తాళం 


భూపతి యువమూయొరా, లత్ముణ మీరు 
మూవదినా యొటు బోయెరా? 

థిమితకిటధగిరి గిణత 

ఆనీత యొటు బోయెరా 

తమ్ముడ వీనుమి జానకి యెటుబోయెరా భూ 


- భూపతి విడనాడినాశదురు వసి పి 


మాయరాశకును జెవడో మాయజేసె నేమో 

వాడివంక తీలయు త్రి చూడదు 

భగ్న మై వాడిల్లు భగ్గుభగ్గున మండు 

నట్లడివిలో సీతను విడనాడన్యాయమా 

తము డే వని చాల నము కొంటిని నిన్ను High 


పసిడిలేడిని జూచి పాదములబడె నీత 

మృగముకూడా చే వెల్లి వోతిని 

భూపతి వన్నె లకు తేటయిన వెలది 

బంగారుకన్య పుట్టిల్లై వదిలెను నట్టడివిపాలాయె 1 భా! 
పన్నెండు నెన్నెలచాయ పణతి పూబోడి 

పురుషుడే దై వమని పూజించుచుండేను 

భువి (బతుకదురా యానీత (బహ్మారణ్యములో 

కారుటడివిలో సీత దుఃఖంపుచుండెనో ఇజ్టరా ట్ల 
భూపుతి యానీత భూదేవికూతురు 

జనకునింటను నేను (1వుతో చెచ్చితి 


200 విన్నేరు 


మందయాన తనడెందములో మెంత 
కుందు చుండునో నాముద్దుతమ్ముడ ఇరా! 


5, మనల గానక నీత యింత కోకించనో 
వమిసేతుము మనము తమ్ముడా లతా 
ఎప్పటికైనను నీతను కండను జూచెదనా నేను 
ధరణిలో మ(ర్రిపూడిపురము సక్వేశరుడు 
నీత నడవుల పాలు జేసెరా తమ్ముడా 


శ 


రామబాణంచేత పడిపోయినవాలినిర్వేద న 


ప! ఎంతపని చేసిసితివి రామా ! 
నిన్ను వమనందును సార్యభామా ! 
1 అవతారమూర్తి వని అంద రనుమాటలను 
వమ్ముుచేసితి వేమి? రావూ! నీకులమ్మున కె దోసమ్ము రామా! 


2 ముచ్చటగ నాతోటి ఇచ్చవచ్చినరీతి 
సీమానసము అెల్పరాదా; నీకునై నే్యపాణములనిత్తు కాదా ఎంత! 


క్రి తమ్ము డేదో చెప్పి తగనిన్ను నమ్మిిం చె 
కెల్లనిజములు తెలియవలడా? రాఘనా! 
పొల్లుమాటలు తేల్చవల చా? (ఎంత! 


4 నిను మోసగించిన నీచు రావణు బట్టి 
సీకడకు నే గాంచు రానా రాఘవా 
న్‌ంయా శ్ర పాలింపబేనా లంత! 


భక్షిసాహిత్య ము 80] 


(ఆ 


* వైరకధ యేమిటని వచ్చి న న్న డిగినను 
హాచ్చు వేడుక చెప్పనా? నీకునె. 
ఇంత సాయము చేయ తేనా ఎంత! 
6. పదిమంది నినుగూడి పరమాత్ను డని యన్న 
సత్యమని అనుకొంటినీ రాఘవా! 
చాలనమిక నుంటినీ [ఎించే?! 
fs అన్నదమ్ముల నడుమ ఎన్నో తగవులు సోల్లు 
ఏక పాశ్షి క భావము రాఘవా చాలు సీసౌజన్యము 
ర. వనదానికిచింత నందువాడను గాను 
అసమర్ధు డని మెంతునే రాఘవా 
దొసగున్న శుమిబిం ఫప్రుమో [యంత 


లంకలో పీతారావణ సంవాదం 


"శ్రాావ క శుక్షగిరిపర్యతము మూాచినంతటిలోను 
కవులేశపఫురి నీకు కలుగును నీత। 
నీత ౩ - పొంగకురోరి దుర్శార్లరావణ నీవు 
సీపొంగు (శ్తీరాము బాణముతో కుంగేను, 
సస చుట్టూసము. దాలు మధ్యను నాలంక 
లంక కొ-చ్చిన వాడు నరుడెవ్వడే వీత? 
నీ ౩ నరుడుగాడూరోరి నరసింహోకారుడు 
భూమిని నిన్ను బరిమా ర్చేడు వాడు. 
రావ :- నరు డొంటి వాడు నల్హనివాడు నీత 
నరుడు నాకు ఎంత నాధుడశే నీత 
పదిశిరస్పులు గలవాడనే ఓనీత 


ప్రి0ప్ల కు న్నే రప 


ఒంటిశిరను వాడు నీనాధుడే నీత 
నరుడు ఎంతగలజే నాకు మీవీత 


తీత :- నరుడు 7గాడురన్న్నా నారాయణ ముూా ర్చి 


అవ తార పురుషుడు అఆదివివమ్షుమూూంంర్తి 
నామోాడద చెయి వేసి నావద్ద నిలుచుం కు 
పక్కు-న నితల వేలుకుగాశటర 
పాంగకుదోరి నీవేల పొంగేపు 
నీపాంగస రారాజచొణాన కుంగోను. 


వీతాచేవి రావణాసురుల దూషించడం 


( భూపాల రాగం--ఆట తాళం 


రాము ఫార్యనుగా 'రావణవిన రా రాచక న్యనురా 
సీతల(ద్రుంచే లోకమాతనునా నన్న ంటకు రా చకన్యనురా। 


భూపతులు మెచ్చగ శివునివిల్లు పూని వరువగను 
ఆఫదము నన్ను పెళ్ళాడి నట్టు వీత మజాాతి 
శేవగిరిడాసవరదుడై న ॥రా॥ 


వాలినరుగవురా నిన్నే సప్ప వార్దుల ముంచెను 
అటువంటి వానిని ఒక్కొ_శరమున (దుంచి 
వాలితమ్ముని పట్ట మేలించినరాము॥రాః 


తాటకిని (దుంశా, సీకొరకై యవ తారము బూ త్నెనః 
శనాలాయముగను విశ్యామిత్రు యాగము గాచి 
రాతి నాతిగ జేసిన (శ్ర్రీరభఘు ॥రా॥ 


భక్కి సాహిత్యము 80+ 


4. మారీచు మాయలేడిని పంవియు చోరా నన్ను చెచ్చితివి 
ఉండదు వీలంక దగ్గమైపోవును 
పండువంటి పిలంక పాడై పోవు నమ్ము! రా! 


4 తొల్లి నే లంకలోను రావణ వినర నీతోడబుట్టితిని 
తోచదటర నీకు దుర్మార్గ మేలర? 
ఆచ(కధరుని శర ఇనర మనవి వినర॥ రా! 


ఆంజనేయు లందించిన (శ్రురాముముదికతో సీతాదేవి 
సంభాషించుట 


(ఛోకవరాలిరాగం-ఆట తాళం) 


పల్త ఫా ఆం౫రనుూా ముద్దు రయంగర మయ్య యో 
రంగైన రాము, వే లుంగరమాక॥ఉం! 


1. ఎగుర రెక్కలు లేవు నడువ కాళ్లూలేవు 
ఎలాగు వచ్చితివే ఉంగరమా! 
నా డగ్ని సావ్సీగ నన్ను పెండ్లాడిన 
నాధుడు స్నేవువుకు ఉంగరమా॥ఉం॥ 


2, ఆ రామలత్ముణులు వా రన్నదమ్ములు 
అందరున్నే మమకు ఉంగరమా! 
కాసల్య సుమిత్ర కైక మావిన్నత్త 
సాతోడబుట్టశులు శ్నేమమ కు॥ఉం॥ 
భరతశ(తుఘ్నులు నాముద్దు మరదులు 
బాగుగా వున్నారకు ఉంగరవమూా? 
పతి నన్ను యెడబాసి పరదేశమున నుంళీ 
సనుకూర్శ్చ లేవై తివే ఉంగరవమూా! 


804 


మం న్నే రు 
రామాయణనారాశం 


(మంగళహారతి, 


* మంగళం, మంగళం, సీతా రామా 


అనై సురలు మొర పెట్టగా వినివచ్చి 
అప్టుకాసల్యాగర్భ మందుని లి చిపుట్లి 
పట్టి తాటకిని గొట్టిపార వేసి 
అబు సీతను చేపట్టిన రామా 
లు ౬ 
"కై కేయివరమున గై కొని (శ్రీరామ 
జేపితోగహాడి వనము"ేగి 


భరతునకు చి(తేకూటమున పాదుకలిచ్చి 
వె చేహితో వనవాసమొనర్చిన రామా 


మూరీచు తెగవేసి మగువను మెడ బాసి 
మారు తాత్నజు జూచి మర్మ మంతయు బెలిషి 
కోరి సుగ్రీవుని జేరి వాలిని (ద్రుంచి 

మోరి సుగ్రీవునకు మేల్‌ పట్టము గట్టిన రామా ॥ 
హానుమంతుని విలిచి తన యుంగరంబివ్వ 
అశ్లై సముద్రము దాటి ఆశీతను జూచివచ్చి 
నీటిమిోద వారధి నిలువగట్టించి 

తనతమ్ముశు వానరులతో చాటిన రామా 
అ రాతునుల పట్టి తలలుగొట్టి 
విఫీషణునివల లంకమర్శంబు దెలిసి 
రావణానురుని రణమందు తెగనేసి 

లంక విభీవణునికి పట్టముగట్టిన రామా 


కయుంన | 


1 ముం కీ 


[మంగ || 


మంగ 


కనముంగ | 


ఏవు౦గ 1 


భ క్కి సాహిత్యము లి05 


6. తమ్ముని వానరులను తేనసతి జానకిని 
జంట తీసుకొని అయాధ్యపురము జేరి 
కన్న తల్లుల కడుపు ఆనందమును “హార్స్‌ 
గట్టిగా అయోధ్య పట్టాభిపీక్తు దే రామా [ముం 


కృష్ణుడు యశోద సంవాదం 
య॥ కన్న తండి?! చిన్నికృష్ణా! కనులజూడుము 
కరమువాచితి రమ్ము, ర 'వ్య్హూయా 
మన్ను తినుట మూనకున్నను కొకు దనునిను 
కట్టిరోటికి కదలు వేగంజే 
కృ! కన్న తల్లిరో, కరుణజూడుము ఎన్న డునుచే 
మన్ను తినగా లేదు లేదమ్మ 
య॥ నీవు తిన నేనిప్పూజే జూచితి, నింతలో న్‌ 
విట్లు బొంకిన నమ్ముబో నోయీా 
కృ! తల్మిరో నీయల్లముందున (భమనుజెందితి 
వం తెగానిబొంక్రలేద మ్నూూ 
య॥ తక్కి_ తారుచు నక్కి. జూచుచు 
బొంకులాడుచు బోవజూచిన విడువబోనోంయఠా 
కృ! నాదుమాట నమ్ముకున్నను మారు జెప్పక 
నోరు 'బెరజెద జూడు హమాూయమా జ 
య ॥ ఎన్ని లోకము లెన్ని జీవులు 
ఎంతతిమిరము ఎంత తేజము వింతగా దో ఇన్‌ 
అమిత మూస నాతిమిరమందున 
శ క్రి యుత తేశంబులోపల 
మిళిత మెపోదున్‌ ॥- 
ఏ9 


ప్‌0ర 


గోపికలచీరలపదం 


బంక టనిరి యనగ వేడుక వెంకటగిరిలోను 

స్యామిసన్ని ధినుండి చక్కని సరసపునది యనగా, 
-శీపళ్లెను గనకే చక్కని నోపశ్ర్రీలెల్లా 

వవున చెలెేగి మామిడితోపున వలగొని, 
ఆడుచును పాడుచును గుంపులుసాడుచు వేడుకలా 

చెలులు యీలాగు (క్రీడల మదియలరగను, 
"బేవుని సేవింప వచ్చిన చేవాంగన తెల్ల 

శృంగారించుకొని వత్తురు (శ్రీవారి జూత మని, 
పట్టంచలచీ5 మెరిసేటి పంచవన్నెలరవిశె 

పుట్టుదొడిగినచీర మేనుకు పొంకమెన రవికె, 
కరకంచులచీరె పట్టు కంకణాలరవిె 

ఆవపూలచీర మెరినేటి అద్దము రవికె 
పొన్న పూలచీర ఎరనిపాగడపూలరవికె 

మండి తెల్లనచీరా నిండాముగ్గలుగలరవిక, 
తోపుచీరా గట్టి చక్క-నితోపురవికి దొడిగి 

నెరిచిక్కు-లుదీసి కురులు కకూడదువ్వుకాని, 
జాజులు ముడుచుకొని కొప్పూలు జూరగ బెట్టుకొని 

ములు విల్లెళ్ళు బాబ్బిలికాయలు, 
పరమశ్షైలు చిటికినబొడ్డులును వేళ్ళకు 

చితించినట్ల వాస,కడియములు, 
గంటలు ములనూశ్లా క నకపువడ్డాణ 

మ్యూలును ము త్యాలరవికెలును, 


భక్తిసాహీత్య ము త్రీ07 


మదుపులతీగెలు మెరయగనూ చం(దిక 

బొగడులును చెలిమి "తా మెత్తులు మెరయ 
చిలుక తాలి వేసి చక్కని కులికంటూా మరయ 

ఊరికి దదూారముగా అంతా ఒకకొలనికిబోయి 
చీరెలు రవికెలునూ విడిచి కొలనుచేకువ నిలిచి 

జలములోనే జొచ్చి మెపె చల్లులాడుకొనుచు, 
మొలబంటాయమె నని కుతికబంటాయ నని 

ముచ్చటలాడుచును, 

వనితలు రాగాను జూచి శ్రీకృష్ణుడు తాను 

అక్క-డి జేలాగో తెలిసికొని ఆకస్టికముగా, 
ఆడకడీ యనుచు మాతో కూడకుడీ యనుచు 

(శ్రీ/కృ్పన్లుడు వచ్చి చేరువ నటునిల చె” 
చెల్లబో యికచేమి చెలికత్తె (శ్రీకృష్ణుడు వచ్చె 

చెల్లవు పంతమ్ములు మున సిగ్గులు పోయె గద వే 
ఇల్లా శమూూ మేమూ మా7సగరెరుగక 

సీవుండే ఘబ్లుగ వచ్చేవు తిరిగేను డాగేవు, 
జనులు చూచినారా నేరము లయ్యెరా యమా 

మగ వారిటు వస్తేను పోరా యింటికిని, 
నీ వాంబోతుకోజెవటరా వలేమగవారు 

యిక్కడ నెవ్వరు వ్రున్నాయా, 
నీరజలోచన నీవే వురిమగ వాడను గావటరా 

చా మగవాడన్న.  నేబాలుడ సెరుగరళు మార్కు 
ముమెరిగో కాదా యిప్పుడుమోా కీలాంగేది 

గొని చిక్క- శే నీళ్ళలో వాయువ్రుగోచేరక, 


ఫ03 మిన్నేరు 


జలములు విడిచిరాచే యింక మోవలువలు గట్టుకో ణే 
అనుచును క అష్షాండు చీ ₹లురవిశెలు, 
ఎత్తుకొని పొన్నమిాదనుండి కృష్ణుడు ఎక్కడ 
గనపడకా అషపూడునోపికలు జలములు, 
విడిచి లేచివచ్చి గట్టుమోదను నిల్చి 
వలువలు ఎక్కడ గనపడకా, 
అక్క-రోటయక్క వలువలు వవుయిపోయెనక్కా-. 
వెతికిన లేవ్రగడా యిది విష్షువూయగద వే, 
అక్క-ారోటీయక్కాా వలువలు యీవుయిపోయొనక్కా- 
అక్కు_డబడకుం కును, 
ఇక్కడ దొంగ లున్నా రా దొంగవునే కాంత 
కృష్ణుడు దుండగీడు కాడా 
సంగర మయినాడే వాడొక చాటుదాగినాడే 
వాగులు వంతలును పొదలమాటులకు, 
వెదికిన లేవుగదా యిదియొక వీష్షమాయగద వే, 
వేయిమాటలేల యా యన్యాయ మేమొకాని తెలియదు 
తోయజాశ్షులారా మనకిక యేమి 
యుపాయమ్ము. జెప్ప లే! 


8 కోవులు - కోలాట భజనలు 


కోలాటము పాఠశాలలోని విద్యార్థులూ, యం వేస్తారు. 
దీనిని జటకోలాటము నృత్యకొలాటము, అని రెండుర కాలుగా వేస్తారు. 
కర్రబిళ్ళకు దారాలు కట్టి వాటికి కర్రచిడతలు కట్టి ఒకచేతితో దానిని 
పట్టుకొని మరోచేతిలో ఆండోచిడతను వాయిస్తూను పె దారాలను 
పాయలుగా వచ్చేటట్టు ఏరు మసలుతూ జడ వేస్తూ, విష్పుతూ, పాడు 


భ క్కి సాహిత్యము 809 


కొంటారు. నృత్యకోలాటంలో చిడతలువాయిస్తూ, అడుగులు వేస్తూ 
అంగవిన్యాసం చూవిస్తూ రాగ తాళవయ్యారములతో, దీనిని స్తీ 
పురుషులు వేసారు. 

కోపులు-ఏటిని వేసేవారు. చాలా (శమించి - చేర్చుకోవాలి, 
చేపక(రలుగాని, పాలక(రలుగాని చిడత లుండాలి. భోజనపరులు సరి 
సంఖ్యలో వుండాలి. దీనిలో పాడే (పతీకీ రృనకు (ప తేక మైన అడుగులు, 
కోపులు, అంగవిన్యాసాలు కలిగి రాగ తాళపయ్యా రాలతో నృత్య 
కళ విలసిల్లుతూ వుంటుంది. ఇది (శ్రీకృష్ణునిరాస్మకీడానుకరణం, 
ఇందులోని క్రీ ర్రనలుకూడ (ప తేక విధానంగా నే వుంటాయి, 

ఇందులో వేవములు వేనుకొనికూడా కొందరు చేస్తూవున్నారుం 
ఈకోపుల భజన చూస్తూవుంకే, ఆనందముగ్దులు కావలసిందే. ఈకీర్త 
నలుఎక్కు, వగా శృంగారరసంలో వున్నాయి. తెలంగాణాకోపులు కొం 
చం మార్పుగా వుంటాయి. 


గణనాయకకోపు 
(సామ-ఆది) 

ప రావయ్యా గణనాయకా మము 

కావవే గణనాయకా 

విద్యలకు ఆదివయ్య వేద్య( శ్రీగణనాయశకా loi 
Lk ఎలుక వాహవమె క్కేవయ్య వకదంతముగల వాడవయ్య 

సాంబశివునిపు త్రుడవయ్యా! స్వామి, శ్రీగణనాయకా |రా॥ 
2, తొండముతో నీళ్ళుదీసి తోరంపుబొజ్జ గడిని 

నిండుమోాదములోడ నుండు నిర్మలా గణనాయకా | 
బ్‌ గుజ్జామాపపు బొజ్జగదలగ గ జైలం దెలుఘల్లు మనగా 

గజ్జకాయ లుం[డాళ్లు కుడుములు గై కొనుగణనాయుకా [రా 


ఫ్ర ే0 మి న్నే రు 
గడికోపు 
(శంక రాభరణం-(తిశ ) 
(చెంచు భామ-, శ్రీకృష్ణ సం వాదం) 
ప ఎక్కా-డివాడవో, యిక్కా-డికొచ్చేవు 
ఎక్కు-వమాటలేలరా మగవాడా చక్కా గమల్లిపోర | ౨|| 
వలచిడానివంకజూచి, ఎగనీగం తే శేను 
ముంగటముల్లునాజురా మగవాడ నెనకాలఅంబునా కే న 
కూూకో వే చెంచీత కుదురుమద్దిళ్ల సందు 
కుదురుగాముల్లుదీయ వే ఓచాంచీత ఇనకాలఅంబుదీయవే ,, 
“ మాటమూాటకు నన్ను చెంచుచం చనేను 
పట్టి బాక్రాన వయింతు, మనగ వాడ పంచబూాణాన వేలయింతుి 
$s కట్టింతు సీయిల్లు, కారుండపడవిలో 
యొ _త్తిందు పసిడికుండలు ఓ చెంచీత వెయ్యింతుచిలుకుజ వ్యాజి” 
“మాటమాటకు నన్ను, అరెఓరనేను 
మేనబావనుగాన క్కు ఓలిచెంచీత, మేనబావనుగాన కు” ,, 
“సన్న బియ్యము "దెచ్చి, సంచుల్లో పోసినాను 
వంచశకున వండగలవా, ఓలి చంచీత, వంకున వండగలవాి” 
“వెదురుబియ్యము తినే మా చెంచువారికి 
సన్న బియ్యము లేలయ్య, మగవాడ, సన్న బియ్యము లేలయ్య,, 
“సన్న చీరెలు తెచ్చి, దక్లాన్ని వేసినాను 
కళునకట్టగలవా, మీ చంచిత కకునచూపగలవా”? 


విని 


“పారుటాకులు గట్టు వమూాచెంచువారికి 
నన్న చీర లేలయ్యి, ముగ వాడ, నన్న చీర లేలయ్యి”? 


జభ క్తేసాహి త్వ ము $11 
శధణుధరకోప్ప 
(శంకరాభరణం = ఆది తాళం) 


ప! శరణు (శ్రీధర! గరుడవావాన ! 

శరణు వేంకటనాయకా ॥శ॥ 

1 పావనపదపద్భ్గు 1 గోవింద! మాథభవ'! 
పద్భునాభ' ! జననాయకా ॥క॥ 

లి “జై లందెలు పాదంబుల పె 
ఘుల్లుఘుల్లు న (వోయగా 
గుజ్జురూపమున బొజ్జ గదలగా 
సహాజవెంకటనాయకా 1॥ళ॥ 


భళిర టంగుటూరుకోవ్ప 


(జంజూటి - ఖండగత్సి 


ప॥ భలిక టంగుటూరు, భలిె టంగుటూరు 

1 బల్మువెనకాపులు భావులున్న దిటంగుటూరు 
బలుభాగ్యవంతులున్న ది టంగసటూారు॥ భ్‌ ॥ 

ఇ విస్తరించిన టంగుటూరు విదాాంసు లున్నదిటంగుటూరు 
బలు'భాగ్యవంతులున్న ది టంగుటూారు॥! 

లీ మువ్పిరీపగాలు మున కాలక (రలు 
ఐ బేళ్ళబటువులు వానుమంతు బిళ్లలు 
అమరియున్న ది టంగుటూరు ॥భ॥ 

4 "పెద్ద పెద్దనాగళ్లు "వేరై నగుంటకలు 
అమరియున్న ది టంగుటూరు! భ॥ 


నువ్వుకాయ జడకోప్ప 


(మాండు = ఖండగతి) 

వ॥ ఇ్లేక్కి. పూల్లోసి తాబొందు తా ముడీచి 
భామకో ముద్దు దిమ్మారిభాము చె! 

1 దిమ్మ్జూరి చూపుల మా రామలింగని 
రమ్మానవే ముధ్దు దిమ్మారి భామ ni 

కీ పున్నమచం(దుడు నెాలయొక్క బాలుడు 
చూడగా యికరాడుగా మేలు ॥చె॥ 

౨ అలివేణులార మో రన్న దమ్ములు గహాడి 
అంది అందిసాడు పట్టా వే Ben 

4 భామ పొందుగా గూర్వ్చుకో ముంగళగిరికోట చూడ వే! చె! 

5 చి త్తారిజడ([కింద జడవమంచిజడళోపు 
మే మేశామే భావు చూడవే॥చె॥ 


లయినుకోపు 
(ఫరజు-చతుర() 
ప॥ చిటపటచినుకులు దుప్పటితడిసెను 
తలుపు తీయవే భావూ నీవు 
తలుపు తీయవేతనుణీ ॥చి॥ 
వాకిటనుండి పగలు బళత్కె-దవు 
ఎవరిబొలుడవోయి సీ నవెవరిచాలుడవోయి!చి! 
అల్లనాడు నీయావుల గాచిన హారికృష్ణుడనే భామ 
నే శ్రీకృష్ణుడడే ఛామ ॥చి॥ 
వాకిటి కాకర మేకలు మేసెను 


భక్సిసాహిత్వ ము 518 


కలుపు తీయవే భామ నీవు 

తలుపు తీయవే తరుణీ చి! 

“ మేసి తేమేసెను కూసి తే కూసెను 
తలుపు తీయను పోవోయి 

సీ తగువులేల పోవోయి"ి॥చి॥ 


కృష్ణలీలలు [ నాదనామ | కియ- ఆది | 


న ట్ట మయ 

వింటున్నాను వింటున్నానులే కష్ట య్యా సికథ ॥వింటు!! 
వింటున్నాను వింటున్నాను వంటరిగా వెళ్ళవద్దంశు 
బ్రంటియింటే చీని స్‌ు కొం కుపనుబు చేస్తున్నా వని నే॥వింటు॥ 
అంగన యొక్క. తె వముగని.-.సంగతి నుండగ జాచి 
అంగజుశేలికి బిబచి=* యుంగారా లిసా నన్నా వని ॥వింటు॥ 
నొల భావు మొన్న యింటో చల చేయుచుండగాను 

మ్‌. ౧ ధ్యా 
వల్లభునిగా నన్నే లి తే- తెల్లచీర లిస్తా నన్నా వని॥వింటు॥ 
ర్రెందువదన తాను పడకావుందిరములో నుండగాను 
సండిటకుచేరి సే కాళ్ళంటె లిస్తా నన్నా వని॥వింటు! 
తద్దినా డొకముద్ద రాలు- నుద్దులు పాడు చునుం కు 
వద్లజేరి ముద్గుబెడి తే దుదు లిసా నన్నా వని॥వింటు॥ 

(టు ఢి గా అ 
పణతు లందగ “గాడి బంతులాడుచుండగాను 
పణతులారా యివి బంతులా యని చనుబంతులు బట్టుకొన్న్నా 
వని నే ॥1వింటు॥ 


ఇందువదినయును నీవు సందడిగ నాడుకొమ్మం కు 
"వెంట ేపూ చబందానునింట అందముగా నిలిచినావని చే॥వింటు॥ 
40 


ప్రశ 


వ॥ 
అ! ప॥ 


ర్‌, 


మి న్న ర 
(ఖీ కృష్ణుడుదా గిన పొన్న మాన్సు 
(మధ్యమావతి = ఆది) 


పొన్న వావానమే గంటిమమ్మ గోపాలుడు దాగిన ॥పొన్న॥ 
ఎన్న గ యాదవకన్నెల-చీరలు తిన్నగ నెత్తుకు 
వెన్నుడు దాగిన ॥పొన్నః 


అసలు కొవమ్ములువున్న వమ్మా, శేమానున పూతా 
లమరి కాయలుగా చునమా 2 కనుగౌంటిమి 
శ్రీ కరమున వీంబెలు ననుబాంబెను శ్‌ నను 
భఛాగ్యములు ॥పొన్న॥ 
చుట్టూ గోపికల నూకల మ్మా, గోవికలందరు 
చెట్టుచుజ్టున దిరుగుదురమ్మూ, పట్టినకొమ్మకు 
పాకుచు చనుచును పొన్న వాహానమే గంటినమ్మ ॥వాన్న॥ 
శృంగార మయిన వృతవునా న చూ చేటి వారికి మంగళ 
(ప్రదమైయుండునమ్మ శుక పికములచే 
కిలకిలరావములు చిలుకలరవములు 
కిలకిల కుయ్యగ ॥పాన్న॥ 


. నిండుభ క్తితో నిలిచిరమ్మ ఆగోపికలందరు 


రెండువా స్తము లె త్తిరమ్మ, దండము వెంకట 
ఊడాసపోవక దండంబిదునో న మ రవ 1వొన్న ॥ 


పొన్న మోాదనుండి కృృమడు చీరలు అందియ్యగా, 
శృంగారించుకొని వత్తురే పల్లెకు తమరూ 

వాన్నమిోాదనుండి కృష్ణుడు (కిందకు పడదవాకి 

తరుణుల వెన్నంటి కృష్ణుడు తరుముకు పోగాను (పొన్న | 


భక్తిసాహీత్య ము లీ! ర్‌ 


6. పందిబంటువంటివాడే పజవజూలము మేమూ 
కుందేలువంటీవాడే ఏడూ కొంపలుగొన్నా జే 
పాపడు గాడే ఏడు అడవుల కాపురమే ఏరు, 
కాపువాడే ఏకు కొలనులో కాపురాలుగు త్త [పొన్న ॥ 


గోపికల చీరలపదం 


(మధ్యమావతి రాగం - అట) 
పల్ల ః- మాయమాయె చీరలు, ఇది నిజంబయి తే 
పోయనే మనసిగ్గులు 
దొంగ లెవ్యరు వచ్చిరో, అడుగులజాడ 
వంగి బాగా చూడే 1మాయ॥! 
సుడిగాలి వచ్చెను మనచీర లన్నీ చుట్టి మత్తుకపోయెను 
పడుచుత నమున కాపురమ్ములు విడిచియెగబడి వచ్చి నందుకు 
ఏధిలో నే మేలు చూపెను చెడువిచారము చేయశేటికి [మాయ 
దీ పావలిరోజున రొక ,-ము బెట్టి తేనపతి కొని తెచ్చిన, 
తోపుచీర యనుచు (క్రియపడి తేపతేపకు కడి తే పోవని 
దాప్రరముగ చాచి యిపుడు సాపుగా పోగొట్టు 
కొంటివవా |మా యె! 
పిద్దదాన నయినప్పుడు కట్టించినా రా(ప్రొద్దుచీర యిప్పుడు, 
వదదన మాయ తగారిసుదులు నాచెవిని బెటక, 
య జాని © a) 
ముదుగారల్మె_డుపటుతావిత యొదటిశే 
0 లు 
వోగొట్టుకొంటి [మూయ ॥ 
బాలశోభనమునకు, తెచ్చినచీర చలవలేవే నేటికి 
జల తారుచీర చెంగు గరిమినిలివి తే విడికింట నున్నది 


కే 


మిన్నేరు 


నిలిపితే నాసలే లేదన్నది తెలియక 
వోగొట్టుకొంటి [మూయ]॥ 


ఈడువచ్చినతరు వాత వాడ కే రమ్మూనివి కిలచి చాటుగా 
తన పెనిపుటిచ్చిన కోటల బొమ్మం చు-చిచె | నాయ 


ఎరిగి యెరగనప్పుడు తొలుచూాలు బిడ్డకాన్పుతో నున్న ప్పుడు 
మాలగా వెల బెట్టకట్నం "మేనవమూావము కొడుకు దెచ్చిన 
చీనిపెళాణ్‌యంచు చీర తెలియక 

పోగాట్ల్టు కంటి మాయ! 


అంగనారో శేవచై రంగభాముని పెళ్ళి నాడు 
సంగతిగ మాయన్న దెచ్చిన ములగవన్నా రంగుచీర ॥మాయ॥ 


పోతి నేయుం( డాళ్లకు ము త్యాలమ్మాజాగో ర అంగ్భళ్లకు, 
చేత నగదూలేదు ముందర నేతిబొట్టు 
పాటిచే నే చీరడెచ్చిమో పాటికే పోతుననియొ 
పోగొట్టు కొంటి మాయ 


ఎవరు దీసి సిరమ్మా, చీరలజాడ ఎవరుదెలుపరమ్మా 

ఎవరు దీసి సిరమ్మ-పీరలు బ్రందరము మనముండ గాను 

సుందరిది మామంచిచీర చం[దపూవన్న ౦చు రవిక [ఎవరు 
పణతిరో పట్టినపు వీరభాదునిపెండ్లి నాడు 

పణతిరో మాయ త్తదెచ్చిన పచ్చపట్టు వన్నెచీ3 ॥._ఎవరు! 
నాతిరో కశ్లేపల్లి నారన్న పెల్టినాడు, 

కొంగసమూా రెడు రంగుపట్టు చీని పైకాణంచుచీె ॥ఎవరు॥ 
అతివరో అంత స్వేది నారసింవాని "పెండ్లి నాడు 

అతివరో మాయక్క_ దెచ్చిన ఆవపూసన్నంచుచీక ॥ఎవరు॥ 


(2) 


(8) 


భక్తి సాహి త్వేము 817 


కన్న విన్నట్లు కాంతలుతేన్న_ ట్లు పల్క_గాను 

పొన్న మోదనుండి కర్చమ్లుడు పిల్లి కూత ౧హాసో 

కూసిన గోపికలు వేడుకకూర్చుని యిట్లనిరి 
వమూసమాయెగద వేయికవున మోస మేలదాగునే 
మనకెందుకు సిగ్గు గోవిందునిమన మే యడుగుద ము 
అనుచుగోవికలు వొన్న చెట్టుకు చనుచొంచిరి 

“గే పాల మూవలువలుయివ్యర కోరినిన్ను వేడెదము 
మదిగోరి నిన్ను వేడెదము” 

“అక్క_్రరతో మారు రెండు వాస్తములెత్సి (మొక్కిన 
గానియిన్వను మోచక్క- నివలువలను”? 

కాచుబోయడ శారా ఆవుల గాచు బోయడరారా 
మాచబోయడ రారా వేగమందబోతడ రారా వేగి 
“అనుచుగోపికలు తమచక్క-ని పెనిమిట్లనువిలు వా 
వనితలపిలుపున నాథులురాగా! నోవిందుడు ఎక్క_డగనుపడడు 


వా లపిట్టకోపు 


బాస అస చ 
మదవతితనమవముకా రాన్ని మార్చి మార్చి వర్ణిస్తూ వెల్త డిచేస్తుంది 
పుటమిా దాపాలవీట్లా వట్లబో జే తకేలుకుబ్లు 

లు వ్‌ ను త్త 
మం[తమేసే జాణమై లే మల్లెపున్వుల నేవ జేతు! 
గుట్టమిోా డా గువ్వగూసె! క్షట్లమిగా దా కముజు పలికే 
"చెన్న రాయని గుట్లమోా చా సన్న గాజుల చప్పుడోయి 
కోవుకైంకయ గొట్టుమోా య. సుట్టుముట్టూూ పెంగాయినీరా 
మడ మడ, జూడబో లేమా! ముడాకాన బా డె! 


* తెలంగాణా పాం తానివి 


తి1ే5 బు న్నే రు 


కూచుని చెరిగే కోపు 
(కాంతస్వరూపం కళ్ళ కుక ట్రివట్లు కనబడుతుంది) 
॥ప॥ కుచోని చె గే చేటికురుల మై 
తువెదలాడిందోలాలా 
ఘన, తుమె్కదలాడిందోలాలా 
1 చమటకుత డిసి చెదిరినగంభము 
ఘవమఘవు లాడిందోలాలా 
అది ఘవముఘవులాడింపదోలాలా 
8 ముఖమునయుండేక స్పురితిల కం 
ముక్కు_నజారిందో లాలా 
కొన్క, ముక్కూ_నజారిందోలాలా 
8 గొవ్పది రోకలి గుప్పున దంచగ 
గుబ్బలు కదిలిన వోలాలా 
ఘనగుబ్బలుకదిలినవోలాలా 
4 చెరగేటప్పుడుచేతిలోగాజులు 


గలగలలాడినవోలాలా 
అపి, గలగలలాడివోలాలా 


5 పాంసనడుపులునడిచే భామకు 
అంబెలుకదిలినవోలాలా 
కా లంబెలుకదిలినవోలాలా 


మల్లన్నకోపు 


5! 


క 


hol 


Es 


Il 


యువకుల పౌరుషం, గుండెర్రై ర్యం, మనోనిబ్బరం, ఈపదంలో 


కనబడుతుంది 
వల్లవి:- నావేరుమల్లన్న నాదిేకలకుంట 
కదిరి భూమండలమున నద లేమున్న దన్నా జే_మల్లన్న 


భరక్సిసాహిత్యము $19 


భయమేమున్న దన్నా జే, సాతె చారిచిన్న వాదే మల్లన్న 
భోగ మోళ చిన్నవాడే ॥నా॥ 
a) 


1. ఎద్దిడుగు కనుములో, యేడు మేడలపె న 


చిలుక వలెకూకోని, మలక మోసముదివ్పి నాడేమల్ల న్న 
ఛి రిమోసం దిప్పినాడే తనవేరు తెల చెప్పినాడేవముల్లన్న 
లంకవులచేరినాడే ॥నా॥ 


రథయా(త కోపు 


"పిన్న బళం తేరు చమూాపడానిక్రి-ఈవెన్నె లాడి, తనయింటిపనులను 
ముగించు కొని ఆతురతతో "బెళ్లుట ఈపదంలో కొనబడుతూంది. 
పల్లవి :-వచ్చేనురా. రంగవచ్చేనురా! పెన్నో బళము లేరు జూడ 


1. 


4» 


వచ్చేనురా fl! 
గుడ్రకోడిజంపుకొని, గజ్జంగ వండుకొని 
గుత్తిలోన తెల్ల వార వచ్చేనురా వ! 


కారుకోడి జంపుకొని కమ్మింగవండుకొని 
కదిరిలోన తెల్ల వార వచ్చేనురా ॥వ॥ 


అత్తృమావు గాలిచేటి గుతి నరసింవునకు 
వత్తిలేని దీపంబెట్టి వచ్చేనురా ॥వ॥ 


నట్టింటనుండే టి నా చిన్న బాలునకు 

న_రావుల పాలు బోసి వచ్చెనురా॥వ॥ 
పాలు బోసిపండ బెట్టి నీలోసి నిద్దరూవి 
తేషకదిలే వేళభదప్పక నచ్చేనురా ॥వ। 


త్ల20 ay న్నే అ 


4 వేదాంత  సనూరాధనభిజనల. ) 


భక్కులూ, వేడాంతులూ, సమూరాధనలూగురుఫూజలూ, అంటూ 
ఏర్పాటు చేసుకొని, క్రీపురుహూ మలు సరూ వేశ వై పూజూపురన్వ్నురణా 
యభధాశ కిని గావించి భజన హంగామాలతోగాని, వమిీలేకుండా 
గాని, భోకి ,సంకీర ,నలూూ, వేదాంత త తాాలూ, పొడుకొంటారు. ఏరు 
నియమాలను పాటిస్తూ క్రమబద్ధంగా ఈ సమారాధన భజనలు 
చేస్తారు. బై రాగులూ, ప్‌రిచే నన్వ్యాను* ౦టార్వు కీరితో గో సాయీోాలచే 
వారు (పత్యకంగా వుంటారు, 

వీరు, ఒంటరిగాగాన్కి కొందరుచేరిగాని, వేదాంత కీర్యనలు (శావ్వంగా 
పాడుతూవుంటారు. సితారావాయిస్తూ, భ క్రి భావంతోనే గంజాయి 
దమ్ము మైకంతో నే, నుమాూలిత నే తాలతోవుంటారు. వేడాంతకీ ర్హస 
లలో కూట వేదాంతకీ రృనలు. గుకుముఖుంగాగాని అర్థం తెలుసు 
క్రోతేము. 

వేదాంత మనగా. వేదములకు చువరభాగాలయున ఉపనిషత్తులలోని 
భావాన్ని తెలియజేయునది 


హారినూోమము - (నాదనామ।క్రియ ఆ (తిపుట) 
హరినామస్బృరణ జేయకుంకు ఆవలగతియేమి |వా॥ 
అన్న దమ్ము తెడబాయక మునుపు 
ఆలు నిహురము లాడక మునుచే 
కన్న కెడుకు దండించక మునుపే 
కాయము వ్యాధుల జిక్క-కమునువే॥ ॥హారి॥ 
వృద్ధాప్యము (ప్రావ్కీంచక మునుపే 
ఉతావాము బలముడుగక మునువే 
న్మేతములకు పొర గప్పక మునుపే |వారి॥ 


పలని, 
మెటా. 


భక్షిసాహిత్య ము 


దవడలు లోనికి బోవకమునుచే 

దంత పటుత(ము తగ్గకమునువే 
చెవులకు మందము గలుగక మునుశే 
చెల్లబో నడవజాలక మును'జే!!===— ఎల! 
కర్త బూ నుకొని తిరగక మును 
కంఠధ్వని కడుతగ్గక మునుపే 

అజం ముందరికి వంగక మునుచే 
అంగము తలవణికించక మునుపే 
అపూల వారలు కదియక మునుపే 
అన్న మొకరు తినిపింపక మునుపే 
దొప్పలోన చెయికడుగక మునుపే! 
వోవతి బలువై. తోచక మునుజే 


నా ల్య౦ 
కోలుకోలుకోలు కోలే కోలుకోలు కోలన్న 


అ॥ ప! కోలని కేరుచు గు[రమును దూకించ, 


Ek; 


కాలిగిట్టల రజము గగన వఏధికి చెగయ 

కరుకై మించిన ౧ పంచక భ్యాణె ప్రై నెక్కి 
కరమున _౨ ఏరకంక ణము గట్టి, 

మెరుపు సానక త్రి మేలుచేత బట్టి 

గురుతుగ భూచక గొడుగు మెరయ చెలియ 
పసిడి 3౩ పల్లము చతురపదములందెలు సూయ 
పొసగ ేజకి 6 బిరుదు పూనివేసి 

శ శినూర్య ౫* అంగములు జాణుడె వీగదొక్కి- 
మిసిమి ౬. తరుటుచేత మెరయ కశ్లైము చెలి 

41 


తవ] 


వారి! 


rade 


Ta 


1కే 


ఫ్‌ కెల్ల మి న్నే రు 


కీ. ఒనర భూవణములు వరునతో వెలుగగ 
మినుకు పసిడిశాలు మెరయగను 
దిననాథుగతి మూయ ధిక్క_రి. చి తాను 
ముననసీముక్సి.. ద్వారమున జొచ్చితిని "చెలియ క 


4, జగన్నోవానాంగి తా జలమధ్య వలుగుచు 
ఛా సుమోరి ముఖ జ్యోతి భరాహపులను 
వసువ పాటలు పాడి మంగభారతు లిచ్చి 
సుగుణి చెలగి పూలుసొంపుతో జల్లును Ba 


ర, సౌలుపొంన ౭ చవిెలో పొలలతిని గనుషొని 
కలికి దివ్భకరము గదిసివట్టి 
కలిసి కలియక పరమ కన్య నధిగమిం చి 
భళిర పూడోటపై (బవ్మామంటితి చెలియ igi 
| 
౧ కోలు: _ పెద్ద (అధికారి) 
9 పంచక భ్యాణి. 
గుక్ట్రాల వర్షాలు మూాడువిభాలుగా వుంటాయి, 
1. వర్ణ ములు “ఇవి నాలుగు రకాలు. 
2 అనువర్ద ములు “-ఇవి పన్నెండు రకాలు. 
త్‌, చి(తవర్షములు ఐవి ముహఫ్పైర కాలు 
ము_త్తం 4 వరాలుగా గుజ్ట్రలను పరీక్ష స్తారు. 
గుక్రకాలలో అయిదుజూతులు మహా[పశళ_స్తవనవని (పజూవాణి 
జెప్పుతుంది. 


lt: కే తాశ్ళము ఏ-ఇది. శరీరమంతయ్నూా తెల్లుపువ్యర్లము 
కవీవుంటు9ది, క గురుని పూజిస్తారు, 


భక్తి సాహిత్యము లెజితె 


బీ. పంచకళ్యాణము ఫాఅనగా అయిదు శుభ చిహ్నాలు గల్గిన 
దంటారు. దీనినే “పంచభ్ళది” అనికూడ చెప్పుతారు. దీనికి నాల్లు 
కాళ్ళ్యయందు “తెలుపు వర్ద మునూూ, ముకు మునంకు మిక్షి_లీ తెలుపు 
వర్షమునూ వుంటుంది. ఇది శుభ్బపడమైన దని భావిస్తారు. 

లి, పంచభి[దము :-9ది పంచక భ్యాణము థో మరో రకం, 
దీని శరిరమంతేటను పావురపిట్టవర్షం గల కెసరములూ, పాడాలో 
ముఖము ఏటి యందు శ్వేత వర్ల మూ వుంటుంది ఇదియును మంగళ 
(పడమైన దే. 

4, అష్టమంగళ *-దీనికి నాలు వాదాలూ, తోక, లము 
ముట్టి, తలవెంట్రుకలూ తెలుపువర్ణంతో వుంటా ము, ఇదియును శుభ 
మైన దే. 

5, మల్లి కొత్‌ '- ఇవి మూడు రకాలుగా వుంటాయి. 

1. ముఖమునందు తెలని బొట్లు గలినడి, 
గా MR నో 
౨. మిక్కిలి కృష్ణవర్షంతో కూడిన కంటిగుడ్లు కల్గినది. 
డొ ౯3 ర a 
కి. కృష్ణ్టవర్థ్యంగల కంటిగుడ్డు, కేత శేఖతో చుట్టబడి వుం 
టుంది, 

ఈ మూడు జూతులునూ యజమానమునకు విశేష సౌఖ్యాలు 

కవీసొయి. 
Oy 

క. ఏరకంకణము ;-పీరులు వీరునుగా ధరించే ముంజేతీమురుగు 

(“కంకణముగటి క వల్య కరమండిి” వేవునకవి) 
ర ౬ జ 

ర, పల్లము ఫాగు(రపు జీను దీనిని పల్లాయనము, పల్ల్హయ 
నము పల్యాళము అని అంటారు. 

౫, అంశిము:.. గురాన్ని యెక్కు.టకు రెం పక్కల 
అమర్చినమినుప మెట్లు ,5ెశాబు దినిని అం; వన్నియ, అంకనన్న్న, 


B24 మి న్నే రు 
అంశవన్నెయ, అంశెవన్నె అనే కవతో వీలుసా రు. 
(నీ. గోమేధికంబుల గొవురొండు కల్లెంబు 
వ(జాల మేలంక వన్ని యలును) 
(ఉ|| రా। 7౪ 897వ) 
౯. తీరుటు:--గురాలను తోలు సాధనం (మునికోల) 
6. చవిశకెః- రాజార్హ్యమైన వీఠము (కూర్పుండేది) 
౮ొ, బిరుదు -సామన్థ్య్యాన్ని సూచించే చిహ్నాం, శార్య 
చివ్నా ౦. 
పరమాత్మలాలి - ((శ్రీరాగం-ఆట) 


లాలి ముద్దుల హంస = లాలివరవమూా తొ ఎ 
లాలి ము క్రికాంత లాలి (శీశాంతా 
శ్రే ఏరు పాదముల్‌ చి త్తమునగోరి 


జీవ గావింపుడీ స్థిరబుద్ధిమారి lJ 
సకలంబు మరచి తా సత్యమును జేరి 

సర్భరాగుల వాదయ సాక్షీ కిలుపారి le! 
ముగ్గురు మూర్తులు ముందుగా నిలిచి 

జాగసగా నూచెదరు పాడి పూజించి lori 
మక్కు_వతో నీతొట్టి మగువలూచేరు 

పింళ యను గొలుసు (ప్రేమతో బట్టి 1లా॥ 


సూటిగా రత్నాల మేడ లోపలను 
నీటుగా పవళించి నిడూరపోవగను | బ్రూం | 


భ క్కి సాహిత్యము కి2ి5 


పాటించి యాగులు (పస్తుతింపగను 
నటనముల్‌ చేసెదరు నిటల మందునను 
కోమలాశీ ముఖము సోముని గేలిసేయు 


| లా!! 


కళకి పలుకులు చిల్క- పల్కు-లను గెలుచు !లా! 
కుండలిడు నుండి కొలుచు మెరయ 

కూూజాదతు పవనమున నూటిగా ౫డియ 1 లా!। 
ఆరు కొండలమిోాద నకుదుగా నీవు 

మెరయు చుందువు మేటి పదములోపలను 
సరకై లు దైవమన భ్యాక్తితొ దలచి 

వరములు గోరెడరు వాంఛతోడుతను 


శృంగాటకమునంరు సాంపుతోడుతను 


11 లా! 


llem> li 


సోవామనుచు బల్కు_-చును సిదముగవను le 
ry 
సర్వకాలము లందు సాశ్చీ గా నిలిచి 
-జేపూచల ఊమూగి సేవ గావించి 'లా॥ 


జీవా మేలుకొనవే 


తెల్ల వారెను పూర్వ మందున 
నళినమగు [కుత తమము వీణను 
యొల్ల దిశలును బయలు గూపయి 


"వెల్లి విరియగను మేలుకో! 


మేలు కొన వే రాజవాంసా 
మేలు కొన వే మవైతేన్యవమూా 
మేలు నొనే శుద్ద నిల యా 


26 


మిన్నేరు 


వమరూకడు రెండును గలసీ యారో 
మేడ సౌధమునందు యుంజే 
వేడియతో జతగూడీరి 
(బహ్ముజాడ దెలియుటకు - జీవా 


రంగు మోరగ సవా(సారమున 
వెలుగు వేణి [తయమున 

మునిగి నిర్శల (పణవమున 

సూ శ్ష్యూం + మును "దెలియ - జీవా 
జీవపర మూలే క ముగునా 

భావ మందున ఉలియ వలెనిక 
కేవలాత్న జ్ఞానమున 

గురు, నేవ జేయు బకు॥ 


తొల్తి జేసిన కర వశముస 
కల్ల దేహము గాంచినందుకు 
యెల్ల విధముల నాత్మ గనునొని 
యుల్గమలరగనూ -_ జీనా 
జాతిసీతియు లేక సకలా 

తీతమై (పత్య(క్ప భా 

భావ మురయుచునుండు నాపో 
జ్యోతి డలియుటకూ 


వింత వింతలు గాంచు విశగ్రము 
సంత కూట మటంచు చెలిసియు 
(భాంతి నొందక మదిని ము క్రి 


RE = 


కొంత శతి కొలువా- జీవా 


| మేు॥ 


| ము! 


॥మే॥ 


| మే! 


| మే! 


| మే! 


ఇ క్షి పాహి తల ము 


—_ శ: 


ఆదితుద మధ్యమును వేకను 
పాదుకొను (పజ్హానమునుగాని 
కుద వరాదము లేని దనుచు వి, 
నోద ముందుటకు _ జీవా 
రూపు నామము లేక సగ -జీవా 
వ్యాప కంబయి నిండియుండియు 
_పాపుడానె వెలయు వెలిలో 
రూపు 'బెలియుటకు 

సోవామను భావమున పరమోా 
తఛావామున వకసించు(బయమాా 
వావామసియటం చుహూంసను 
యహ చెలియుటకు -- జీవా 
గాబి నొందక సూత్షుబుద్ధెని 
శాసురంబుగ వెంకటా శివ 
ఊాను వృాత్పద్న్శ నంగసన 
జాళివుని కౌలువా - జీవా 


సువ్వితత్వము 
సువ్వసువ్థయోగులార జ సుష్యినుప్యిభ క్రులార 
సువ్విసువ్వియనముచుమోారు - సూత శ్రవాంచ శే 
నృంగాటక తావుజూచి వ 'ఆోూగంబనురోకలె త్తి 
రాగము నేవద్తుబోసి _ బాగదంప దే 


కుంభక మనుచేట బటి - మ్రూరకమునముందియె త్రి 


శీ చక్రమునపొట్టు చెరిగి - రాశి జేయ 


[ము 


గను 


| ll 


మే! 


28 


మి న్నే రు 


పాపలంనువాయకందు - (పణవవునేపలుకుగార్చి 


పగలు శేయిశేక *తి - పలుకు చుండ జే ను! 
సూటిగనాఘటంబునందు - సోవామశేబియ్యముంచి 
సరసముగనుంగయమున - జలములుంచ శే ॥సు!! 
కుండ లియని(పొయ్యితోను ఆ కర్చములనుసమిధ లుంచి 
వంటచేయజంటతిత్తు - లంటియూద రే !సు॥ 
వంటచేసిపచనమైన - వంటకమునారగించి 
సూటిసహానారమందు - సొచ్చినిలువ రే ॥సు॥ 
నొచ్చినిలిచిమచ్చికలర - చెంచు రాజుగసరునికరుణ 
శేపాచలయోాగింహాడి - చింత సేయ జే ఏసు! 
జ్యోతి వెలుగుచున్నదమ్మా 


(ఆనంద భె రవి - అట 

జ్యోతి వెలుగు చున్నా దమ్మూ 

దాని, లోతు తెలియరా వెకొమ్మూ 
పా తాళగగనకళాతీత మైసర్వ 

భూతములందు (పఖ్యాతిగ ఇఒరమాత శ |జ్యో॥ 
ఎవరిచేత జిక్క_దోయమ్మా డాని 

విధమిట్లిద ని జెప్ప రాదుగదమ్మాా శివ 
శీరిలోగహాడి సిభేందుభావమై 

పూూని(క్రమమునణాల బుధభులందునాయాత్శ జో! 
మాయలో మామొనదమ్మాా క్ట 

ఊచానివముహివు తేలియగూాడదమ్మూ 
మూయకులోగాను మాయకు ఐఇలిగాను 

శేయిబగలునొక్క._ రీతిగబరమాత శ్రి జ్యూ! 


భక్తినాహిత్య ము వ్‌డ9 


వానారూపములయినదమ్మా 

తిరిగి తాను తానై యున్నా ద వా a 
పూని (త్రికాటములోన నిత్యానంద 

జ్ఞానములోన నిడానముగనాత్త స్‌ జ్యో 
కనకమయము యున్నాదమ్మూ 

తిరిగిక నవచ్చొ కనరాదొయమ్మా 
ఫణితోడగాడుగ పవలు చేయొకరీతి 

తనువులోపల నీలతామరసమునందు జ్యో! 
ఎలుక లో నెరుకె. నడమ్మా సర్వ 

మెరిగిసాక్షీ తానై యున్న దమ్మ 
పరమాణువు” విశ్వపరిపూన్ష ముగనాత 

గురు చం్యదుడగు (శ్రీతరిగొండ నరహరిరూపమున ॥ జ్యో! 


చిలక పాట 


పల్లవి 2- చిలుక చిలుకా నిన్ను ఒలిచి తేయలు-కా ? 

నిలిచిమాట్లాడ వే నీకింతయలుకా చి! 
ఎఆక వేగ బెట్టుకొని ఎగిరెగిరిపో తావు 

తిరిగినాచోట్లశే తిరిగి మళ్ళొస్తావు 1 చి! 
ఈ దారినోచ్చెవు ఈయూరునీద కే 

కాదు రహాదారిశే గనుచుపోరాద కే ॥-చి॥ 
అమ నే దెలుసుకో అయ్య వేరడుగ వే 

ఆనాడవ తెలుసుకొని ఆరాట ముడుగవే చి! 
ఆదిపురువుడుతండి. ఆదిశ క్రిత వ్రీ 

పుణ్యులిద్ద రుగలియ పుట్టతి వె యోపి న al 
42 


£80 


భు న్న రు 
ఈూాటినా గిరిమించు 'తాటివృత్షపుతా జ్జ 
జడిలోనీ నెలవు అది కెలిసీ తేతొళ్హ 
అండమనోవై న (బహ శండమనిపించావు 
నిశ్చలత్వముగబ్లి - సీవ్రగనిపవించొవు 
(గుడ్డుపేలిన వెనుక మడ్డిజీవిత మ బ్బె 
చిజువపిట్టరూపంబు "తెటవెడలసిక బ్బె 
పంచభూతములునీ పంచరంగులతనువు 
ఆమట్టిగురి ౫లో అవుదిందిసీవునువు 
తల్లినినుదన్న గా తాటినుండిజాణి 
పడగా నెవీగుణము పాడుగామా రె 
మాయదిమూూ తలకు మసకకల్పింపగా 
తో టిచిుపిట్టలతో ఆట లేయింపుగా 
ఆడేవుపాటవే పాడేవుముద్దు గా 
కిలకిల నవ్వుతూ పలి శేవు రడ్దిగా 
ఎది గెదిగి పెద్దవె ఎగరనేర్చితివి 
పొదలలోదూరితివి పొడుగు ఇ్తైక్కి-తివి 
పండ్రతోటలజొచ్చి పండ్లన్ని గారికితివి 
పూలతోటలడిరిగి-పూ బే నె తాగితివి 
పలుహూారంగులయొడ లి -వన్నె చిన్నెలుగాంచి 
మురిసి పోతివిలో న ముదముచేగర్వెంచి 
ముక్కు-ముక్కు- నగల్సి వూహాంబుచేబెంటి 
నక్కు-నను జేర్చుకొని యానంద మేగొంటి 
కన్నాావుపిడ్డలను కాంచితివి ముచ్చటలు 
కొన్నాళ్ళ కెజిగితివిబన్నాములువ చ్చుటలు 


Ra) 


చి! 


-చి॥ 


Il 


Il 


lA) 


॥-చి॥ 


॥-చి॥ 


॥-చి॥ 


॥)-చి!! 


Aa) 


Tal 


భి క్తిసాహ్‌ా త్వ ము 
శెంటినినువాసి-చ నె అంటుకొానెనగచాట్లు 
కె న్న బిడ్డలగుంపు కను ముంజ గెనగబూాట్టు 
కొందరీల్లిరకటా (కూరజంతుల బారి 
కొండ శేగట్లుకో కోనకోపారి 
పీజరుదలపెరే-నీచంతలా రా ే 
ఎవరికవరేగాక వఏకవమూాతాె 
భాగ్యభోగమునిత్య వస్తువనుకుంటూ 
తనుతానువురిపించు కొను పెద్దతంటా 
చమొుకబొన్న కండెలకు మూార్జి ంచిచెరకోయి 
రెడ్డిపడుచుచేతి దొడ్డయుడిసెల రాయి 
అంటువమూామిడిపండ్త కాసించి జన నేల 
తోట -కాపరియొడ్డు నాటింపుములుగోల 
జామయుసిరికలున్న్న జాడ నేబోకుండు 
"రెచ్చి విలుకాజేయు రేగడచ్చనగుండు 
నినుబాధ పెట్రనే నిద్దంపుచిల కా 
ని చాధజూడ నే నోర్వనేచిలకా 
'పెంటిబాసినవగవు - బిడ్డ లగెినదిగులు 
మంటల త్తగసీకు - ఒంటిగానెద బగులు 
చింత పై గూర్చుండి = చింత బడ నేలా 
శాూంతంబుచేకూరు - సరణిగా వాలా 
నిపూూ-మకర్మంబు - నికరంబుడారీ 
రాగలిగి తేనీవు - రావెపొన్నాారి 
గాదంటివానీవు - కడగండ పాలాదు 
దొర్షించినినుబట్రి - దొంగ ఎఅతుకుల జోడు 


8ీg1 


చికి 


|-ది॥ 


I-DIl 


క$-చి॥ 


RA) 


| చి! 


చి! 


ii 


Il 


ఏ-చి॥ 


ల్రీలి2 


మి న్నేరు 


బుట్టలో పెట్టు కొని - పట్టణపునడ బాట 
పదిముందికేజూపు - పాడు వేలముపాట 
కొన్న వాడొకయినుప - (కొ త్తపంజరములో 
నినుదూర్చియిరికింప - సీవొందు బాములో 
చేజూడలేనె నా - నెయ్యంపుచిలుకా 

నరక మేయిదినీకు - నాచిన్న చిలుకా 
ఇరుగలేదూనీకు - పొరుగులే చేవంక 
సనీవారుగనపడక - నీరుకన్ను లనింక్ర 
వొట్టపగిలేటట్టు - పాగిలిపోతావా |! 
ఉప్పట్టిపడినావు - ఉడికిపో తావా ! 
కడిలకెగ బాకి - కాగలించేవా! 
దొ"డ్డవాకిలిరాక యా ఉడ్డుగుడిచేవా ! 
మడికూడేగుడిచి - జీడుసీర్లూంతార్చి 
మలవమూా(త్రములుమేని - పంచ నేదిగజార్చి 
ఎడైబతుకూ పెన - వవగించేగల్లి 
కలనరంబునసెగుర - కాల్ఫిరిగాశేల్న ల్లి 
వీర చరాపులుజూచి - యొరులెణుగకయుండ 
ఒక్క-నాడురవడిని - ముక్కు_పుటములు రెండు 
చొప్పించి ద్యారంబు - తవ్చించిబయలంది 
ఎగ రబోతివిగాని - ఎఆక బలవమకుంది 
దడదడనిగొట్టుకోన - సడిగన్నాయొకవిల్ని 
నీగొంతుకొరి కేసి - వె నెదోగల్లి 
సీతనువురాలింది - సీమనువుతూలింది 
మి_త్తినినుగబళించి - మింటి కేయెగసింది 


A) 


1 


చి! 


చి! 


lea) 


A) 


a) 


చ! 


చి! 


భక్కి సాహిత్యము 


మురణమేయదినీకు - శరణంబుగాదూ 
తరిలేనిదుఃఖుములు - విరుగజేగాదదా 

మల్లి వస్తానేను - మరివత్తునిచటి కే 
అనియీడ్చియిడ్చినా వరిగినానెచటికో 
మెళ్ళిరా వద్దునా = వుంచిమాటావినుము 

మల్టి రాకుంజేటి - మార్లమేగనుగానుము 
రహాడారిమాగనాన - రావెనాచెం తా 
రవాదారిపయనంపు - ఠహాస్య మెజగింతూ 
మూాడింటి మె (భమలు - ముండ్రవాదలనితొలగి 
కలిమితేములుసరిగ - దులదూచికొనిమొలగ 
అచటచటనాడారి - నంటియుందురునక్కి_ 
ఆరుగురుదొంగల - ల్ల దెచయూడుమా చక్కి. 
నూలువలలశ్వంపు = జూలు వెం, డుకయురులు 
జంక రా-చిన గడలు - బద్హలన్ఫ్‌న తెరలు 
అవమెరించినినుబట్ల -- నావసించుచున్నాారు 
-వంలకువతోనడువటే - మేలయినచిన్నా రి 


చిలరా దారినినడువ - సీకునుకొరంజు 
రచ్చలన్నిటిమిన్న క రాజ మార్లంబు 
శమదమాదులుతరు బాయల (శ మదీర్పు 
దానజపములరురులు - దాహాంబు తెగటార్వు 


నియనునిష్టాదు లే - నిదురింప సావిళ్లు 
రివ్వురివ్వుననడువు - “కరేయింబవబ్లు 

ఆ కాశయూానమా - అలవడ్డ చేసీకు 
రెక్కు-లిమ్ముగ గట్ట - రెక|ూంచుసె (బాకు 


లిక్రక్రీ 


1-1 


(DI 


iol 


1-1 


॥-చి!! 


Wa) 


క్రికీ4 మి న్నే ఈు 


అంచిలంచెలుచాటి __ అలసటలుదీర్చుకొని 

ఆనందవనమునకు -- ఆత నేచేర్చుకోొని 

విభాపునా నెరిగి - సీలోనముద ముందు 

ఏరుగుతరుూసాలేని - వింత సౌఖ్యముజెందు ay 
ఓంతత్సతోమ్ముంచు - ఓలలాజేచిలుక Weal) 


ప్‌ త ప్పిడికుండ అభజన 
తప్పిడికుండలభ జనలో, ఏలపాటలూ, వృృంగారప దాలూూ, స్‌త్రి 
గ్‌తాలూ పొడుచుండుట పరిపాటిగా వస్తూవుంది-- 
నాయకుడు, “వాడే; వాచి అంటూ బౌరలుణాచి లి సార్ల 
దీర్హంగాపొడి తరువాత (దుతంలో “వహ్యారి; వహ్వారి; వవ్వారి; తధిం 
తథి అనిచెప్పి చాపుగా ోభాళీ; భాళ్ళీ ఛాళీ;”” అనిదరువువాయించి 
పాడుటకు (పారంభిసారు. 
ఏల పాట 
చోళ్లునల్లన్న చోడివిండి తెల్లన్న 
కాగబోసి(తాగి లేను కడుపుచల్లన్న ! 
కోడినల్లన్న కోడిగుడ్లు తెల్ల న్న 
అందులోని చందమామ ! అధికపసిమన్న 


వప ఫంగారపదం 
పల్లవివ- 1 గుమ్మ గుమ్మన్న లార గుమ్మున్న లారో 
నారాచ ౫సను డీ IS 
కోరకొప్పూ బెట్టి కోరింటపూలుగుచ్చి 
బారలేసుకనడివేటి పణతీనిచూడరో 
నారాచ గుమ్మడి టా. 


ఏిశేసాంశాలు” ఈపదంలో _ాచీనవ స్త్రవిశేనం వర్శించ బడింవి, 
న గుమ్మున్ను వ అలంకరించుకొన్న (శ్రీ, 


భక్కి సాహిత్యము లికిఫ్‌ 


2 అజ్రాలరవికమిాద 3 అద్దకాలకోకో 
పయ్యాటణచెంగుమోద 4 పాత్సరాల చేతో 
నారాచ గుమ్మడి ౫|| 
కుచచ్చీలకొంగుమిద  గువ్యల్ల కూర్చో 
2 అడ్డాలరవిక == పట్టునూలు జల తోరుల నగిషిపనికి “బుకేదారి?” అంటారు. 
ఆతి_పా-చీనమయిన చితక ళ గా దీనిని భావించాలి. యూదునులూ, వీటినికయారోు 
చేసే పరికరాలూ వేజాలలో వర్షించబలర్హా యట, బుకేడారిపనిలో, నూలు బట్టమోద 
రంగుపట్టుడారంతో వెనుకనుంచి సూరెతోకుశ తారు, పట్టుజరీకచ్చులు అమరు 
తారు. కొన్నింటికి గాజాపూనలు, ముశాెర్ణలం కలిసీకుడతారు మరికొన్ని ంటికి 
ఆధ్దాల బిళ్ల లు అమర్చి కుడతారు, 
లి. అద్ద కాలకోక := చి త్రవిచితాలబొమ్మలు, నశిపీలు, నమానాలుగల కర 
అచ్చులతో బట్టమిదరంగులతో అన్షుతారు. రకర కాజరంగుబట్టలమోద, చానికిసకి 
పడే రంగుఆద్దకపు చి_కాలు ముద్రిస్తారు. ఒకొక్క. భాగంలో ఒకొ_క్క_రంగు 
ప్రానీన దిమ్మలతోము దించి రకర కాల వగ చికౌలు వచ్చేలాగు చేస్తారు. ఇందులో 
“కలంకారీ? అద్ద కాలుచాలా_కేస్ట్రమె నాయి. బందరుకఅం కారీ అద్ద కాలు జగ్మక్ప 
సీద్ధి పొందాయి లా 
4. పావురాలనేత;. రంగుకంగుల జారంపోగలతో నూలుబట్టల మిద పట్టుబట్ట 
లఅమిద కాయలు, పువ్వులు, తీగెలు, చెట్టు, దేవతలు, మునుష్య్యులు, పతులు, జంతు 
వులు మొద లెనపనాలకు చెందిన బొమ్మలు రకర కాల నగిపీలువ చ్చేటట్లు నేస్తారు, 
మామూలు పడుగు, పేక, చారాలలో చమత్కాారం-గా చాతుర్యం గా "న సే వోరి 
యాలూూ ఇారలూూ, గళ్లూ, వండి, రాగి, బంగారుజలతారులతో అంచులూ, 


చిితం గా నేస్తారు, 
ర్‌. గువలుకూర్చు:- రంగురంగుల చా నాఅలతో బట్టంమిద కావలనీన ఆ-కారాొ 





లను చిత్రంగా కుడతారు. ఇది బుకేదారీ పలికంటిజే _ 
హిందూ దేళ వస్త్ర పరిశ్రమ వేద కాలంపుంచీ అభివృద్ది చెందుతూ (ప్రపంచ 
పఖ్యాతిగాంచినది జిలుగువలువలు, రవసెట్లాలం, ఏవిఏనాంబరాలు థాశామజులీ 
నులు, కలం కారీఆద్ల కాలు మిక్కి__లీ(పశంసీంపబడాయి _ 
యు చక 
ఈవ(న్త్ర పరి,ళమగార్చి బారితేకులు ఇ ప్పేగాధలు 
౧ గౌతమబుద్దుకు ఒక నాకు “గంగా మొ?) అను హ్రీ విగతవ,న్ర్రగాతికుగు 


wy 
Fu 
Ce 


కరకంచుచీరమిద కస్తూరి మళ్లో; 
నాశాఛ నుమ డీ గప! 


జా 
జో 





నాల మెం 


తున్న దనిభావించి, ఆమెను మంవలీించ గా, ఆ శ్రీ తనయొంటి నిండుగా ఉలిపిక్తి 
జిలుగు వలుతను కటుకొనుట ఆయనకు చూపి ందటు = 

౨ జొరంగజేబు చ(కవ ర్తి ఒకసారి తనకూరుర్ని చూచి, శరీరంక' నిపిం చేటట్టు -వీర 
కడుతున్నా వేమి 1%) ఆని మందలించ-గా ఆమె “అయ్యా! ఈమల్‌ మల్‌ -సీర నాళ 
రీరం చుట్టూ యేడు సాధ్లు చుట్టుకు న్నా నండీ?) ““ఆఅని జవాబు చెప్పింవనటు. 

5 ఈము కట్టుకొన్న చీరె, చాకలి చలువచేసీ, పచ్చికబయలుమోద అరే 
య గా అవు, పచ్చికతోబాటు చీశెనుకూడ మేసి వేసిందట, 

లో న త్తగుల్లరో యిమి"జే పద వోరుయూళ్లే -ఏశలిలూ, సెనగ -కాయలో యిమి జే 
ఎనిమిది మూరలపంచెలూ, జేవతావస్తా,లని వాడేవారు - 


వ! 
వ సాలలో, శ్రీ ప్రకుపాౌది ఆభాలనో పాలంవా జేవి. అనేక పేర్లతో 


= 
వున్నాయి చూడండి. 
వీ] సంపంగి కావులు, జందురు కావ్రులు 
ఇలిపట్టుపుట్టిముల్‌ , వేంయటచాళ్లు 
జిం. గుబొమ్మంచుల, శీరలునాచులు 
నుదయరాగంబులు, నుడుతవన్నె 
లాప్పముయ్యంచుల. ప్రప్పాళ్గుసోొన్న ంచు 
వలువలు 6గరక౦చు, ప్రత తులు 
ముత్యాలపందిళ్లు నుత్తరగో(గ వా 
ణఇములంనిగ మగో-చ రములః (బద్భ 
శతే॥గ॥ పుందిలకలు నిండువన్నెలు, బెడలం బచ్చు 
లంను వారిఇవళ్గువా ౦సవ, ల్లులునురంగ 
వళ్గుబొదలును సామంత, వదులంనని గం 
దనశిడు పనందుపటముంల. , నొనియెజెలకు 
(వాంసవంళతి ల్‌, ఆ 355 పృ 
ద్విపద! కెంజా పళియుజయ, రంజియునంచు 
పుంజంబుమణి పట్టు భూతిలకంబు 
శ్రీ వన్ని మయుమవో జీనియుజీని 
భావజతిలక ౦బు, పచ్చనిపట్టు 


భక్తిసాహిత్య ము 87 


రాయ కేఖురము ను రాజవజ్లభము 
వాయుమేఖుము గజ వాళంబుగండ 
పదము -గా పున నరి పట్టనువాంన 
పడియవీకకావళలి పల్లడద టి 
వార కాకానియు జకుజాయిెగిందొ౫గరు 
గారిగనయమును తీరోదకంబు 
పట్టును రత్నం౦బు పుట్టు నుశంకో 
పటునువురకత , పటుపొంబటు 
లు శత ర 
నిం పట్టు జాలిపట్లు నే్మేతంబుపట్తు 
se) SA) డె 
మరిత పరాజంబు మాండోదరవియు 
చం(జాత పంబును సాంభ్య రాగ ం౦బు 
నింద రాగంబు నెహీం(దభూషణము 
నన్న నఢంచును శరధియుమేభు 
వన్నియరు[చాతు వన్నె కాంభోజి 
పులిగోరుపట్టును భూపతిరు[డ 
తిలకం బుసరిపట్టు మలయజ సి రియు 
కొల నిమేభుము గజూావళిపహాయావళలియు 
వటికుంబు నరిదమ్మి తెలు పుదివ్యాంబ 
రంబులు నుదయరాగంబు జేచాంబ 
రంబుపొా తియుగుజరాష ంబుపటు 
లాలి ey ర 
మానితవ్యస్త్రవితానముల్‌ గలవు. 


(పా! సోమన్న- బనవపురా ణము కి ఆ) 


43 


ల్రైప్రవ్లి కం న్నే చు 


అధ్యాతృరామాయణ కీ రవలవఅె, యాభజనలోని కీ రనలను 
(పతీడానినీ గురుముఖంణగా చేర్చుకోవాలి. చాక చకంగా "తాళాలు 
మారుస్తూ పాడాలి -- 


శంకరాభరణ రాగం - ఏడు బెబ్బలు 


ప! సన్‌ల వర్ష తా రా! నిన్నే నమ్మితిని రా 
జాలమేల రా రా! | జాల॥ 
తాళజాల వీరశూారధీర రా దా TY 


అక ప! నీ లా వరా రారా 


నిన్నే నమ్మితి నిరా +నీ! 
చ॥! బాల కృష్ణ రారా! భళిర వవారిబేలరా 

మేలు లొసగ వేరా 1 మేలు! 

ముద్దులాల్కు-_ చిల్కా. పల కల్కిాారార Chay 
చ॥ వారి వారాదిబేప | అరమరశేలరా రా 

కరినిగాచినా వా 15 8 

కర నేలినావు గావ జేవ(బోవరా iy 


చ చింగునాచేటకవ జెంసనాయని (బోచు 
సంగతితోబం౫గరు టుంరములు 
అంగ నకొసంగిన మంగఛాంగరంగ శాయి iby 


క 
క 
కలీ 

కడ 


£3 
= 
Cn 
డా! 
y= 
సల 
వస్త 
= 
మ 
i 
pe 


ము 1 


న. 





౭. వ్యవసాయ వాణభ్చుయం 


జాతి మనుగడకు వ్యవసాయమెంత [పాణాధారమా, దాని సాహి 
త్వంగూడ, విజ్ఞానానికిఆంత బాణ పద మయింది. జాతియొక్క నిజచె త 
న్యమూ విజ్ఞానం మనం అర్థంచేసుకోవాలంటే ఆజాతి కృషివలుల చేవ 
గలిగిన కృషివిధానంలోనూ, వారి వాజ్మయంలోనూ ఉన్న లోతుపాతు 
అను [గహించాలి-- 

మన తెలుగునాడులో (పతి,పాంతంళలోను వ్యావసాయక కార్యక లా 
పొబను మనం (వత్యక్షంగా చూస్తే. వారివారి ఆనందోత్సాహాల పరిమి 
తిని అర్ధం చేసుకొనగలము. _పాణవైతన్యమైన ఆ అనందానికి ఏరకమైన 
ముసుగూలేకుండా స్వాతం(,త్యదేవత ఉఊరకలువెస్తూ నాట్యం ఆడుతూవుం 
కుంది, అక్టు ఊత్కప్లమెన కమి. హాజ్మయసమ్మే ళనమే ఈశ్‌ర్షి క- 

రామాయణ భారత భాగవతాది పురాణాలూ, ఉపనిషత్తుల సారమూ' 
ఆలలలోని రాగంవలె ఆలంబనమై యీవాజ్మయంలో నిండివున్నాయి. 
భకి, భుక్తి, ముకి, శక్తి. రక్తుల లిలా సహజ సౌందర్వస్వరూపాలు 
వ్యావసాయిక (కామికులఅలోనూ, వారి పదాలలోనూ, విరాజిల్లుతూ 
కుంటాయి. వినువారికి, కనువారికి ఆన=డ్మపదానం చెప్తూవుంటాయి. 

భూమాత తన  నవరసభావాలను వారిసన్నిధినే వ్యక్తికరిస్తూ 
కుంటుంది. క్లేతలక్ష్మి వారి సన్నిధానంలోనే -సాక్షాత్కరించుతూ 
వుంటుంది. యౌనలక్షి వారియెడుట చిరునవ్వులు నవ్వుతూ 
వుంటుంది. ధాన్యలక్షివారికి తన పసిడి చేతులతో నివ్వాళులిస్తూ 
వపుంటుంత్‌-- 


840 ము న్న రు 
(1) వానకోసం (పార్ణనః- 


మొ(రో ము(రో వాన బేవుడా 
"మరో ము(రో చాన చేవుడా 
మమ్వ్మింక కదయ జాడుమ య్యా 
మావాడ కే రావయ్యా 1 మెయి 
వీనుగులాంటి మొగోళ్లు 
ఎత్తులడి పోయారు 
కూనొండ లేదంటు 
కుంజెట్టి కొట్టాడు 
మండెడు గంజిలేదని 
మండెట్టి కొట్టాడు 
ఈనుకున్న చేలన్ని 
జండు యున్న చలస్నీ 
పండూబారి "పోయాయి 
'దుక్కి_'కుద్దు లన్ని యు 
తూలిపోవు చూన్నాయి 


99 
37 
39 
33 
99 


33 


59 
>» 
53 

arr 

-:వర్షాని కురిపించమని కోరుట; 
'చే[టాయి వాన జేవుడా! మమే )లినోడ 
"జ్రీటాయి సామిచేవుడా! 
శీ విపాశేంళములు,= పీ(టాయి- వేటరాయ డా! 
తిరుపతి వేంకకేళ్వరుడు వేటగాని జేషంలో నుండగ, అ రూవలతోచే 


ఉండమని, ముని కుమారు డొకడు స్వామిని కోరగా, అశ్లే. వుండిపోయాడు, 
“జోట రాయా? అన్నది వాడుక, జేటాయి [టాయి అయింది, 


వ్యవ సాయ వాజు శ్రియం వశీ] 


వరాలు కురిపించి వరిచేలు పండించి 
వసుధ జనులగనెల్ల పోషించి రశ్చించు || జే! 


కప్పను వూరెగిస్తూ వానదేవుని ప్రార్ధించడం 


ప॥ వాన బేవుడా! వాన చేవుడా! 
వానల్లు కురిపించు ! వాన దేవుడా వా] 
'కప్పతల్లీ నీళ్లా డె 
కడవలనిండా సిళ్లాచ్చె 
-వము(రో వాన చేవుడా కనా 
ఈగ తల్లీ స్‌ళ్లా జె 
ఏధుల నిండా స్‌ళ్లో శె 
మొ[రో వాన దేవుడా వా! 
దోమ తల్లీ నీళ్హాడె 
దొరువుల నిండా నీళ్ల చ్చె 
ము(రో వాన బేవుడా వా! 
చేప తల్లీ నీళ్తాజే 
చెరువుల నిండా సళ్లూ చ్చ 
ము(రో వాన బేవుడా వా 
తూరుపున ముయిలుట్టి వానచేవుడా! 
తుంపరలు రావాలి వాన బేవ్రుడా ! 


తిరుఫతి_తిరునారాయణులలో కదిరి మహాక్నేక్ర మున్నది. ఫాల్గుణ శుక్ల 
పక్షంలో ,యిక్కడి (బహా్మ్నోత్సవం జగుగసుతుంది, యిక్కడ జీవుడు “కదదరి నర 
సింహుడు)” ఈయన పట్టమహిషి అమ్మే డేవి. శండోభార్య చిన్నాచేవి. ఈ 
స్వామిని గొడులు కాటమెహీాళ (కుడు, కాటమ రాయడు అని చెప్పుతారు, వారు 
“జెటాయి సాంమిజేవుడా 1౫” అంటూ సేవిస్తారు. 


§42 క్‌ు న్నే దు 


చిన్న చిన్న తుంపరలు వాన బేనవుడా ! 
"జిల ేగి కురవాలి వాన బేవుడా ! 
జడి వాన రావాలి వాన చెవుడా ! 
సాగాలి కాలువలు వాన బేనాడా ! 
చెరువు లన్ని నిండాలి వాన బేవుడా ! 
జేలన్ని పభంజాలి వాన చేవుడా ! 
అందవయ్య దణ్ణాలు వాన బేవుడా ! 
అందరిని (బతికించు వాన బేవుడా ! 
కప్ప తల్లి పెళ్లి వేడుక : 

కప్పతల్లి పెళ్ళి వేడుకచరాడ లే 

కావిళ్ల నిళ్ళంపినాడూ 

వరుణ చేవుడు పంవినాడు ఓ విలీ॥। 


వాొడలన్నీ నింపినాడూ!| 


కప్పమ్మ పెళ్లి 
కప్పమ్మ సెల్లి కోయం చు మేశములు 
గొప్పగా తెప్పించినాడు 
వరణ చేవును పంపినాడు కీచాలీ॥ 


+ విశీషూంళములం:_ వర్షాలు సకాలంలో వరి రి ౦చనప్పుడు, పారిజన శ్రీలు, 
ఒక బోదురు కప్పను పట్టుకుని, పసుపు రాసి, కంకుమబొట్లు పెట్టి, పసుపు గుడ్డతో 
తోకలి మిద పెట్టి కట్టి, యిద్దగు దానిని మాన్తూవుంకే, కొందరు పేరంటాళ్ళు 
పశ్లింలో పసుపూ, కుంకుమ, పువ్రషులూ, బతీ పెట్టి, కోఅన్న పుల్లలతో వాయిస్తూ, 
వరతపడంగాయోీసాొటను (కావ్యంగా పాడతారు. 

కప్పలలో 1 ఉరుకుడు కప్పు, 2, వదరుకప్పృ, తిగోండుకచ్చ, ఓ అడు 
కప్ప, ల్‌. చిరికప్పు అనే ర కాలున్నాయి. గోండుకప్పచే పెద్ద కప్ప లేక బోదురు 
శోప్పు ఆని చెప్పుతారు. 


వగ్గవసాయ వాజ్మయం వి4కి 
వ స్‌ 


చెప్పశక్యముగాదు వే ₹ - బోదురూ 
కప్పలా మేళములు రొ వే 

కప్పమ్ము గడపతొక్కినద్‌ - శుభమఇ్ని 
సూచనలు చూరు చప్పి నదీ 

కప్ప లెగిరె - వానలమ్మా - పొలములో 
కనక మే పండుతాయమా॥ 


పువ్వుల మబ్బా! దిగవే దిగవే 
కారుమే్హమమా ! రావే, రావే, 
పువ్వులమచ్చా ! దిగ వ్వే దిగ వె, 


het 

వింజమేఫఘువూ ! ధూలి మేఘమా ! 

చెముటనుజోడ్సి దిమ శ్రరింప వే [ml 
చి | 

కబోదిమబ్బా ! చిట్టితమ్ములను 

పన్నెండుగురిని పట్టు కు కావే కా 


బిశేసాంశములు :-- 

అష్ట మేఘాలు: ష్‌ మేఘ మా లి -కొ శాస్త్రంలో, చుఘాలను ఎనిమిది రకాలుగా 
నిర్ణయించి పవరాలు (వ న 1 భ్ర న్నాయి. 

l. పుష్మ్కుం_లావ రక మేఘాలు = యొక్కు.వగను, మిక్కిలి వింతగను వర్షి 
స్తాయి, ఇవే కుంభవృషి ని కురిషిం చేవి. కుంభవృష్టి అనగా కుండలతో దిమ్మరించు 
విధము-గా వాన వుంటుంద౦టారు, 


ల ముభుమేఘాలు తేచి రంగు కల్లి వుంటాయి, పదునెదావమడల పొడవ్ర 
సరకు వ్యాపించి, నాలుగు తూముల వర్ణాలు కురుస్తాయని ఇసప్పుతారు 

కి... వాయు (మండల) మేసూలూః-గోేతోచనప్రు రంగు గల్లివుంటాయి. ఇ త్తడి 
రంగుగా కనబడతాయి. ఇవి కనిపిస్తే వర్ష ౦ కురియదంటారు. దీనినే జానపదులు 
“కప్రులిచారల మబ్బు)? అంటారు, ఇవి పెన్నింశాడల పాడను వ్యాపించుననియూ, 
గాలి యెక్కువగా (పకోపించి, (పథానంగా వుంే స్వల్పవర్ష ౦ కురుస్తుందని చెపు 
తున్నారు, 

ఓ. రాజమేభఘాలం :-- నల్లని, తెల్లని మబ్బునందు రాగి వలెను, చాసాని 
ఫువ్యువలెను, రంగుల్టు కలిగి మెరు వులు కనబడితే, అ మబ్బులో ఛాజమేఘా లున్న 


$44 బు న్నే తు 


కొంచెమునీళ్ల ను విడిచిపెట్ట వే 


అన్న కడుపుకి తింటాము ea! 
లిన్ననిమచబ్బా ! దిట్లారావే, 

సోమరిమ బ్బా ! చిట్టీరా వే sil 
ముక్కుపుడక నెనమ్మి న్‌కొక 

గొడుగునుకొంటా వేసుకురావే Hil 
మెత్తనివానా ! మెన్ఫీగదివే 

ఇంటినాగలి మూలకుచే చే il 
సూరన్న వేడిమి సౌమ ఎసిలచేసె 

నవ్వు మొగముతో శరావేేరా వే || కా! 


వని తెలుసుకోవాలి. మరియు యీూమేభఘాలు ముఖ్యం గా వింధ్యో త్తన చేళాలందు 
గంగా తీర నీమలందు పర్షి స్తా యని పజాకొంటున్నారు, 

త్‌. (బాహ్నాణ జాతిమేఘాలు ;- కవులముల వన్నె కల్లి వుంటాయి. ఇవి 
గాలిపాటును బట్టి వర్షిసాయని చెప్పుతారు. 

6. క(త్రియ జాతి మేఘాలు :_ యొకని రంగుగల్లి, గంభీరాకారంతో 
వుంటా యంటూారు, 

7. కరూ(దజాతి :- నల్లని రంగుగల్లి ప్రశాంతంగా వుంటాయని చెప్పుతారు 

8. నీఅలమేఘాలు :. ఇండ నీలమును పోలిన రంగుగల్లి ,వురిటాయని యూ, 
నిష్పురంగు మెరుపు లీ మేఘుముల నుండి కల్లుతాయనియూ, ఇవి వింధ్యక 
దశ్నీణదేళముల, గోడావరినది సము్యుదగామి యగు (పబేశాల వరి సాయిని చెప్పు 
తున్నారు, న 

— వర్గ? మానము 3 
వ్‌ 


దుక్కి_కి సరిపడిన వర్షం 1 మాని 
శే తరాములు కే (దోణము 


అని కాలవిజ్ఞాన శాతంలో చెప్పుబడింది, 
(గామాణులు పపెస్పుకుకీ వవానం 
పయిమోద బట్ల తడిసే వానకు బట్లతేడు పువాన 
టితో “స్ట ఆల అ అన ర్త 
సాగ దున్నే పదును పడిజే దుక్కి. వర్షం 
మడిగట్లు నిండిన నీరుగల వర్గ ౦ సడితే మడికటవిన 
కా ళం 
ఈ విధంగా జానపదులు లెక్కిస్తారు, ఇంగ్లీషువారు వరాన్ని అఆంగుళాఖత్తో 
శ్లాలిచి' తెళ్కి.స్తారు, న్‌ 


వ్యవసాయ వా యం ర్థీఢర్‌ 
వర్షంకోసం మహ) (ప్రయత్నాలు 


వర్తాలుకురవక పోతే (గామోణులు (శ్రీ మహాభారతంలోనినాల్ల 
వదయిన విరాటప రాన్ని చదివించుటపరిపాటి. కొందరు శివలింగా 
నికిజలాభి షే కంచేసారు, వెయ్యిక డవలనీరు శివలింగంమోద అభి "పేకి 
స్తారు దీనినే “నవా(సకుంభాభిచషేకంి” అంటారు. కడవలకుబదులు 
బిందెలను ఉపయోగిస్తే ఫఘటాభిపే.కవముందురు. 

కొన్ని చోట్ల వరుణపూజలుచేస్తారు. అనగా పాలతో అన్నం 
వండి - దీనినే శీరాన్నము, పాెసెమ్కు పరమాన్నము అనువేర్ష 
తోవిలుస్తారు- (గామోాణులంతా శ్రీరాన్నా న్ని వండి "ఊరిబయట 
ఎత్తెన (పచేశంలో వరుణ బేవుని ఆహాక్ళనం'చేసి భక్తి (పపత్తులతో 
యిీపరవమాన్నాని, జేవుని ఒకబల్లవిందవారపోస్తారు. డానిని చేవ 
(పసాదంగా (పతీవారూ. తీసుకొని. కళ్లకద్దుకొని భోజస్తారు. దీనిని 
“వరుణపూజి” “వాన దేనునిపూజి” అనిచెప్పు తారు. 

ఆ సందర్భంలో యీదిగువజానపద గేయాన్ని వంతపాటగా 
పొడుకుంటారు 


విశే సాౌంశాలు:. 

చానరాకడ, పోకడ వివరాలు:-- "రెట్టమత కొాతంంలో యథా విషయయమైం 
చక్కగా వర్శించబడినది, శెట్టమత శా స్త్రాన్నే కాలవిజ్ఞాన శాస్త్రం, మేభుమాలి కా 
శాస్త్రం అనికూూూా వాడుతుంటారు. వ్యవసాయ దారులు అను(శుతంగా వానరాకడ 
పోకడలు చెప్పుకుంటూ వుంటారు. 

1. గర్భ బుతు వేళలందు మబ్బు మధురవర్గం కల్లివంశు, అప్పుడు (_గవా 
వ(క ములు "లేకుం జెసేని, 'నాల్గుతూ ముల వర్షం కురయుసుంద నియూూ, గవావ(క 
స్పితివుంశే ఖండవృప్వి గా హార చెప్పుతారు. 

2, నాలుగు దిక్కూూలందూ, ఆశక్షాశాన మబ్బుకలిగి, యేశుగురంగు గలిగి 
నల్ల గా వుంటే చక్కగా వర్షి స్తుందంటా ర: 

ఏ, నాలుగు డెనఅం ase వ్యాపించిన మేఘాలు, మందగమన 0౦ 


44 


శ4 ము న్నే రు 


వాన దేవుడు 
మాప ల్లెపాలించే జ వాన బేవుడా 
మూాశిబ్లనారిచ్చే 53 
మూాదస్సి కలుతీ క్చే జ 33 
మాపల్లెపాలించే $ 
మ మ్మెల్ల చేలుకొొని = js 
ఉత్త రానఉజ్హుజు న 37 
దీ గానజల్లుజల్లు - 33 
వదిక్కునున్నా వొ 39 
నూదిక్కు రావో > 
మా కెల్ల వరమిచ్చే న్‌ 





గఅవియై, మృగాల వలేనూ, ఏనుగుల లాగుననూ కనబడినవో మంచివాన కురుస్తుం 
సలటాడుం 

శ. తళతళ మని మెరిసే మెరుపులూ ఉరుములూ గలిగి తెల్లని మబ్బు గగన 
కలాన్ని (కమ్ముకిని వుంచు జేళం నలుమూలలా వానలు పడతాయని భుప్పు తారు, 

ర్‌, మబ్బులో వున్న మేఘాలు, వింజామరాలు నరన్ఫ్సులు, తటాశ్షాలు: 
మం'చెలు, ఏనుగు కుంభస్థలాలం, “వెంసళ్ళు, తెల్లని పర్వతాలు, గోపురాలు, తోటలు, 
విమానాలు, గొడుగులు, ఖర్జాలుం, ఎడ్లు, శంఖాలు వంటి ఆ కారాల ళనిపిస్తే కుంభ 
వర్షం కురుస్తుందంటా రుం 

6. కాకులు, నక్కలు, కోతులు, ఎలుగుబంట్లు, కుంజేళ్ళు, పడిపోయిన 
గృవోలు, కాలిన [(గామూలు, విరిగిన మూడు[ మాకులు -- వీటి నస్వరూపాలతో ఆకా 
శమునందు మేఘాలు కనబడి తే, ఆల్పవృస్టి ఆని చెబుతారు. 

7. ఎరుపు, పసుపు రంగులు కలిని (కొ తగోరోజనల) రంగు మేఘాలునూ, 
ఇత్ర తడిరంగు చుఘాలునూ, ఇంగిలీక పురంగు మేఘాలున్లూ, బూడిదరంగు -ీఘాలున్లూ 
౪ నావృష్టీ నూచ కా అంట్లాధు, 


వ్యవసాయ వాజ జయం తీళు7 


నిన్నె గానమ్మియున్నాం వాన దేవుడా 
మ మ్మెల్లర శంచే క 
మాశెల్ల పంటలిచ్చే సే > 
మా మొర పాటించయ్యా 29 


కాపాడవన్న్చినావా జూ 


53 


+తొలతదరి 


తొలకరిఒకమబ్బు తొంగిచూచింది 
మబ్బులోఒక మెరుపు మెరిసిపోయింది 
'పెరటితోఒకజల్లు కురిసిపోయిండి 

* పిధిలోఒక7ాలి విసిదిపోయింది 
వకొొము ౪అపొదపో ఎండ తాకినవిట్ర 
వటితో వలుపట్టి ఎగిరి పోయింది 
వరువాకనాటి కేడాదిడాటింది 
ఎదురుచూూచిగుండె ప3ెదరిపోయింది 

8. నూరోద యె నూర్యాస్త సమయాలలో, ఆశాళకంలో మబ్బులు ఎరగా 
కనబడి తే వర్ష నూ-చ కాలంటారు. 

9. కొండమీదికి మబ్బులు దిగినట్టు వాలి వ్రండుటయునూ, మబ్బులలో 
మెరుపులు క నబడడమునూ, వాయవ్య, యిీిశాన్య దిక్కు..లందు మబ్బులు కవూడుటు 
యుచూ, “పెద్ద నక్షాలు కురిసే చూచ కాలని చెప్పు తెరు. 

10. నూర్యుడుండగా, తూర్పున-గాని, సడమరగాని, మబ్బులు వేసీ మెర 


యుటు, మేఘాలు బంగారు ఛాయ గలీకి వుండుట, వొప్పుగా వది మే చూచక్యు 
లంటారు, 

11. గొప్పమ్మరివెట్టులాగ కనపడే మేఘాలమోడ బం గారు ఇాంకుతోవ్రన్న 
యిరికొక మేభుం కనిపిస్తే, ఎక్కువ జకిచానఅకు సూడ కాలరిటా స, 


(తొలకరి చె(ళ జెళాఖరూ పొలలో కదనే వాం ,దీని శ తొలకరించి దంటారు 


శీర 


వి న్నే రు 


పిట్లపిట్టాముద్దు పెట్టుకొ న్నాయి 
గోవులన్ని యిల్లు చేరుకొన్నా యి 
వటిగాలికిచిలుక తౌగిరిపోతయాయి 
ఎందుకోనాయాన విగిగిపోయా ము 
వటిఒడ్డుననేను పాటపాడేవేళ 
నవ్యుతూమా మావ పువ్వులే రే వేళ 
కొంటికోయిలమై న కరూతకూ నే వేళ 
లేతమననువిచ్చి పూతపూ సే వేళ 
బావొచ్చినాతోటి బాసలెన్నిటొనాడి 
ముద్దిచ్చినాతోటి మురిసిపో వాలి 

ఏరు వాకమ్మ మాశెదురు కావాలి 
తలవంచి మముజూచి దీవించిపో వాలి 


నాగలిపూజ 


మంగళమమ్మాా ! మాపూజలుగై కొమా 


మంగళమవమ్మాూ ! నాగలి నీకు [మం॥ 

కష్టమనక భూవిందున్ని కరువుమూాపి కడుపునింపి 

సకలజీవరాసినీ చాలునపోముంతువవమూా శ | మం॥ 

కర్తకులను కరుణతోడ; కాపాడుచుయెల్ల పుడు 

ట్ట 1. కల్ప వన్ని వమ్మసీకు ‘Holl 
నాగరలిపదం౦ం 


పడవముటకొజు వేసె, పదునువానగురిసె 
పో వాయ్యిర ఘురాముడు పదునుజూసా ఇచ్చె 
నోపమ్మును లేపండి గాజ్ఞుపూజియ్య 


వ్యవసాయ వాజ్యయం $49 
౮ 


ఇంటాన్ని లేపండి సద్దుల్తుగట్ల 

టగా లు 
(శీ రాముడుగొజ్తుతో లె నీతవి_త్తనాలేసె 
(శీరాముడుయెవ్వరు ? సీతయెవ్యారు 2 
(లీ 'రాముడువమూతండడ్రి, నీతమాతల్సి, 
రఘురాముడుగొజ్జుతో లె వీతవి త్తనాలేసె, 
రఘురాముడుమాయన్న, రంభమావదిన 
మూాడుకన్ను లరాయి ముత్యాలరాయి 
ము_త్తయిదులిసిరేర నిన్ను గారమ్ము 
పదికన్నులరాయి పగడాలరాయి 
1 పు క్రైడురాగులు లయ రాతిపాలు 
2 పందుముబొన్నలు యీరాతిపాలు 


* ఏరువాక ఆరాధన 


ఏరువాకమ్ముకు వమికావాలి !? 
ఎ([రఎ్మరనిపూల మాల కావాలి 
ఎరుపు తెలుపులముబ్బు కుండకావాలి 
ఏరువాక మ్మకు వమికావాలి ? 


విశేపాం శాలు :- 

1: పుమైడు = మలక పుట్టికి 400 కంచాలు, ప్రై పుట్టికి 80 కుంచాల 
విశాఖుమండలములతో 20 కుంచాలు, 

ఇ, పందుము li వుట్టిలో సగం 

విశే పొంళాలు ;- 1. ఏరువాక పున్నమ, 2, ఏరు సాగుట. 

ఏరువాక అను పదము. టేళ్యము, ఏరు == సర్వావయవాలం గల చాగలిశి 
యెొడ్డను పూసినది చాక =దున్నుటకు ఆరంభం, 

ఏరువాక పున్నమ :- ఇది ఆం(థబేశంలో (ప్రచారంలో వున్నది, దీనిని 
జ్యేష్టశుద్ధ పూార్షిమనాడు చేస్తారు. 


ల్‌ 0 మి న్నే రు 


పొలముగట్టుననిలిచి వేడుకోవాలి 

శుంకాయవడపప్పు తెచ్చి పెట్టాలి 

ఏరువాక ముకు ఏమికావాలి ? 

ము త్తేదువలందరూ పాట పాడాలని 

పుణ్య వ్రీలందరూ పూజచేయాలి 

వరు వాకమ కు వమికావాలి ? 

పాటపాడుతుతల్లి, పాడాలు_మొక్కా-లి 

ఎడ తెగని సిరులివ్వ వేడుకోవాలి 

పాడిపంటలుకోరి పరవసించాలి ॥వ। 


కోన్ని చోట్ల పునర్వసు కార్తెలో ఫునాసవి త్త నాలు చల్లుటకు ఆరంభీ సారు, 

ఈ పండుగ వ్యవసాయ దారులకు ముఖ్యుమయినది, ఈ పండుగనాడు విత్డను 
కడిగి, వాటి కొమ్ములకు వసువ్రుపూని; చొసికానికి పసుపురాన్‌ చానిమోాద కుంకము 
జొట్టు పెట్టి, గ జైలు, గంటలు అద్దాల చిరుముట్లు, కుచ్చులుక టె ఆఉలం౦ంకరిసారు, ఎడ్లను 
కే గుంజలకు ధూపదీప-నె కే ద్యా లిస్తారు. (పొద్దుననే పులగం (పొంగలి) వండి 
ఎడ్డకు పిడతారు. 

సోయం కాలమందు, మంగళ వా ద్యాఅతో, ఊరిలోని వారందరూ, తవు 
రమ ఎడ్డను ఊరి బయటుకు తోలుకు నస్తారు, ఊరి వాకిట ఫుంటి నారతో తోరణాలు 
కటి చానిని (గామస్తులు చేతికరలతో కొట్టి పీచుపీచుగా. చేని, ఎవరికిదొరికిన 
ఫీచు నారు తీసుకొని పోయి తమతమ యిళ్ళలలాశే పెట్టుకుంటారు. ఈ కీచు పసు 
వలకు మేలు కల్గిస్తందని వారి విశ్వాసం ఎడ్లను పరుగు లెత్తిస్తారు, 

శ శ్రరబేశమున “ ఊద్వ షభయజ్ఞా ము?” ఆని దీనిని. చేస్తారు. 

2. పళీసాగటవనాగలితో నడచుట, అనగా తొలి ౬ దుక్కి.ని. _పారంభిం 
చుటు. 

(కొత్త ఆమా నాస్య తెల్లవారు గట్లు అన-గా, ఫాల్లుణ బహుళ అమావాన్య 
నాటి "తెల్లవారు జూమున తెల్పవారతే సంవక్ళ రాది వ శ్చేముందు ఏళ సాగుతారు. 
దీనిని దొంగ ఏరు పాగుట! అహా సంవత్సరాది. జెళ్ళిన తరువాత మంచి 
ముభారార్తం "సెట్టించుకొని ఏరు సాగుతారు. ఈ శెండు విధాలూ వాడుకలో 


వ్చశ్నాాయి. 


వ్యవసాయ వజ శతం శి 1 


ఏరువాక 


వరువాకవచ్చింది యా వరువాక మ్మా 
వళ్లునదులువాంగి - వంట నేవచ్చ్చాయి 
నల్ల మేఘాలలో - నాట్యమాడింది 
ఇసుకనదిలోదూరి - బుసలుకొట్టింది 
పాడుతూకోయిల * పరుగుల త్తిండి 
ఆడుతూనెమిలి - అలసిపోయింది 
నవుతూమాబోౌబు బువ్వతిన్నాడు 
వరువాక వచ్చింది ఆ వరువాకమ్మ 


మెరక లకు సీళ్లతోడుట 


పంట కాల్వలక ౦కు మళ్లు మెరకగా వుంే, గూడతో సళ్ళు 
తోడడం పరిపాటి. నూతిలోని నీరు తోడుటకు వతాము, 
మాటలు వుపయోగపడ తాయి. 


తొొలిచుక్కి_. దున్ను టకు బయలుజీలే ముందు, నూని జేసిన పులగము ఎడకు 
-“పెసతాదు. నాగలికి యొగ్గనుకట్లి, పనుపుపూసి, కుంకుమను బొట్టు పెట్టి, పాలం వతి 
దండలు జేసీ ధూపదీపము లిస్తారు. “మంగళమమ్మ్మా! మౌపూజలు పైకొమ్మా! 
మంగళ మమ్మా! మా నాగలి నీకు మం|| అంటూ శ్రీలు హారతి నిస్తారు, 

ఏకు సాగినచాడు తమ యింటిలోని నిప్ప యితరులకు యివ్యరు. ఏ విధ 
ముయిన చేబదుళ్లు గాని యివ్వరు, 
తూర్పు ముఖంగా గాని, ఊత్తర ముఖంగాగాని (ప్రారంభించి కొండపోసి 
ఆయా ముఖాలుగానే ఆపుజేనసి, యెడ్లకు విపుతారు, 

కృపి. (పారంఫానికి మంచివి 

అనూరాధ, వాస్త, చిత్త, స్వాతి, రోహిణి, భనిష, మఖ, ఆళ్వని, ఉత్తర 
ఫల్లుని, ఉ త్తగ భాద, ఉత్తరా హెఢ, శేవతి, మూల ఈ 13 నత(తాలూ, మంగళ, 
బుధ, గురు, శుక వారాలూ వ్యవ సాయారంభా నికి మంచివి, 


ఏ్‌రలి విం న్న తు 


గూడ పద ౦ 

॥ప॥ పాతాళగంగమాయమ్ము. తల్లీ; 

చెంగుచెంగున ఎపేకివొంగిరావమ్య 11 పా|| 
1 వచ్చొచ్చెదారిలో, తచ్చాడుచుంటావు_ 

కన్న తల్లినిబోలి, కదలిరావమ్మా [| పా!! 
లి పళ్లుపుప్పాలతో, పనుపుగంభాలతో 

పూజించి నిను బెత్తుముమ్మూూ || పా॥! 
కీ పంటకాలువనుంచి పయనించివయనించి 

పంటభూములకలయ (పవహించవమ్మాా ll! 


2ిఎతాముపాట 
ఏతాము తోడరా తము డా ! సీ 


చేతయిన సాయమటె తమ్ముడా! 
1 పాతాళభగంగవ్ముపై కవికి పొంగింది 


యీతాము తోడ మెరకనేలన్ని తడపాలి 11వ।। 
2 గహాళ్తునొప్పనకుండ, "గ'సానలులాగాలి బేగి 

సేలన్నితడిసిమరి మూనలుబాొగెదగాలి 11వ! 
'శి కట్టతెగి పోకుండ కట్టండిగట్లన్ని 

బద్దిపె సిన్నోడు భ్యదముగానడవాలి ॥వ।॥! 
4 పట్టుతప్పి తెపళ్లు, పలపలరాలాయి 

'చట్టలువిరిగేను, సరితూగినడలాలి 7వ 
5 వతయమెక్కి.నవాడు, వరుకట్టిన వాడు 

ఏశుటపంటలతో, వెలగాలిపదినాళ్లు 1వ! 


1 నీరు తోడడానికి వమురు కే పళ్లతో చేయబడిన కోల గావుంసుబుట్ల, వానక్తు 
తల మోద జేసుకొనే జమ్ముతో అల్లిన ' దానినికూ జా గనాడఅంటారు 
2 ఏతము యొక్క_రాషాంతరం, వతాముజు నీళ్ళను యొ త్తే యం(తము, 


వ్యవసాయ వాజ్మయం వ. 


పొర వదాలు 


నీటి కాలువలు క్లే టప్పుడు పారవేస్తూ పాడెవి పారపదాలు 
“అన్ని టికి నీజేగతి దమిడీ ! 


పీజంతపని చేశా వె దమ్మిడీ 
నిన్ను పెట్టి లో నెపెట్టినానె 99 
నన్ను మోసగించి పోయినావె 99 
అందరికి ఆసవెస్తు కన 
ఏకాదశినాడు, రాకాసినాడు 
సీకోనంవచ్చి నానే 39 
ఈ ఏవ్రూారు భామా? 
గససంటూారు నాది? 
వమినీ చేరా ? 
వేరె గున్నమ్మ 1” 
వచ్చెవచ్చె వానజల్లు ? 
జాలవుది మీలా ! 
గుచ్చుకొెనె రేగసమల్లు 
జాలమదడి మేలా 
వచ్చేటి భావమనుచరాడు 
జాలమది యేలా ?ి? 
చెక్క_గొాస్రు చిన్న వాడా 
జాలమది యీలా ! 
చెక్క_విరిగి చెంపనా కె 
జాలవుడి యీలా ! 
చెప్పరాని దుఃఖ మెంచ్చె 
జాలమది మీలా ? 
చెయ్యి నిమిరి చమూడవోయి 
జాలమది యెలా ?? 


కక 


49 


పీల్‌ క్షీ. 


విన్నే రు 
పొలం పనులతో ప్రీలుపాడే పదాలు 


సస్యాలలో కొలుపుతీత, నొప్పు (తవ్వడం, వరి ఆకు జోడవడం, 
పండిన చేలను కోయడం, కోసినవనలను కట్టడం - వ్యవసా 
య(శామిక స్రీలు, వరుసలుదీర్చి మునుములు పట్టి, ఈపనులను 
చేస్తూవు-టారు. తమ (శ్రమ కనబడకుండా పదాల మాధు 
గన్టింలో మునిగి, పాడుకుంటూ, ఆపని జరిగే లయతో తాళం, 
రాగములతో ఊగుతూ ఉ త్పాహంగా పనిపాటలు జరుపుతూ 
వుంటారు... ఆ(శామిక జీవితంలోనే వువో నందాన్ని అనుభ 
విస్తూ వుంటుంంది వారి హృదయం. 
ముందు ఒకోన్త్రీ పాడుతూనుంశే మిగ ఆతా శ్రీలు వంతపదం 
గాని బృందగానం గాని పాడుట పరిపాటి. ఆకపదం, 
తుమ్మెద, వెన్నెల, తుమ్ముదీలో, చందవము'వు, జిల్రేడి మాను 
ఇజినెల్లీ పూలు గుణసారి గున్నమ్ము, రమణి మొదలయిన 
పదాలు (పన్తుతం వాడుకలో వున్నాయి. 
ఒక పదాన్ని, ఆ యాపనులలో, వరసమార్చి పాడడం కూడా 
వున్నది. 

కలుపు తీతలో పాడే 

తుమ్మెద పదం 

శివ శివ యనమేలు తుమ్మెదా! 
శావ యంచును వీన మేలు 
ఫర అన్న మేలే ఓ 
(శ్రీ కంకు డను పుప్వు 
వూడులోకము లాయెన 
గా కార మైయుండ్సు 


33 


౫3 


3) 


శ 


నవ్యననాయ వాజ్ఞుయం 


పరమేకాంతమును జూడు 
ముట్ట ముట్టని పువ్వు 
అది ముట్రింది జగ మెల్ల 
అంటీ అంటని పువ్వు 
అది అంకళేిందడి జగ మెల్ల 
ముట్ట కూడచే ఓ 
ముట్టి పాయలే వేవో 
యవ్వన వుందూనే 
ఇవాల పువ్వుల వాసన 
కాటి ప్‌ వరుగా వె 
నినెన్వు రనే మూల 
ఆరుశేకుల పువ్వు 

అది మించిన వాసన 
లేరు సేయక నివు 
శివుని చేరి భొజించాలే 
మేలు యెరిగి సీవు 

శేరి జరించాలె 
ఏడుగురు రాజులు 

నీకు యీాడువోడు బంకు 
మూడ పాడు జంపి 
రూఢి కెక్కు_మ్య్లై 

ఆస సాపజాతి 

వట్టి ఆస దీడు మంచి 
సూాస బోకు మట్టి 
భక వాసి కక్కు 


లికక్‌ 
తుమ్మెదా 
కిల 


55 


వన్‌ 


35% 
55 
99 
న్‌ 
35 
93 


హి 


33 


$3 


శక 


మీన్నేరు 


అప్ష్మ దళము మోద 
అంటి చరిం బాలే 

క్‌ పము లెరుగా వె 

నీవు (సష్టనై యుందూ వె 
తొమ్మిది వాకిళ్లు 

ఫపీవ్ర నమి > చదింతూ వె 
ముమ్మాాలలలోన 

నివు నెమ్మదిగ వుండావె 
అనాస తోటపువ్వు 
నువ్వు ఆనక వుంజావె 
అందూన బిక్కి-న 

తోట మాలిచే బడుదూవచె 
నింగి చేలయూను 

గంగా గారు లందు 
ఉప్పాంగుచు నొకచోట 
వేయి విధాల నటించు 
"వేయి శేకుల పువ్వు 

అది వెదికి కొనాబేవె 
సద్దురు నడువుగా వె 
వూపు మధ్య చూపు నీకు 
గురునకు వారునకు 


త్‌ 


33 


3౨ 


3) 


పన్నెండవ శతాబ్దం నాటి పాల్కురికి సోమనాధుడు తేన శాలంనాటిశే 


(పచాతంలో ఖ్రున్న పదాలను, 


తన (గంథంలో ేరో_స్నాడు, అందులో 


యీ తుమ్మెద పదం ,బహుళ[ప్రచారంలో వున్నది, దీనిలో చతక్కంనిజేదాంత 


(పబోధం ద్యోతక మవ్రతూవ్రున్నది. 


వ్యవసాయ వాజు శయం కిక? 


అంతరువు లేదు నిజము 
“సరు వాద పద్యములు 
నిన్ను దరిశించ మంటినే 
శివ శివ అనయేలు 
శివ అంచును వినమేలు 


93 
LP 


92 


9; 


కలుపు పాట 
వెన్నెల్లో పదం 


-చికుడూఆకుల్ల వన్నియ్యలో 
శివసద్దులుగ టె వెన్నియ్యలో 
చిత్తూరు నేబోదు చుట్టాలు జూడ 

అక్క-_ డెవరున్నా రె ఆంభోజిరాజు 
మాఅలమ తమ్ములు మూాకు మేనమామలు 
మముగన్న తండ్రికి బావమరదులమ్మ 
చావవమురదులుగూడి బాతోయిడించిరి 
"శ్రొాయిలో తన్నా ది బంగారుబింటె 
వించెలోఉన్నా ది-చేమంతికట్ట 

కట్టల నెవున్న దిచిన్నపు మంచము 
చిన్న పుముంచానికి సన్న పునులక 
ఊడానిమూదపంజేటి జానాలెవరమ 2 
పనిచేజచీలతుమ్ము పవభించినాడి 
విసనకజ్ణలతోటి విసిరి లేపన్నా 
విసిరినా తేవదు విరజాజి "మొగ్గ 
కొబ్బరకుడకలతో కొట్టిలేపన్నా 


8538 


కొట్టినా లేవదు కోమటోరిపట్లి 
దొవ్చిళ్ళగంభాబటు గువ్వ్చీ లేపన్నా 
గుప్పినా లేవదు ఈగురిజల బంతి 
దొడొపసు లె దోరఎండొ ఇచ్చె 
ఇకనన్ను లేపవే దొడ్డ వారిబిడ్డ 
మందపసులె ఖ్లై వమూారుుండ లక్క. 
ఇకనన్ను లేవ వే మాఅమ్మాకోడలా 


కలుప్పతీసూపొాడే 'వెన్నాలపదం 
మల 
ఆ 1౫రగపట్టిండి వెన్నెలా (వెన్నల్లో 
సీళ్ళ కు వచ్చింది 33 
పాపిడీ "సెక్రైక్స్‌- 2? 
2 పలుక(రకు యిరిసి | 3 
పగజణాల రామయుక్కా 5s 
పలువరుస తోమింది i 
ముత్యాల రాయెక్కి. 9) 
ముని పళ్ళయిన తోమె fb 


నలుపు న రాయెక్కి. క్‌ 

నాలుక గీసింది క్‌ 

వు డీకెడు నీళ్టలో స్య 
ఆంగం 

ముకమైన కడిగింది వ 

చారెడు సళ్లలో 

జబ్బలు కడిగింది ఫ్‌ 


జ = కే లృ పఎపుక, ద కస శ్‌ ». 3. స అటు 
1. గరగ =కడవ (వించి), పంక ప్తంంవే ము పుల్ల, 3. సుమ నాచ్తుట్యు 


గుడ్త- 


య్‌ 


వ్యవసాయ వాజ్ఞ్మయం వివ9 


చుట్టజల తారుసాపు 
కనుము 2 నుటిండి 
I) 
ఆ గరగ ముంచింది 
ఒడ్డునా చేర్చింది 
అటుయిటు సూకింది 
ఎవంరూ తేరా 
కలుయోూట కామన్న 
Se 
గర7త పోరయ్య 
కీకుర గతి తే 
నాకేమి ౬౧) ౦హాలవ 
నాపాడి యావునిస్త 
సీ వాడావు నాఫొద్దు 
సేగరగ నేనెత్త 
నాకు గర గె త్తితే 
నాగున్న యెద్దునిస్త్థ 
సీగున్న_ యమెదునాకొడు 
) ద శ) 
నీర నేనెత్త 
నాకుగర 7తి, తే 
నానా రం యిసాను 
స్‌ వాగళం నాకొద్దు 
క్‌ రగ నేనెత 
అంతే తె మేమంనను 
నేనే వస్తాన్న 


వెన్నెలా (వెన్నెలాలో) 
9 


39 


33 
33 
33 
డొన 
33 
53 
53 
$3 
93 
59 


> 


22 


860 మి న్నే రు 


కలుపుతీతలో *రాయినా చందనాలి” వదం 


రాయినాచంద నాలో 

రీయి శ్రూమల్తాల బానన్న లాల Itoi 
రామలచ్చుల్లాటి రాజులూ లేరు 

సీతమ్మలాటి యిల్లాలు లేదు || రా! 
తొలకరిలో వరసాలుకా వాలి 

ఎకరానికి గరిసెపండాలి రా 
నీరు పెట్టి దుక్కు దున్నాలి 

దుక్కి.దున్ని మొక్క-నాటాలి loi 
పల్లెలు శాసండాలి 

పట్నాలు బాగుండాలి toll 
చేరుకంకులమోాద పిట్టలువాలాయి 

ఇల్లా గరమ్మురో పిల్లోడ loll 
కొట్టకుండ నువ్వుతిట్టకుండా. 

అదలకించి బెదిరి స్ప అవత లకుపోవురా iol} 
చిక్కు-డూ ఆకుల్లు వెన్నియల్లో 


శివసుద్దులుగట్ట 

చెయ్యేరు నేబోడు చుట్లాలజూడ 
అక్క_డెవరున్నా ర అంభోజరాజు 
మాయశ్ము తమ్ములు మాకు మేన మాఖులం 
మముగన్న తం(డికి చావమరుదులమ్మ 


9} 


33 


93 


59 


తీ 


క్‌ గరిసె=మూడు పుట్టుగింజలు మలక, పుటికి రెండువందల కుంచాల, పల్లె 
పుట్రికి ఎనబె కుంచాలు, విశాఖుకుండలంబో పుటి అనగా ఒక బసా, బస్తా అంశే 
= as వ శి! “mf 


యారై కుం చాల్లు, 


వ్యవసాయ వాజ,యం 361 


౮ 
చావమరుడులు గూడి బాయితోడించిరీ జెన్ని యలో 
బాయిలోవున్నాడి బఎగారు బింబె న 


చంబెలోవున్నా ది చబామంతిక లె కా 
కట్టలోవున్నాది చెన్న పురిమంచం 9 
చెన్న పురిముంవానికె సన్ననినులక 99 
ఉఊానిమోద పండేటి జాణ యవరమ్మూూ 39 
పనిచేసి లచ్చమ్మ పవ్వళించింది 99 
వసన క(రలతోటి విసిరి చేపన్నా 09 
విసిరినా లేవదూ విరజాజి మొ గా క 
కొబ్బరి ఆకుతో కొట్టిలేపన్నా 89 
కొట్టినా లేవదు గొప్పోరిపట్టి 09 
దొప్పళ్ళ గండాలు గువ్చిలేపన్నా 39 


గువ్పినాజేవదు గసరిజాల బంతి ట్ట 
దొడ్లో పసువు లెల్తె 2 దో రెండలొ చ్చ 5౮ 
ఇకనన్న లేవ బే దొడోరిబిడ్డ . 
మందు పసువు లెల్లి మా రెండ లెక 33 
ప్రక నన్న. లేవవే మాయింటికోడలా / | 


వె రులలో గొప్పుతవ్వుతూపాడే 
నారానగుమ్మడీ పదం 
గుమ్మా! గుమ్మున్న లార ! 
గుమ్మన్న లారో నారాసగుమ్ముడీ | 
1. బాయి. చాపి (నుయ్యి) 


4, నీరెండ, దోశెండ, మాశెండ, మండుటుండ అంటూ (పతీజాములో కాచే 
యెండను చెప్పుతారు. 


46 


లీ52 మి న్నే రు 


తూరుపునున్నా ద 1 తారుపుగుల్లో ! నారానగుమ్మడీ 


తారుపుల్లాకు, తవ్యంతకాప్పో (నా! 
తవ్యంతకొప్పూూకి, గుప్పు జేసిపూలో నా! 
గుప్పుడేసి పూలకు, తాకట్టునరుకో ॥నా॥ 
“తాకట్టుసరుకీకి, తాగుబోతు మొగుడో ॥నా॥ 
తాగుబోతు మొగుడీకి | 2 తాళింపుకూడో ॥నా॥ 
తాలింపుకళూడూకు | తాటికాయపులుసో నా! 
తాటికాయపులును ! తాళింపుకూడుదిని నా 
'బాగుగాదిద్దుకొని | పయనవముయిందో ॥నా॥ 
3 పయ్యేట చెంగుమోద |! వావులారనేతో నా! 
గుచ్చీలకొంగుమోద | గువ్వల్ల కూర్చో ॥నా॥ 


గొప్పు త్రవ్వుతూపాడే సుమ్మెద పదం 


మీయిమామల్లార తుంమ్ముచా 
మాను నన్నూ ల్లార 
తోటలల్లోకీ 
చేలల్లో క్రీ 
వరిచేలల్లో క్ర 


35 
గ్‌ 
39 
> 
౮౮ 

1. ఒకరి నొకరిని కలిపే, 2. పులిహోర, 8, (పా-వీన భారతవ, స్త్ర 
పరిళములో, చిత్రవిచిత్రమైన అతలూ, పకులూ, జంతువ్రులూ వచ్చేటట్టును, రక 
రకాల రంగులతో పలు నిథాలెన ఆకారాలు వచ్చేటట్ల్టును "నేయడం, కుట్టడం 
మఖా మలంకరించిండి. కుశ వ్యన్త్హ్కపరి శ్రమే ““బంకేదారి?? పని అంటారు. 
యొ పనికి ఉపయోగిం చే నూదులను వేదములలో వర్మి౦పబడుట్ర నలన, వేద కాలం 
నుంచీ మన్గజ్లేశ్లంలో బుకేదారి పని వున్న దనుక్లోథాలి, 


క్‌ ఇ 
ప్రననాయ wey జ్ఞుయం 


ఇరగ బడొచ్చింది 
చేవసిరి నంది 
తేరగావచ్చిండి 
గాం తెమ్చుపెంచేనా 
గాలునులనంది 
ఈనినవరిచేలు 
-ఈదువిడి దొక్కి.ంది 
అల్లము వెడదిని 
జడకడి వేసింది 
అంతట్రోఆసేను 
కాపన్న వచ్చాడు 
ఎక్కడిది యూానంది 
వడాదియిీిానంది 
పండిన వదిసేలు - 
వాయలడ దొక్ష్కందె 
కట్టండి నందని 
గాజుల కంబాన్నీ 
ఎయ్యండి నందికి 
వడుకట్లా చొప్పు 
పవొాయ్యండ్‌ నందికి 
గోలేలతో కుడితి 
అంటానసనె కాపన్న 
గాం తెమ్మ "ముడకూ 
మేడల్లో గాం తెమ్ము 
వలాగునా వుంది 


3౫ 


39 


$5 


39 


52> 


93 


93 


$3 


> 3 


శరా 


3} 


నిభ్రశీ 


మి న్నే రు 


ఉయ్యాల్లా గాం తెవు 
డఊోగుతూ వున్నా ది 
టాగసాగసు గొంతెవు 2 
నేరూల నింవింది 
ఎక్కొ-డిది యిీోనండి 
ఏడద్‌ యీనంది 

గాం తెమ్మి పెంచినా 
గొలుసుక్లా నంది 
మానంది కొట్రాదు 
మమ్ములా తొట్టాద్దు 
మానంది బంచెలా 
మే మిచ్చు తావుయ్య 
సోలతో సోలేడు 
మాడ వేసుకొని 
ఇదినోర కాపన్నాా 
మానండి బంది 
ఇక్క డకు తీరదు 
మానండి బంది 
తవ్వతో తవ్వైడు 
మాడ వేసుకొని 
మానసతో మానేడు 
మొడ వేసు కొని 
అడ్డతో అడేడు 
మాడ వేసుకొని 
కుంచముతో కుంచెడు 


తుమ్మెదా 
92 
93 
93 
8 
౫9 
39 
99 


తినీ 


9) 
99 
53 
53 
౨3 
29 
25 
93 
౫3 
59 


23. 


వ్య వసాయ వాజ్మయం వీ65్‌ 


మూడ వేసుకొని తుమ్మైదా 


53 
33 


53 
ఇనాలునని కాపన్న 


సంతోవ. పడ్డాడు 
మేడలో గాం తెమ 3 
వలాగు నందో 
పారుగోరి చేలోకి 
పోబోకు నందెన్న 
పారు బందులుమౌాకు 
తేబోకు నందెన్న 
కట్లండి నందిని 


53 
29 
93 


93 


33 


99 
గాజుల కంజూాల 


వెయ్యండి నందికి 
వెయ్యక ట్లాచె "ష స 


33 

939 

$2 
గొప్పు [తవ్వుతూపాడె “ఈద మణీ ముద్దులగుమ్ము” పదం 
రాయే రాయ్‌ భామనందనా 

రమణేముద్దులగుమ్మా నందనా end 
1 సామారుస త్తేఛామా కూజెను 

నరివాదములు యిసుకొన్నారు 

వేడికూటియేుళాకి యారాలు తెస్తాను 


(1) సామోరు== స్వామిబారు  ((శ్రీక్భప్షమూారి) 


966 


మి న్నే రు 


సల్పీకా కుళాకు సవతిని తెస్తాను 

బచాలపొద్దు లేదు నరి వాద మేశారు "రా 
రాకయ్య రాక య్య సామూరూ 

మాఅన్న లొసారు సామోారూ 

మమ్మల్నీ తిడతారు సామారు 

మమ్మల్ని కొడ తారు నామోరు | రా! 
పోవయ్యపో వయ్య సామోారు 

పొద్దుచాలా లేదు సామూారు 

వడుగురుఅన్నలూ సామోారు 


వ చ్చె వేళభాయింది సామోరు 1 రా॥। 
గొప్పులో పాడే ““ఒయరాజి” పదం 
ఒయ్‌ రాజూ ఒయ్‌ రాజ జయ్‌ రాజ రాజో 


ఓ'రా కూర్చున్నట్లి 09 
ముకూూ కాడున్నటి న్‌ా 
తప్పా కాలున్నట్టి క్‌ 
దిబ్బ ముక్కు. న్నటి వ్‌ 
1తొంట చెయ్యున్న ట్టి a 
నెత్సీనై న జుట్టు లేదు గే 
కంటికై న చూపులేదు న 
'కాలూపు తాడమ్ము > 
2క న్నే కొడ తాడమ 23 షు 
సెగలు చేస్తాడమ్మ స 
కన్నెతి చూసేను కన్న ంలోదూరాడు ,, 


చేతులు సరిగాలేక, కుంటువడి వంకర గాన్రంకే తొంటచేతులంటారు 
2 కేమించమని కంటితో సంజ్ఞ చేయడం. 


వ్యవసాయ చనాజు (శయం 


నోము నోమన్నా రె 
నోవమున్న లారా 
కలువ రేకులె కల్లు 
కలికి సీతమ్మువి 

ఆ అందాలు చండాలు 
అవనిలో నే లేవు 
బంతులాడ బోయె 
వీవుంతి వీతమ 
చిలుకతే చూశాయి 
నీత చెలి క్తెలె 
సిగ లే పొండారు 
అంతలో ఆబంతి 
అరచేతితో పడి 
జనకుడు తెచ్చినా 
శావ్సువింటి కిందికి 
దొెరులుతూ పోయింది 
నీత చపెలులను చూసి 
నవ్వుతూ పలికింది 
అక్క సిల్లెం[ జార 
నాఅందమెన బంతి 
పెక్ట్‌ కిందకు పోయె 
తీపి మువ్వ రమ్ము 
వపపలులు అందరు (నాడి 
చేతులు కలిపారు 
సత్తువలు ఇరాపార్యు 


867 
తుబు ైదీలో 


33 


23 


59 

53 
335 
52 
33 


తకు 


33 
వ్‌ 
>2 
59 
93 
33 
53 


33 


33 
5) 


23 


868 


మి న్నే రు 


బలము లే చూపారు 
పట్టులే పట్టారు 

శివ దేవుడి యిల్లు 
కదలాక పోయెను 
నవ్వుచూ సీతమ్మ 
అంసలా గాచ్చింది 
తామరఆ చేతులు 
అరి కాళ్లు బంగారు 
అతి సులువుగాను 
అవలీల యెత్సింది 
జనకుజె చదాఖాడు 
"దేవతలు చూశారు 
పుష్ప వృష్టి కురిసె 
చేవ దుండుభు లెల్ల 
చేవ ఘోవలు చేసె 
జనకు డంతటి తోను 
జానకొద్ద కచ్చి 
సంబరము తో తాను 
తన పంత మె పలికాడు 
కన్న తల్లీ నిన్ను 
వాగడ తరమూ కాదు 
చేవతఆె జంకారు 
రాతసులు రాలేరు 
నరుల వనకశమూూా కాదు 
సీ బలము చూడంగ 


39 
99 
9? 
99 
33 
99 
33 
౨3 


33 


95 
తని 
నిన్‌ 
93 


93 


27 


వ్యవసాయ వాజ్బ్యయం కీర9 


నా వముసను పొంగింది తుమ్మిిదీలో 
నీ బలము మించిన బలము 
చే నవని మూడాతేను 

ఈ విల్లు విరిచేటి 

ఏరునకె నిన్నిత్తు 

నీత సిగ్గు తోటి 
జులులతో చేరింది 


359 


$3 


ఆకుతీతలో పాడే పదం 
కా కడు సీరెగటి 
ఈ 
నో శేసిన ర కదొడిగి 
వమూాల-వ్చోవిగ నుంటా యే __ 


విశేషాంళాలం:. కా్యకేడు=వేట కార్యడకు, ఆరాధ్య చేవతీయూ, ఆవవారికి సంతా 
నాన్ని కలిగించేదేవతయూ, అవుతుంది. ఈమెకు (పతినిధిగా కాటమరాజుపేరు 
(పజల లో వ్యాపించింది. కా(కేడుదేవత, కాటమరాజు మృతవీరుడు_ 
2, కాకేరుకోక=కొంతమంది_న్ర్రిలకు సాధారణంగా సంభవించే (పదర అనే 

వ్యాధి కారి ఆను ఈద చేవతవలన కల్గుతుందని (పజల నకల 

(పదరచ్యాధి (1) కాశేరు (2) కక్షకాశేరు అని రెండు ర కాలువున్నది- 
మొదటిది 'చేవతవలవననూ, రెండవది, రక్త కాకేరు వలననూకల్తునని (పజల విశ్వాసం, 
ఈరోగం మం(త(పయోగం వల్ల కూ డాకల్లుతుందని కొందరు నమ్ము తారు, 

పల్లెపడతుల విశ్వాసాలు 

ఈవ్యాధిని వారణకు వడుకు నూలుకోక అంచులకు నీలి తొగరుగళ్లు ఉండేటట్లు 
చేయించి, ఆమా చాస్య నాటి (పొద్దున్న నే, ఈవ్యాధిగల నే, ఇ" టిబయటి వసా 
రాలో పొంగలి బెట్టి, ఆపాంగలితో పాటు ఒకకోడిని బలియిచ్చి, వాటిని చాకలికి 
యిచ్చి పంపివేని, ఆకోకశు కట్టుకుంటుంది. ఆలా చేయడంవల్ల ఆవ్యాధిపోతుందని 
పల్లీయుల విశ్వా సం- 

ఈలాగే సంతానంకల్లుటుకు, ““నాగులకోకధరిస్తామ. పాములుం జే పుట్టను 
ఫూజిస్తారు... నాగుల కోక అం మే తెల్ల నూలు మోద ఎం ఎ(రనూలుగళ్లు చేసినది, పుట్టిన 

41 


§79 కు న్న్న దు 


సూస్తుంకె నామనసు సోలిపోతుం చ” 
కందుకూరు చిన్న దాన 
2కాశకురు కోక దాన 
కట్టు చెంగులమోద 
3సజ్ఞాకు పన శేడచే ౨? 
బిడ్డలు (బతుకని శ్రీలు “చెంచు పేరంటాలుకోక*)) అనలా ఎ(ర్రతొగరుగళ్లు 
ఆరంగుళం జెడల్చుగానూ, నిట్ట నిలువు పశ్చైలతోనూ, వేసింది. దీనిని బిడ్డలు 
(బతుకుని తల్లులు కట్టుకుంటారు, పడకమాద  సపహచుకుంటారు. అందువల్ల వొడి 
సంతానం చిరాయువ్ర-గా ల నకుల న్‌ నమ్ముతారు. 
త&(ద దేవతలు 
౧ శిశువ్రలను చంపుటక వచ్చే ఎల్లమ్మ (ఎన్నెమ్న) 
౨ కాళేరు. యీూీమెయ్‌ు ఎల్లమ్మ 
3 ఏకవీర = ఈ మెనరుకబడిన తల మాలవాడలో పడిందట. మా హురము ఆశే 
(గామానపడుట వల్ల “మాహూారమ్మ?? “మారెమ్మ? అనేపేరువచ్చిందట _ ఈమె 
యేసరశురామునితల్లి రీణు-కాదేవి. 
చాణక్య నీనులో “ఎన్నెన్ము?? ాల్లూరసాంతాన మారెమ్మ”? రాయల 
వీమలోనూ; తెలంగాణవముందూ “ఎల్లమ్మ? ఆనిజూనపదులు పీరొ_౦టున్నారు. 
రేణు కాదేవికథనూ* రాయలనీను పశెసాంతాలలో కబవినీళ్ళుు) ఆనగా 
ఆరుంధతీయులు “జవనికి) ఉజముకుజమిడిలి”) అనేదాన్ని వాయించుచూ, ఆెండు 
రోజాలు చెప్పు తారు. ఈకథ “అల ౦ పురీమ హాత్మ న్రము? అఆ నేస్థానిక గాభలోవున్న ది. 
ఈ మెబిడ్డల నిచ్చు చేవత అని అక్క_డివారి నమ్మకము, 
కా_కేడు==వన జేవత, జేటగాబ్లుతిరి! నుఖంగాయింటికి చేరుకోవడానికని 
యిీవనేవతను (పార్తిస్తారు, 
జానపదులు. ఏైనావెట్టునుయెక్కే_టప్పుడూ, దిశేటప్పుడూ ఆచెట్టుకు నవ 
స్క_రిస్తాళు. ఆనమస్కారం యావన'బేవతమైైన “కా(కేడు?? కేచెందుతుంది. (స్త్రీ 
లకు (పవరవ్యాధిని కల్పించే“ కాశురు?) అనుతు(దబేపత, ఈ-కా(కేడు అనువన 
దేవత నూత కాదు. 
కి నజ్జాకు=సళ్టాఅకు, అనగా, రు(ద్రజడఆకు, ఇదిమంచి సువానసనకొటుతూ 
వుంటుంది. కరీకతాపాన్ని తం౦చి, చలువచేదే శనధిగా (పళంసింపంబడుతూ 


వున్నది, 


వ్య వసాయ వాజ్మయం 


ఊడ్పు పాటలు 
తంచయె్టైద పదం 
పాండవులు పాండవులు 
పంచ పాండవులు 
మయి భామలలాల 
భామల్తాల 
పండిన వరిచేలు 
పాయలు తొక్కింది 
పట్టండి నందిని 
గాజు కొంశూనిక్షి 
కట్టండి నందినీ 
యోానిన వరిచేలు 
యా చు పెడ జిమ్మైంది 
ఫాగతోట లన్నీ 
పాడిపాడిగ తొక్కింది 
చెటుకు తోటలన్నీ 
ఉజడత్‌ొక్కి-. వేసింది 
యెక్కొ_ జెక్కు_-డ వెదకీినా 
వడాది నందియె 
కాపోరి చేనులో 
కట్టెపెడ తారూ 
మాల వారి పలోకి 
వెళ్లు నందన్న్న 
మాలవారు మంచివారు 
నిమ్ము నాలు కరు 


ప్ర] 


తుమ్మెదా 


33 


5౫ 
= సర 
౫7 
359 
33 
53 
93 


99 


99 
39 
3$- 
3:9- 


99 


a 


93 


m3’ 


53 


79 మీ న్నే రు 
సంహోది అప్పన్న _ సానివాడకు పోకడ 
ఊోడ్సు లో చంద మాము పదం 


ఒక్క్మా-సింహాచలము అంగళ్ళ లోను చందమామ 
లచ్చిమికి కట్టించు లక్క. టి వారో 
లక్క-టివ్యాగిలో పట్టిమంచాలో 
సింహో[దిచీరలు ఆపజుపుపై నో 
మాడుగులు మడతలు ఆపబుపుసపె నో 
ఒలేఒత కుండ మశ్రైెలుపోసో 

నాలుగు కోళ్ళ కాడా దివనాటకాలో 
పచ్చనీపోకలూ పండుటాకులో 
లచ్చిమో అప్పాడు పరుపెక్కినారో 
సున్నాన్ని ఒకజూము జూదమాడేరో 
ఆకుల్ని ఒకజాము అండాడినారో 
లచ్చిమా అప్పాడు పండుకున్నా రో 


35 


32 
>) 
౫9 
39 
3) 
99 


శ్‌ 


సి 
క్త # స్త 


వృశూలు పక్షులూ వియ్య మం బేళ్లో 
పసిబిడ్డ తల్లులూ పాలివ్వ నేల్లో 
లచ్చిమినిదురించి అప్ప జెల్లంగో 
మంఛాలకాడిది కుంచాలముంతో 
కుంచాలముంతతో ఉదకమి చ్చుకోనో 
వెళ్ళడు అప్పాడు వేశ్వవాడలకో 
సాగేడు అప్పాడు సానివాడలకో 
వమూలాని ఉన్నాను ముత్యాలరాకో 
రాళిను వ్వెజటుగుదు వా రా జెల్లడా వెరా 


$3 


32 


5౫ 


33 


వనసాయి వాజ కం 


ఎఆుగ ము లచ్చిమిా మేమెచుగ మమ్మా 
౨ఎరుగుంకే అప్పడ్ని వలాపోనిస్తో 
చరానుంకు అప్పడ్నిి చుట్లుూారుకోమూా 
పంణాని ఉన్నావు పగడాల రాశో 

రాశీ నువ్వరుగ వా?! రాజు వెళ్తడమూా 
ఎతుగము లచ్చిమిోా మే మెజుగమమ్నూూ 
౨ఆంగుం జు అప్పడ్ని వలాపోనిస్తూ 
చూచుంశు అప్పడ్ని చుట్టూరుకామా 
పదిమంది చాకేటి చేవిడి గడపో 

గారి ను వెలుగ వా అప్ప జెల్ల డమోా 
యెట్హిుగము లచ్చిమోా 'మే.వెటుగమ మూదు 
యెొజుగుం కు అప్పుడ్ని యులావోనిస్తూ 
చూచుం కు అప్పడ్ని చుట్టూఆఅుకోమా 
దొడ్తిలోవున్నావు ఓ మన్లీమానా 
వమూానూా. నువ్వెరుగ వా అప్పు డెల్లడ 'వెోా 
౨ఆఅంగపదువము లచ్చిమిోా మేమెరుగసుదు మమ్మూ 
మామని పువులన్ని సిగజుట్టుకోనో 
మాసాన గంభఛాలు మై జల్లుకోనో 
ముంఛధాలకాడాది కుంచాల ముంతో 
కుంచాల ముంతతో ఉదకముచ్చుకోనో 
వెళ్లేడు అప్పుడు వేశ్య వాడలకో 
సాగేడు అప్పడు సానివాడలకో 

పట్టు చీరలు విప్పి పాజీగలు గట్టి 

పట్టు రవికా దీసి పాతరవికా దొడిగో 
నొష్ట కుంకుమ దీసి బరికాని పోసో 


ల్రీ78 


చందమామ 
సక 


33 


57 
33 
33 
53 


53 


93 
౫% 
33 
37 


3539 


> 
23 
23 
93 
33 
99 
33 
39 


39 


S74. 


మి న్నే రు 


కళ్ళ కాటుక దాసి కరటాన్ని పోనో 
కుక్కి మంచన మోద కూూలబడ్లాదో 
తలుపు దగ్గిణ వేసి తాబండుకుందో 
తలుపు దియ్యి లచ్చిమి తలుపు దియ్య వే 
సీతలుపు సానోరి సుబ్బి తియ్యాదా 


సుబ్బి వాడల నేను వెళ్ల లేదు లచ్చో 


వలూరునుంచి ఎడ్తమ్మ. వచ్చో 

ఎడ్హనూ బేరాలు చెయ్యెల్స్‌ నానో 

తలుపు దియ్యి లచ్చిమి తలుపు దియ్య బే 
సీత్రీలుపు సానోరి సుబ్బితియ్యా దా 

సుబ్బి వాడల నేను వెళ్ల లేదు లచ్చో 
చుద్దాపురంనుంచి పెట్టమ్మ వచ్చ 
చుట్టనూ చజేరాలు చెయ్యెళ్లి నానో 

తలుపు దియ్యి లచ్చిమోా తలుపు దియ్య జే 


బాపన పిల 
a) 


ఊడ్సులో పాదే “రమణి” పదం' 


రమణీ తంచానా 

చాపనోరిబొశ్సై బంగారు శేశీ (కేణీ) 
వడుగురూతోచాని బాల పుట్టింది 
'తగినవారెవ్వరూ మనువులకు లేరా 
పొడ్డు వొద్దునలేచి పొద్దున్న లేచి 
“వల్లు వాకిళ్లు దుడిచి కళాపులేసి 
నురనసన్న పంచాలు సుమ్మెచుట్టింది 


[రమణీ 


39 
59 
59 


2 


వ్యవసాయ తాల రాల 


బంగారు చబాండములు శిరనానుకోని 
గల్దుగలున చాలయిల్లు బయ లెని 
యిరుగుతా తరుూసతా యిందు వెంబడిని 
పాకిడి చెట్టుల పలుక్యరతీసి 

ముత్యాల రాయిక్కి మునిపళ్లుతోమి 
మీతికలురాయెక్కి.. నాలికలు గీసి 
తోమింది తనగరగ దొండపూచాయ 
ముడుకుతి నీటిలో ముక్కు మొకము కడిగి 
చేరాడు సీటిలోచెయికాలు కడిగి 
యయాదుదోసిట గంగయొ త్తి పోసింది 
సూరుడా సీవంటి సుతువియ్యగల వా 
చం(దుడా నీవంటి రూవియ్య గలవా 
కడిగింది తన గరగకాకర పూచాయ 
యిడుకు మోూదా గరగ శిఠసానుకోని 
యెత్సించింది దనిగరియ యెలగపూచాయ 
యీరుడాటకముందె యేగుళ్లు బుక 
గట్టు దాటక ముం దె గరబముచా తె 
పుట్ల డాటకముండె పురుషుడై పుళ్లు 
దానితల్హి దండికి తలదింపుడొచ్చి 
వెలాన అన్న లకు బలునంపుపుకి 
రచ్చమోాదన్నకు ా-చచ్చుసిగ్గయ్యె 
బ్రందరకు సిగ్గె జే యూూజేలమనకు 


గొలుగొలున బాల కుమ్మరీ బెల్లి 
కం మ్చూరీంయారన్నను విలుస్తున్న్నాద్‌ి 
కన్ను వారిచి సంది -కాసులాెకీ ధూ 


క్‌ 


రమణీ! 


33 
33 
కక్‌ 
53 
99 
+3 
39 
త్ర 
93 
39 
33 


93 


3 


వెం 
౫7 


శ? 


876 


మి న్నే రు 


కాసులూయిసాను బాలియ్యగలవ 
బాలుడుకి తగినట్లు "బాలి (కుండ) చెచ్చిండి 
బాలిలో బాలుక్షై యిముడ జేసింది 

ఆ సప్తసము. దాన పానేసి వచ్చి 
గల్లుగల్లున బాల యింటికొచచ్చింది 
పొరుగింటి పిన్నమ్మ గరియదించావా 
ఏమోలి కూతురా విప్పళ్ళ కంపు 
అన్నాయమాడ కా అగ్లాడ చెయ్యకు 
యిరుగుతుంకు డానికి కంపుకొడ తాడి 
దానూను నాకేమి అంతనున్నాది 
ఆలాగు కొన్నాళ్లు జరిగిపోనాయి 

జాలారి తమ్మన్న జలేట గాడు 

చల్లిండి తిన్నాడు బయలు చేరాడు 
ఆయుసురు వలలనే వేతబట్టాడు 
ఆస్స్తస-(దాని కెలతే నన్నాడు 
తొలివబేసి నాడు తొలిగి పోయింది 
మల్లా వలేసినాడు మల్లిపోయింది 
మల్లా వలెత్తే వచ్చింది 

బాలుణ్ని చూచాడు మూర్చితు జాయె 
కనీ పెంచని బాల మునకు దొరికింది 
(చేవుతో బాలుణ్ని పెంచమన్నాడు 
ఉగ్గు పాలూపోసి పెంచుతున్నారు 
ఆలాగు కొన్నాళ్లు దరిలిపోనాయి 
అంతోడు యింతోడు పెరుగుతున్నాడు 
అఆయీాడు వెంబడిని ఆడుతున్నాడు 


11రమణి.! 


33 
$+ 
92 


3) 


$9 


59 


23 


వ్యవసాయ వాజ్మయం 


అమ్మాయి మాయమ్మ కము లచ్చమ్మ 
బొంగరాలాటకి నేనెల్లు తాను 

నాంయాడు చోడోళు ఆడమన్నారు 
బొంగరాలు కొనముని అల్లరి బెట్ట 

వెయి యిచ్చి కొన్నది ఎండి బొంగరాలు 
పదియిచ్చి కొన్నది పాల బొంగరాలు 
ఆవున్న్న యోోాదిన్ని పట్టు కొన్నాడు 
ఆంయిరాది వెంజబడిని సాగిపోనాడు 

ఆంూాది వెంబడిని వెళ్ళి వోనాడు 
యూదిలో యిసిలమ్మి నీల శకెలతేంది 

ఆ బాంగ రాలు యిసిలమ్మృకు క్‌ 
అబ్బా అమ్మాలేని ముండ పా పాడా 
నీటిలో దొరికావు గడును గుంటడవు 

ఆ మాట కిల్లోడు ఆలించినాడు 

నాతల్లి దం ఊవరు న మ న 
చాపనోలూ బాట్రి మిాఅమ్మ?గా డా? 

ఆ సూదీడు చందుడు మోాతం(డులుగారా? 
ఆ చుక్క_ లాబాలు మామేనత్తెగాడా? 
చెప్పేసి సెద్దమ్ము ఎర్త్‌ పోయింది 

ఇంకి వెళ్తాడు అప్పూడు “బాలుడు 
మారుతముూలనా నులకమంచము మాడా 
పండుకుండి పోయిండు ఆబాలు డపుడు 
యూద్‌ ఎల్లా అమ్మ వెదుకుతే న్నా డ్‌ 
ఎక్కడ బాౌలుడూ ఏఫతేజా మె 

ఇంటిలో ఆప్పుడే యదుకుతున్నాదిె 

48 


S77 


రమణీ ।॥ 


39 
3 
53 
33 
59 
33 


3» 


33 
39 


39 


"78 


మి న్నే రు 


పడుకున్ని బాలుణ్ని కన్నుల్ని జూచి 
అన్నమూ తినకున్న అలకేల నీకు 
ఎవరేమన్నారు చెప్పూమున్నా ది 
ఎండి గిన్నెలోన ఎన్నార బోసి 
గాడు గిన్నెలోన కూ౭కారబోసి 

సె డిగిన్నెలలోన పాలారబోసి 
పాలుడాగుదు రార పద్దనాబ శాల 
జాలారి పాలునిను తాగసేనేను 
యోోానీను కంవింట నేనిలువబేను 
జాలారి కూడూ నేతినాశేనూ 

ఎవరది బాలుడమ్మ ఎగ్గులెంచూ కు 
పడుకున్నా బాలుడూ గప్పూనాలేచి 
మోయింట ఒకసణము నేనుండ వేను 
చేతసీ బొంగరాలు పట్టుకొన్నాడు 
చాపనీ యూదులకు ఎల్లి పోతాడు 

ఆభ మామలందరూ రచ్చుకూపోసి 
అరుగుమిోా దా ళమ్ముఅద్దాలు జూసి 
వసచే బాంగరాలు తీనుకోడేనా 
రచ్చమోాద బొంగరము ఎగిరిపోయింది 
పరు7ట్ర్లి బాలుడూ ర చ్చెక్కి-పోయె 
వవూరుచిన్నో డ వచేశంమోది 
మిాత-ల్లైవరు శం డెవరు చెపుమంతారు 
బాపనోలి బొక్టు మాయమ్మ గా దా 
సూరుడు చం(దుడు మాతేండులు శా రాక 
చుక్కొ_-లాణాొల్లు మామేనత్లీగాదా 


రమణీ! 


3) 
త్ర 


3) 


వ్య వసాయ వొజు శయం 


ఏడుగురు మారు మామామలుగా రా 
అసృ్యయుల బాలుడ్ని అందుకున్నారు 
బాలుడ్ని తీసికొని యింటి కెలారు 
యింత పవని చెయ్యడం తున కుబాల 
పచ్చని చాకుతో నరిజకేసాము 

అన్న లకి తిన్నగా నిలబడ్డా డి 
పెద్దన్న సుబ్బారావుకతి, దీశాడు 
బుక్రమొాడ శాక త్తి ఎత్తుతున్నా డు 
ఆసూర్య చంయులకు మూలిమైనాది (తెలిసింది) 
ఎతినా కత్తులూ చెత బట్లారు 
మేముండగా సికుతగదు యిాబుద్ది 
నరకడం తగగయ్యబావఅంటారు 
చెల్లి చేసుకమేము తీసుకుపో కాము 
బాలుణ్ని బాలన్‌ తీనుకపో తారు 
పూలస వ్యా రెక్కి_ వెల్లి పోతారు 


సస్యానుకూల వర్తాలులేని వరుపులోని వానకోసం 


పల్లెటూరిభా ముని [యా తన 


వాన చేవుడనసీకు వరుపచెబ్రెన్ని 
వరాలు కురి పించు వరివుళ్త్లలోన.॥ 
ఉత, రము మెరిసింది ఉరిమికురిసిండి 
ఊారివారిచేను ఊటలూరింది 

దశక్షిణాని మెరిసింది తరిమి కురిసింది 
తమ్మయ్య మన చేను లక్షీ పండింది! 


క్ర79 


ఠమనరోీ!! 


33 
త్‌ే 
353 

3) 
53 
39 
52 


95 


393 
3) 
3) 


33 


త్‌50 


ము న్న రు 
గామీణప్రీల కౌంక్షలు 


1 వరుణ దేవుడ నీకు వరుస చెలెల్ని 
చక్కగా కురిపించు సన్యాలమోాద 
కురవాలి మూవూర కుంభ వర్షము 
పండాలి మాచేలు భాళ్వ'రాసుల్లు 
పండించి తేవాలి పంట కాపుల్లు 
నూర్చించి తేవాలి నూరుగరి సెల్లు 
ఎక్కొ_ లేనిగట్లు దిగ లేనిమెట్టు 

2 చూలింత పోయాలి చుక్కల పొడుగు 
3 బాలళంతపోయాలి పర్భతాలపొడుగు 
నూనెతో పులగాలు మాయెడ్డు తినాలి! 


పొలంపనులు చేసే శామికప్తీ కోరికలు 


పన్నెండు పరగణాలు వాన బేవుడా 
పంటలు పండాలి 
m౧ 
ప వ్నె౦డు ధాన్యాలు 
పంటచేలు పరడోకి 
మూకడుపు నిండాలి 
ఉద సాద బతే కాలి 
కూలినాలి దొరశాలి 


3) 


1 నిటేకి అధిపతి, పపష్రమటిచెక్కు ను సొలించువాడు, ఇతడు ద్వాద శాదిత్యుల లగే 
ఒకడు, ఇం(దుడు, ధాత, పర్ణన్యూడు, త్వెష్ష, పూష కు ఆర్యముడు, భగుడు, వివస్యం 
తుడు, విష్ణువు, అంశుమంతుడు. మితుడు వరుణుడు వీశేద్వాదఇాడిత్యులు- 

2 చూలు అలి==చూ లాలు, గర్భణీ క్రై, చూలింతి = విడ్దగ ల శ్రీ 

8 బా లెంత:== బా లెంత రాలు=[పసూత్ర 


వ్యవసాయ వాజ్మయం 881 


పార పోయినవాబావ వానదేవుడా 
పరుగాత్తుక రావాలి 
జారి కెల్లి నబావ 33 
ఉరికురికి రావాలి వ 
తల్లి లేనిపిల్లలు 


53 


33 
తల్పడిల్లుతున్నారు 
తం! డిలేనిబిడ్లలు 
తల్లా డపడ తాచు 
పసి బడ బాలసలు 


33 


33 


పస్తులు పడ తారు 
చేటంత మబ్బు పటి 

రి 
వపరువంత నిండాలి 


తూరుపున ముయివేసి ౮) 

తులి తుభి కురవాలి 99 
M౧ మని, 

పడమటను మబ్బు పటి 5 

పృుటిపటెకుర వాలి షః 
తొలు 

ఉ తరాన మెయిలటి ఫ్‌ 

ఉరిబుడరిమి కురవాలి 59 

దవ జాన మబ్బుపట్లి > 

జల్హుజల్లుకుర వాలి 53 


5) 


ఈగతలి సీళాడి 
గు 3 


అలాల ల. నాకా. కాన. 





Xx పరగ శకా-జమిలోేఫాగం, 5 నవథా న్యాలు 1 నోభుమలం ఏ యవలు 
రీ పెసలు క సెనగలు ర్‌ కందులు 6 బొబ్బర్లు 7 నువ్వులు 8 మినుములు 9 ఉలవలు 
గా న శార్‌ కప 
(వడ్లు, జొన్న్వులక్క ఏ ళు) మొత్తం 19 ఢా న్యాలు 


yకేలాడపడాతౌరు (తలవముపడు) ==చలిసారు. 
౧౧ చా ఎలి 


839జి 


విపందులూ, దుప్పులూ తిని పాడు చేస్తుంటాయి, పెరు పచ్చలకు దిష్టి 
దోవంకూడా తగులుతూవుంటుంది. తులు ఆయా సస్యభంగాలను 
వారించడానిశై తగిన ఉపాయాలు చేస్తూ వుంటారు. 


మిన్నేరు 


విధిఏధి నిండాలి 
దోమతన్ని నిళ్లాడి 
దొడ్లల్ల నిండాలి 
పాముతేల్లి నీళ్లాడి 
పంటచేలో తిరగాలి 
కప్పతల్లి సిళ్భాడి 
కడవ. పంచల కుయ్యాలి 
కురవాలి కురవాలి 
కుంభ వృఫ్థకుర వాలి 
డబ్బుకు త వ్యడుబియ్యం 
మనిష. కిద్దరు పెళ్లాలు 
వానోస్తే వణుకైన 
కురవాలి కురవాలి 
మూడురోజుల యెండ 


వాన బేనవ్చడా 
33 
93 
33 
3) 
59 
>) 
39 
93 


33 


ముప్పె రోజులుశేముసురు ,, 


సన్యభంగ నివారణోపాయాలు 


చేలలోని సన్యాలను, ఎలుకలు కొరికి వేస్తూ వుంటాయి. తోట 
లకూ పాదులకూ ముక్క-లకా పచ్చ పురుగులు పడుతూవుంటాయి, 
ఆకుకూరలకు గొంగలి పురుగులుపడ తాయి. పండిన ఆరంభాలను అడ 


౧ ముసురు = నిరంతేరవర్హ ము 


వ్యవసాయ బాజ్‌ సయం లెరికి 
సస్యాలకు గర్భశతువులైన ఎలుకలనుగురించి 


కోతగాడు కోతగాడు నీపేరు 
ముట్టకు అంటకు నాపైరు 
(పడ్డ ఊానవై పో ఎలక మ్మా! 
చెవిటి దానవైపో ఎలకమ్మాా! 
దూరకు దూరకు నాయిల్లు 
దూరాలంశే ఒక యిల్లు 
జారంతాౌ యిల్లూ పాతేల్లూను॥ 


౫ చెతులు కతమపొలంచుట్టూనడు నూ, ఎలకలను ద్రేశించి యాజానపదణేయాన్ని 
పాడతారు. ఎలుకలు ఈచేనును వద పభళప్రనపే అ నమ్మకం 


పచ్చ పురుగులకు 
తోటలకూ, పాదులకూ, మొక్క_లకా పచ్చపుకుగులు పటినప్పుడు ెతులు 
“ శ్రీవత్స గోత్ర పుబాహ్మణుని?? దగ్గరకుజెలి తాటియాకుమోద గాని, కాగితంమోద 
“గానీ, 
క అధ్య 
6 స్ర్రీవత్పనో(తమువార్కి సింహమువచ్చినది 
పచ్చపురుగుల్లారా ! విచ్చిపొండు”” 


అనే మంఎ(తాన్ని (వాయించి (నాసినపష్మతాలక పసుపురాసి, సాం వాణి 
భూపంవేనీ; పచ్చపురుగు లున్నచోట కడతాను. పచ్చిపుపుగుల. ఆవోటును విడిచి 
పోతాయని వారి నిశ్వాసము,. 


సస్యరక్షణ మంతం 


సస్య్యాలుకోమలం గా సెరుగుతూవుంకే వ్యవ సాయ దారులకు వేేతానందం-గా 


వుంటుంది. 
సస్యాలలో కలుపు మొక్క లా చెత్తచె దానం వ్రుంశే చీశపుట్లి సస్యాలు 
వి కారంగావుంటాయి, అప్పుడు కృషీవలులు ఆని కారాన్ని పో శాటాలని 


వీరి క మిన్నేరు 


శ్లో! యక్షరాతసపత్షీణాం ! కీటకై కకిమి కీటశె : 
సర్గవీజావినా శాయ, ఆజ్ఞాశుద్ధివిభీవ ణాః॥ 
ఈళ్లో కాన్ని పచ్చితాటియాకుమోద (వాస చక్రం గాచుట్టి, ఆచ(కానికి పసు 
పురానీ, ధూపంవేసి, చేనుమధ్యను కడతార-ఆందువలన సస్య్యాలకు సర్వపీడలఃూ 
సడలిపోయి, ఏపుగావుంటాయని నమ్ము తారు, 
బెదరు కొయ్య తం(తం 
పంటచేలను అడవిజంతువులు తిని పొడు చేన్తూవుం"టే, వ్యవసాయ చారులు 
వాటి నివారణకు 'బెదురుకొయ్యను వేస్తారు, 
“సీ ఖరపణిచం దుల కణుజులురా రావు 
(బహ్మేందమూలల పందిరాదు 
అదితి వాసననిల రా నెనువోతులు 
పువ్యుమోాచి_త్తల పులులు రాన్టు 
(శవణవిశాఖల చేర న్రుమృ?గ ములు 
వుఖయందు-వోరులు మరియు రారు 
పూర్వ్యతయంబున బోవునుదుష్పూలు 
భరణినిపక్షులు పారిపోవు 
కే స్టిరములగు లగ్న వృత వా సరముల దు 
కొరిమిముసి డొన తుమ్మిక కొయ్యయెన 
నొక్క(వేటున ఖండించి యునరచేను 
నడుమవాతి నజంతుసం తతులురాను 
తాత్పర్యం := హస్త ,అశేష; మృగ శిగ, ఈనక్షతౌలందు కణుజాలును, దోకీా్లీ 
మాలయోాకు((తాలందు పందులునా, పునర్వసు, జ్యేష్టలందు మయొనుజోశులును, పుష్య 
చిత్తలందు పులులను, | శవకావిళా లందు మృ గాలును, ముఖయందు దొంగల ను, పుబ్య, 
పూర్వా సాఢ, పూం(భా(దనక్ష(తాలందు దుష్ప్వులును,  భరణియందు సఠుంలున 
'బెదురుకొయ్య వేస్తే పంట చేనులోనికి రాన, బెదుగుకొయ్యకు కొరిమి, ముసిడి, తుమ్మ 
ఈమూడుజాతులలో ఏకొయ్య ఏనత తానికి ఫలమయినవోచూచి. ఆనయ్శత్రము 
నందు ఒక్క వేట'న చెట్టుకొయ్మకు ఖండించి, దానినికొాయ్యు గా తయారు చేని, 
పనుపురాని, కుంకుమ బొట్లు పెట్టి, ఘాపంనేసి. | చేనుముధ్య ను దానిని నాతిన వో 


పిజంతుఇబాఅలఅములు రా జూలమవ్రు. 
ల 


వ్యవసాయ వాజ్మయము తీరిక 


సస్య సౌభాగ్య యంత 


హైరుపచ్చలు బాసాణాపెరుగుటకునూ,  మంచిపధిటకల్గుటకునూ రైతులు 
శఈయం(తొన్నికూ డా చేస్తారు- 











దా 
లి 
రా 
రి 
mee nl lammanneenn! mR 
Oo 
we) 





Os 
౮ 
(అ 
డు 
cD 





SS Sie 


ఓం భగవతి నమో, నమః 





పెియంతాన్ని తాటియాకుమోదగాని, రాగికేకమోద గాని (వాసి, పసుపు 
కుంకుమలతో శుద్ధి చేని, సాం(బాణిధూపంచజేని పంటచేనుమధ్యకడితే ఆరంభాలు 
చక్క. గా “పెరుగుతాయనిన్నీ , మంచిపంట పండుతుందనిన్నీ కర్షకులవిశ్వాసము- ఈ 
యం(తాన్నే పశువృలశాల ముఖద్వారానికి వేస్తే పశువులు 'శేవుంగా వృంటా 
యంటారు, 

దిప్టి.కి 

నస్యాలు చూపరులకు నయచనానందకరం-గాన్రంకే తోవనుపోయీ వారలు 
రిచ్చపడిచూస్తారు. ఆలాచూడడంవల్ల దిష్టి తగులుతుంది. ఈదోషనివారణకు, మట్టి 
కుండకు సున్నంరాసి, మసిబొట్లుపెట్టి, ఆందరికీ కనబ'డేటట్లు-గా పెడతారు, కొందరు 
వట్టిగడ్డితో గాని, (పొతగుడ్డలతో-గాని, వి కారాలుగల త్రుఫురుష బొమ్మలను చేసి, 
చేనుమధ్య ఎక్తు గావుంచు తారు. అందు చేత చూపరుల దృష్టిదోషం పోతుందని చెప్పు 
తున్నారు 

కీటక నివారణోపాయం 

ఆకుకూరల "వెంక్క_లకూ, -కాయగారలపాదులకూ, గొంగళిముదలెన చీడ 
ఫురుగులుపడుతూనవ్రుంటాయి. అప్పుడు ఖామందులు కున్మురిబాడిదను తేపి పంచి, వాటి 
మొద చల్లిసారు. (శిములు పోతాయి మొక. లా పొదులనా, ఏప్ర గాెషిరుగుతాయి౫ 

49 


ఫీరి6 జ్‌ న్నే ర 


బూడిదను కుమ్మ రౌభథమునుండి తెచ్చేటప్పుడు, అమాటను,కింద దింపరాదు-మూట 
యూ సేమనిషీ మాటాడరాదు. ఈనియమం పాటిస్తే చక్కా. నిఆకుకూరల్తూ, కాయగా 
రట్టూ, వ లగ కాలాల జాన పణుట నమ్మిక లం 


పంటచేల రమణ కార్యకలాపాలు 


అడవిజంతువులు పంటచేల లోపడి, పంటనుతిని ెరును పొడు చేస్తాయి, అడవీ 
పందులూ, దుహష్వులూ, కనుజాలూ, ఇవిమందలు మందలుగా చేనులోపడి ధ్వంసం 
చేన్తూవుండడం పరిపాటి. అడవిపందులంలను జీవాలు)? ఆంటారు. వీటిని చేను 
లోనికిరానీయకుండా చేనుచుట్టూ, ఏరుపిడకల చాలి పెట్టి అగ్షితోరాజజేస్తారు, 
జొంతువ్రలుం వచ్చే సమయానికి, చాలిరాజుతూ పొగలు విరజిమ్ముతరా వుంటాయి, 
అపొ గచాసనకు జడిసియీిజంతుజూలాలు దూరం గా పోతాయి. 

ఫలవ్భ కాలు పండినప్పుడు, ఆపక్టుతిన డానికి, బుషిపిట్టలు (పతులు) “చిలం 
కలం, వన్తూవుంటాయి. వాటిని చేరనీయకుండా 'బెనురులు వేస్తారు, అనగా రంగురం 
గుల గుడ్డలజం డాలుగ నూ, తాడునకుళబ్దంవచ్చేలాగు తాటిఅకుల.నూ, గిరగిరాతిరు 
గుతూ చప్పుడిచ్చేగాలి గిలకలునూ, చెట్టమోదనున్ను, చేలమధ్య నున్నుు కడ తారు- 

ఫలవృముఅకొమ్ములమఫ్య రాళ్లుపోసిన. ఓటిడ చ్చాలుకట్టి. డబ్బా. కింద(తాడు 
పొడు గాకట్టి, దానిసవాయంతో డబ్బాను వూపుతూ చప్పుడు చేన్తూవుంటారు. ఆచ 
పడుకు పఠులుజడిసి 'బెదిరిపోతాయి - 

ఈవివిధముం(తే, తంత్ర, యంత్ర, తతంగాలతో శైతులు నస్యాదులను రశక్నీం 
కొొంటూన్రంటారు, 


చేనుకాస్తూ పాడేపాట 


విల్గోలక్క-డ 

కూర దేసి 

పుల్లల కెళ్ళి ందో 

వానిపెళ్ళాన్నాడు కొడి తే 
ae) 

దానికందుకో 

సంద కాడ దానిముిసడు 

సందుకాచేడే 


వ్యవసాయ వాజి యం లస 


పిల్లెంకడి చల్షీకూడు 

విల్రితిన్నా దీ 

వెంకన్న కాపూ 
మామాల పర్లి రాకయా 

నిన్న మద్దినాలా 

జొన్న చేనుకాడ, రా, 
నువ్వివతల, నేనవతల 
కొలవవతలా 

విల్లో క్కడ - కూకదేసి 
పుల్లల శెల్లిందో. 

ముద్దు మొగమూాదాన 

ముక్కు_ పోగూదాన 
కలికివేషము దాన 

కామంచి పడుణా ! మంచెదిగవే! 
అరక చేనూలోన 

ఆను లున్నవి భావు 

ఆలమందా నన్న 

అదలించి రావె మంచె డిగవే ! 
రూమాల మూటలో 
రూకలున్నవి భావు 

మంచ కిందికి రావె 
పంచుకుందాము, మం దిగే! 


మంచె==జోోన్న చేనులో పిట్టలను బెదర కొట్టడానికని వేసేది - ఆరప 
ఆంటారు, 


ల్స్‌ి25 మిశ్నే రు 


[(న్తా వన 
పంట ముఖానికి వచ్చిన చేలకు బలి చల్లుతారు. పండిన చేలు 
కో నేముందు పొలిచేస్తారు. 


బలి చల్లుట - పొరిచేయుట 


“ముందున్నది మొసళ్ళ పండుగ ”” అనే సామెత పాత క్రాలపుది “ముందున్నది 
ముసర్హ పండుగ +) తరవాతేది, మిక్కి లీ పురాతన కాలంలో పంట చేలకు పశుబలి నిచ్చే 
వారు. చానిచే మొసలి పండుగ నే వారు, 

తరవాత ముసర్హ పండుగ వాడుకలోనికి వచ్చింది. ముసర అనగా అన్నం 
“మెతుకులు - ఈ సామెతకు జానపదులు ెప్పెగాథ _ పూర్వం ఒక  గొ(రెపిల్ల 
ఊత్సావాంతో చెంగుచెంగున గంతులు జేన్తూవుంయే, ఒక యెద్దు చానిని చూచి, 
మ'౦దుందిలే ముసర్గ పండుగ?” ఆని అన్నదట. 

అనగా సం(కాంతి పండుగకు పంట చేలలో బలిచల్లుతారు, గొటైలను బలి 
వీసీ ఆ రక్షంతో ఆన్నం కలిపి, ఆ బలికూడు పంటచేను నలుమూలలా జల్లడం 
పరిపాటి. ఈ ఆచారం (ప్రసుతం లుప్తమైపోయింది, రక్తానికి బదులు కుంకుమను 
అన్నంలో కలిపి, ఎ(రన్నంచేసి పొలి జల్లడం, గొడటైతల నరకానికి బదులు 
గుమ్మడి కాయ పగుల గొట్టడం జరుపుతున్నారు. దీని వలన ఆరంభాలు బాగుంటా 
యని జానపదుల విళ్వానం - ఇదిబలి - పొలిచేయుట అంకే పండిన చేను కోసే 
ముందు కోడిని కోసి దాని రక్షాని చేనులో చల్లి, మూడు గుప్పిళ్ళు చను 
కోస్తారు. 

ఇది పొలి ;- పాలి అనే శళ్లానికి చంపుట , లాభం కల్గుట, ఎక్కు _వగుట , 
అనే ఆరాక వస్తాయి, గింజలు కిొలునూ పాలిగలుగు అంటూ _పారంఫఖఫిస్తారు, 
కుప్పలు నూరున్తూ, గింజ లెక్కుు వవ్యాలని పాలి పదాలు పొడుతారు. 


కోతపాట 


కోత కొయ్యండమ్మ లాలా సేలు!! 
న్న 

కోరుకున్నా మమ లాలా 

ఆరుమూడు కాలమైన 


వ్యవసాయ వాజ త్రయం §89 


అసలుకి వురి కొనరు తేదు 
సోడిసేీలు యెన్ను లేసి 
సో-లెడ్‌ గింజలా తే 
పాలీకాపు బకేలకు 

పని కొొచ్చును కొయ్యండి 
దసరా భోగాలంజు 
అసరా తీరుస్తాయి 
పసరాలకి కసవుం#ు 
ఛాగ్యాలే పండాయి 
సాలొచ్చిన మారాజు 
సెయి ములగా యిస్తాడు 
"కాను నేత పడి లేను 

గగన మంజేము సీను 


కోతపదాలు 


కోొయ్యండల్లా | కొయ్యండ్‌ 

కోసి 1 బణుపూ లెయ్యండి 
వానల వరదల వంగినను 

"వెన్నుల నినిన వన్నెల 'సేను 
తిన్నగ దీసి మొదలూ కోసీ 
పనలస్నీ నీ 2 పొం జెట్టాల 
గింజలు బందలొ పడివోకుండా 
పొందుగ వెన్నులు కొయ్యండల్లా 





1. కోసీన పనలను పేర్చినడి బణీపి ఆంటారు, 
2, కోసిన సస్యాన్ని ఒబ్బిడిగా పెట్టితే ఒంజి (పొౌంజి) ఆంటారు, 


మి న్నే రు 


కాలం సూక్తే ఏ సీతాకాలం 
కొడవలి పాటూ జ్యాగత్త(రా 
కాలుసెయ్య్యా ఆడి లేనే 

కుండలో కరాళ్ళు కనిపిస్తాయి. 


గుణాసారి గున్న మా శి | 

ఒక్జ్టిండ పసు వేస్కో ఒయ్య్యూర మేమే 
పొద్దున్న నువు లెగిసి పొలానిక్లే 
ఎండెక్కి-సూరీడు కొండెక్కి.నసూ స్తే 
గంపాకిందకోడి కోయనికూ సే 
గబ్రక్కిసూ తడు గ వరయ్య కాపు 
మ ద్దేన్న యేళపుడు మరిదవ్పి శే త్తే 
సద్దిగంజికాంత తాగిమరివుండు 
అకుమశ్న లోను ఆశెండిపోయె 
తోడక్ర్రూసీరంత 'బావుల్లనుంచీ 
గొప్పూత వ్వేకాడ కొప్పందుకొలే 
పండినా సేలోకి పయనాముయెల్లీ 
కుప్పానూర్చుశ్ల కాడ కూకున్న రేమి 
కరొయ్యండికోతలు కొడ వళ్ల బట్ట 
ఎయ్యండి బన్లాకి ఎగుడుదిగుడూ బేక్ర 
కొల వండిగింజల్లు కుంచాలతోటి 
గంపలతో పొయ్యండి గాదుల్లలోనూ 


“oe ననిన రానాకు రపు 
8. సీతాకాలం పుండు త్వర గా మానదు, 


ష్‌. 


౫9 


39 
29 
33 
93 
32 
నిని 


93 


39 


93 


న్య వసాయ వాజ్మయం 91 


కోతలో స్త్రీపురుష సంవాదం పాట 


ప్ర ఉల్లీమళ్లా చీరగట్టి, కచ్చలూ పై కెగాగట్లీ 


క 
ఆ 


ఉన్న వాళ్ళ వీల్ల నంటా వే, కీలోలీరంగీ ఉన్న ॥ 


mn 


- ఉన్న వాన్లాపిల్లానం కు కన్ను గీటి రమ్మన్నావూ 


MY గలా 


కంటిబాసలు నాకు ఒద్దురా, కఓీరోరీవామా కంటి! 


పు;- ఉన్న వాళ్ల కపిల్లానానీ ఉచ్చిపోశే ఓలేపిల్లా 


తి 


(రా 


కోతలాకీ కోరీవ నేనూ ఓీలోలీరంగీ 
కోతలోళ్ళకికోపా ముస్తుంచే? [ఉన్న | 


= కోరమోాసాల్‌ దువ్యూకుంటూ, ఎ_రాగుడ్లా చుట్టుకుంటూ 


కోత లాకీరావద్దంటావ్యా; ఓరోరి మామా 
కోరికై నా తీర్పనంటావా; lకoంటి॥! 


జొన్నచేను కొయ్యవసావా? లలనపదం 
నాగలై తే క ట్రినాడు 
నదివొడ్డున దున్ని నాడు 
యేసెనవు శ్ర యొజ్ఞబొన్న 
ఏటిఒడ్డునా లలన! 
ఎయ్యనా తే వేసినాడు 
చుకళాల్లో కెదిగినాది 
వానలవేక జొన్న చేను 
వాడిపోయెనే లలన! 
పడవుటొంక మబ్బు వేసె 
(వాణ మొంటి వానగురిసె 
వాడిపోయిన జొన్న చేను , 


మిన్నేరు 


ప్రఢిదిరిగెనో లలన! 

చిట్టడు చి క్టైడు ముత్యాలి_స్మ 
చిన్న పువ్వుల దండని స్ప 
వునుమరాల జొన్న చేను 
కొయ్యవచ్చెనా లలన! 

చి స్రైడుచి క్పైడు ము త్యాలొ"ల్ల 
చిన్న పువ్వుల దండనొల్ల 
తాతసీది జొన్న చేను 
వాడిపోని య్యూ లలన! 
సోలెడుసోలెడు రత్నాలిస్త 
సోమిపువ్వుల దండని స్ప 
మనుమరాల నాదిబొన్న 
కొయ్య ఐచ్చే వా లలన! 
సోలెడుసోలెడు రత్నాల్‌ొల్ల 
సోవింపువ్వుల దండనొొల్ల 
'తాతసీది బొన్న చేను 
వాడిపోని య్యో లలన! 

త వ్వెడుత వె(డు పచ్చలి స్త 
తొలిపూల దండలి స్త 
మనుమురాల నాదిచేను 
కొయ్యవచ్చేవా! లలన! 

త వ్వెడుత వ్వెడు పచ్చలొల్ల 
'తాలిపువ్వుల దండనొల్ల 
తాతసీది బొన్న చేను 
వాడిపోనియ్యా లలన! 


వ్యవ సాయ వాజ యం 335) 


భూ నెడుమాసనెడు మాూాణ్‌ కావలి _ప 
మ క్తౌ పువ్వుల డండలి_స్హ 
మనువురాలా జొన్న చేను 
కొయ్య వచ్చే వా? లలన! 

మా నెడువూ నెడు మాణిక్యాలొల్ల 
ముల్లెపువ్వుల దండనొల్ల 
ఆతాతసీడి జొన్న చేను 
వాడిపోనియ్యా లలన! 

అ డైడు అ రైడు వ(జాలి_స్త 
అనవ్సిపువ్వుల దండలి_స్త 
మనుమరాలా జొన్న చేను 
కొయ్యవచ్చే వా? లలన! 
అడ్జెడుఅడ్జెడు వ(జాలాల్ల 
అల్లి పువ్వుల దండనోొల్ల 
తాతనీది జొన్న చేను 
వాడిపోని య్య్యూ లలన! 
కుంచెనుకుంచెడు పగడాలి స్త 
కుసుముపువుల దండలి_స్త 
మునువురాలా జొన్న చేను 
కొయ్యవచ్చేవా? లలన! 

కుం చెడుకుంచెడు పగజాలొాల్ల 
కుసుమపువ్వుల దండనొల్ల 
తాతనీదిజాొన్న చేను 
వాడివోని య్య, లలన! 
జొన్న నేను వాడిపోతే 

ర్‌ 


కీ క మిన్నేరు 


జొన్న విండి దొఠక్క-పో తే 
నునుమురాలా, పడుచుమనసు 
మాడిపోవునోో, లలన! 
పచ్చిజొన్న రొక్స్రైలి నే 
పచ్చిసజ్ఞ రొకలి స్తే 
కప్పూకొనే కంబలిన్నే 
కొయ్యవచ్చేనో లలన! 
పచ్చిజొన్న రొకలి _స్త 
పచ్చి సజ్జ రొశక్చైలి 
కప్పుకునే కంబళి 
కాపుకాచే మగల్లి స్త 


స్త 
er. 
స్త 


me =) 


మనునురాలా జొన్న చేను 
కొయ్యవస్తానవా?! లలన! 


కోతపదాలు మగవారుపాడేని 


పుl జంబ రన్న యో ! జంభె రన్న, కీచోరు కాల! 
జంబెర న్న యో lwoll 


ls దబ్బ చెట్టుకి ని చ్చెనేసి 
దబ్బపళ్లు కొొయ్యబో తె 
దబ్బముళ్లు ల నా: 
ముళ్లునాటి ర_క్తకొల్లు 
సన్న రవిక సగముతడిసె 
ముతకరవిక మునిగితడిసె [జం| 


వ్య వసాయ వాజ్బయం 


ఈత చెట్టుకు నిచ్చె నేసి 
ఈత పళ్లు కొయ్యబో తె 
ఈత ముల్లు రొము నాలు 
సన్న రవిక సగముతడి సె 
ముతకరవిక మునిగితడి ఇ 


నిమ్మి చెట్టుకు నిచ్చెనేసి 
నిమ్ధుపళ్తు కొయ్యబో తే 
నిమ్మముల్లు రొమునాు 
సన్న రవిక సగముతేడిసె 
ముతకరవిక మునిగితడ్‌సె 


రాజుకొడుకు రాతిపఓడు 
వీల్ల వంక సూసినాడు 

ఓరాసూపు నూసినాడు 
వీల్ల చరాడ సకిలవించినాడు 
వీల్ల దాపుకు వచ్చినాడు 


రాజువంక సూసెపిల్లా 
గడగడమంటూ ఒణికినాది 
దండంరాజా అన్నాది 
మాూాటనిన-కా రాజు 


పిల్లనునేరీ ముబైైేట్టినాడు 
ష్ణ స్త షై 


“కాటుకెట్రంది రా 
కమలా లెట్టంది రా 
గాజూ వేసింది రొ 


లి95్‌ 


|! జం! 


[జ౦॥ 


leoll 


liso |} 


దలోడొముకులాడి 
కి 


»2 


5 మి న్న్న రు 
సూపూ సూసిందిరా వఏలోడొముకులాడీ 
చరపూ చది-చిరదిశా 99 

పూలూ పెట్టందిరా 

తూలీ నడిసిందిరా 
అందరినీ చూాసిపిల్ల 
అడిరీపోయింది రా 


29 


* ప్ర్రీలు క టైతలో పాడేపదం 


౩ ఎరుపువంగూ ఎదురుచుక్కారా ! నాసామిరంగా! 
ఎన్ని దినము లెదురు చూతురా 

వలపునిలుపాజూల లేనురా! నాసామిరంగా! 
కలలోనై నను కావవేవింరా ! 

కాలుకురచ ఆడచానినిరా 1 నాసామిరంగా! 
ఏలుసాలు చూడ వేమిరా ! 

మూారతీక్కు-వ చీరలంపరా ! నాసామిరం7ా! 
ఆకులతో పోకలంపరా |! 

ఆలసించీ ఆపబోకురా ! నాసామిరంగా! 


అలపగానికి చెడుపుబుద్దిరా ! 

పోయీటిరువులు వచ్చేటవూడు నాసామిరం గా! 
పొాలవిడతలో విషములుండెనురా ! 
గువ్వచేత గురుతులంపారా ! 
“కాకి చేత కబురులంపారా! 


నా సామిరంగా 


+ వరి, జొన్న, పంటచేనుకోసివేసీన పనలను కుప్పలుగను, గహాళ్ళుగను 
జేయడానికి మోపులుకడతారు. దాని నేక త ఆంటారు- 

పెండ్లి వేళలో వధూవరులకు బంధుమి(తౌదులు చదివించే కాన్మ_లనుకూ డొ 
క క్రేతఆంటారు.౮ ఈగేయంలాంటి దింకొకటుంది. 


వ్యవసాయ వొాజు శయం 957 
౮ 


మీచిన్న చానా?! 
బంగారుచిన్న చాన, బాజాబందూలదాన, 
చాజాబందూలమోద బంతిపూలుసోే 11 
సఏీలీనీలాటిదాన, నిలువుసన్నా టి దాన, 
పీలీనీలాముమోాద నగలుంకుసోే 11 
నల్లానల్లానిదాన, నడుముసన్నా నిదాన, 
నడుముసన్ననమిాద నడికట్టుసో కే 1ఓ॥ 
సన్నాసన్నానిదాను సన్నానికురులడాన, 
సన్నానికురులమాీాద జాజిగు త్హిసో కే [| 

* జ * 

ఓీచిన్న దానా, 
గూడూరుచిన్న దాన, గుళుకుమ్ములదాన, 
గుభుకుముక్పైలమిోాద గొబ్బిపూలుసో శే మీ॥ 
గుంటూరుచిన్న దాన, గుళ్లావేరులడాన, 
గుళశ్లావేరులమోాద కళ్లూపోలేచే మీక 
కాకినాడచిన్న దాను కాసులవేరులడాన, 
కాసులచేరుమోద' కంటుంశుసోశే 1511 
అర్ధరూ పాయ బెట్ట, అడ్రాలరయిక తెస్పై, 
అద్రాలరయికమిోాద బుర్రేలలేబే Eo 


గణపతిపూజ 
ఫాలీయొ, పొలియు 
“వెయి వేలుగలవాడ ! వేలజంపన్న { 
చిప్పతోగంధంబు చిరుకెనగ పప్పూ 
ఒప్పయినగణపతికి ఒనరంగపూజ 


క్‌ 90 


మి న్నే రు 


మాచేనుమాణుదల రెండుజమ్ములుగలవు 
జమిప(తీచెచ్చి మాగణపతికిపూజ 
మావేనునూరువల రెండుమా కేల్లు 
మా కేడుప(తి మాగణపతికిపూజ 
ఒప్పయినగ ణపతికి చప్పి శుం|జాల్లు 
భ_క్లితోపూజించి ము క్తిపొం చేము 
ఆసరసవిద్య లకు ఆదిగురు వై నటి 
మాగణపతినిపూజించి గణకగాంచేము 
మాచేనుమారుదల "రెండు వెలగ లేగలవు 
వెలగప(తీబెచ్చి మూగణపకళతొకి పూజ 
తేగెతోమాగిన తియ్యమామిడిపండ్లు 
ఒప్పయినగణపతికి ఒనరం౫ పూజ 
మల్లెపువ్వులు దెచ్చి మాగణపతి నెపుడు 
మతియందు ద్యానించి మరిపూజ సేతు 


రా వేలుగలవాడ 


వలీయ, వలియో, వలీయ రావేలుగలనాజా? రారపొలిగాడ 
పొలివాలో వాలి lవలియ॥ 


రా వేలునీవయ్యా | రాశిమాద య్యా | 

నూ చేలు నీవయ్యా ! నూగుమాదయ్యా ! 

వేవేలుసీవయ్యా ! వెన్ను మాదయ్యా |! 

కో శేలునీవయ్యా ! కొం ఢడమాద య్యా వ! 


ఎద్దులునూర్వంగ- మీధైరాసూలు 
కో డెలటానూర్వంగా కొండ రాసూలు 


ఛి 


వ్యవసాయ ా జయం 
ఆవులూనూర్వం గా అడ్డ రాసూలు 


మున్న లుశూర్వంగ దిన్నె కామాలు 


క్రి తూరుపూఒకవానా తుమృ్మాదల( మాత్‌ 
పడవముటాఒక చానా బొజాల(మోాత 
ఉ త్తరానొక వానా ఉరుమూల( మోత 
దక్షీణానొకవానా తాళాల మోత 


ఠీ, ముంగభగిదిలాగూా పొంగెరా రాని 
సింపళశచలములాణగూ సిగ బేలెరాళి 
కోటయ్యకొండల్లా కొస జేలెరాళి 
బొప్పూడికొండల్లా పొడు య్యెరాశ్‌ 


౫. ఊాగెరాపొలిగాడు తలకాడి క్రింద 
తొంగరాపొలిగాడు తొలకట్ట(కింద 
వచ్చారాపొలిగాడు వరగాణిదాటి 
పోయరాపొలిగాడు పొలిమేరదాటి 


* పొలిగాడు 


ఒలియా ! బలియా 1! ఒలియా 
“రావేలుగలవాడ రారపొలిగాడా ! 
తూర్పునాఒక వాన, తుమ్మెదల మోతే 


* ఛాన్యములలోని రకాలు 
కీసవమదూలిక:- జంశారుతీ7?లు గలభాజలనూ లా 
కసూరినిగ రాలు కటక సరులు 
ఇప్పపూరాజనా లేనుంగుకొమ్ములు 
మళ్లై శ్రిగంధులు మదనగంధు 


ల్‌99 


lz! 


ay: 


[వ || 


la || 


400 


మి న్నే రు 


బథమట౭ఒక నాన పట్టికుళవంగ lai 
ఈవానఆవాన వకజడివాన 
వవిలీచేసుకూ ఎడ వానలాయె le 


“వెంశీతూములకీంద వెల్చ్లడముపండు 





లేలిక రాజా లీశ్వర(ియములు 
రావిపూూరాజ'నాల్‌ రత్న సరులు 
కును మపూ రాజనా ల్లుత్తిబల్లుత్తులం 
కన్హూరిపశ్రులం గంధపరులు 
మందిగం(డలునాగ మైలుతీగము 
చెలుక్చ్సొషనీలాలు చెలువణాలు 
రం elgg 
మన్నథ బా ణాలం మరువం పు మొలకలు 
సన్నమణింగెలు జున్ను (బాలు 
పొన్న శ్రీరాజనా లర్బును6ంగంురాజనములం 
ముద్దు(పొలారళ్ళు ముతునరులు 
ది య ఆవ్‌ 
సన్ననూదులుపచ్చ గ న్నేర్లుకోదండ 
'రామము ల్కేనర్తు రాయసనరు 
య య 
చంద్రవంకలుజీని సరులు కాంభోజులు 
వం-గాకుబుడములు పొాంగు(బొలు 
జిలక జ్ఞురాజనా ల్చింత పువ్వులు గోరు 
రాజనాల్నూద (పోల్‌ రాజనొలు 
"'రావముచాళశాలు ర క్కా-ములుసెన్నము 
ద్దలు జిల్మబుడమలం ఊడాళఘువాలం 
గొబ్బి కాయలు బలుగుత్తులు పొలమోం 
గడలు శ్రీరంగాలు "కాము దార 
ap) 
"అక్క పొలలు కాకీ "అక్కలు పుష్పృముం 
జరులునీతాభోగ నరులుగారి 
కంక నుల్‌ రణ పపెండ్రి కొడుకులుపిచ్చుక 
గోళ్లు (పయాఖలు గొజ్జు(బాలు 
గ రడనసరుల్మోతు గంటరాజనములు 


వ్యవసాయ వాజ్మయం 401 


మ డితూములకింద వాలంకిభండు Hell 
రాగితూములశకింద రానాలుబండు 
క(రతూములకింద కాంభోజలుపండు ౬|| 





చూందుగ తొడిమలు ముదుక సరులు 
పచ్చసరుల్‌ కెడ్డి పాలవంకెలుసుఖు 

భోగులుపచ్చక ర్పూరసరులు 
నివ్వరు లైబ్బన ల్నీరు-కావులు గాజా 

కొాప్పెరల. గ్రారువడా ల్క_లతనకలు 
సాలంక అలుగు గాజనముల సం భామవ్ర 

అవసర డార్దుమావానపు సరులు 
మణిసరుల్న సరులు మంకెనల్స?గ డంపు 

తీరాగాలుమడి పాలు జేవసరులు 
లత్వుక బొత్తులు లఖత్సీమనో వారా 

ల్భారతీ సేనలు జూహుప్రురులు 
వ(జపుంద ళుకులు వానవరా జనా 

క్ల ద్వాజివం కెలు గ వ్యుసరులు 
సం పం గిపూవడ్లు జా జరాజనములు 

గంబూరరాజనా ల్క_ న్నె నరులు 
తమ్మి పూరాజనా లమ్మూడుకొ ణిశాలు 

జీనువముక్కు_లు చిలంక ముక్కు... 
లేదుక జ్ఞులనంకె లిసుక రా జనములు 

పులి నోళ్లవం కెలు బొగడనళభులు 


గ్‌, జిలితొ "గల రాజనమ్ములు వలనరులును 
తెల్లనల్ల చెన్న ౦గులు దీచసరయలు 
నాదియ గు పేర్లు గలు గుద డౌ నియింట 
నుం డుళత కోటి పుట్టులా కొ-_క్క_దినును 
(వాంసవింళతి 5 ఆ 128 ప) 
నీ॥ (శ్రీశనామవంకియు ౬జిటె బలుగు త్తియు 

శ్రీకేనరియుశ కి (శ్రుధరంబు 
నీశ్వర। పీత్తియు జేనుయగుకొము,ను 

బోడసంపంగియు నోడవరియు, 


ఫ్‌ 1 


402 భి న్న రు 


రావేలుపోలు రాసిపది వేలు 
రా వేలువూదయ్య రాసిమాదయ్య 2} 


గన్తూరినికరంబు ౫ ర్పూరభోగియు 
కావలి కాంభోజి కనక గిరియు 
చేవాన్న మెలిమియు డేవడన్ని యకొట్టి 
నీరు దంచలియు శృంగారభోగి 
శే! నంకి(పానంషిసంపంగి చారణాళి 
కామదేనువ్రనాశేళి ం|దగోళి 
జెదురువులయంబు బుడవముయు వలువడం౦ంబు 
రా-చ మెచ్చునుములువంకి రాజున ములు 
(నైశ్యపురాణము ర్‌ ఆ) 
“రెడ్డలో తెగ లూ; వడ్డలో తెగలూ లెక), పెట్ట లేము?) అనే సాముతగలదు, 
రకానికి ఒక గింజచొప్పున తీస్తే కుం చెడుగింజఅలవు తాయ ని పెద్దలంటు న్నా రు- 
-(ప్రస్తుతం వాడుక లోవున్న జాతులు-- 
1 అక్కు_ళ్లు (పాఅక్కు-ళ్లు, తూర్క్చుఆక్కు_ ళ్లు, బొంతక్కు_ ళ్లు, క్యరక్కు_ళ్లు) 
2 అవ్వారి లె లృ్టటగడనన్నాలు 4 ఎరడాము ల్‌ కిచిడి=పిచ్చుక సాంబా, 6 కుసుమ 
7క్ళష్ణ కాటుక లు రి కొణావుణి (సన్నకొణావణి 9 గరిగనన్నాలు 10 గుణపురు 
సన్నాలు 11 చిలుకముక్కు- 12 జిలను 18 జీలక జ్ఞ 14 దాళువాలు 1ర్‌ నీటి కాపరి 
16 నీ వారనివ్యరి, తృణ, నిదార్య, అరణ్య శాలి అనిపేర్రన్నాయి, 17 నృ పార 18 
పతంగ (పడగ) 19 పరశు వేదు ( కాళ్సీర) 20 పవనాలు (పుచేరా, పన్దేరా, వీ 
పుష్ప, గంధపుష్పు, దేవ, అనే పేరుతో - వేర్వేరుతావులందు వాడుతూవ్ర న్నారు, 
21 పవమాన 39౩ పొర్యతీయ 28 పారావత 21 పాలగుమ్మ సరి 25  (పిచోడి== 
దినీలో అయిదుజూతులు వే ల్వేరు _పాంతాలలో ఒకే శ్సీరుతో పిలు వబడుతరా 
వున్నాయి. 26 పుస్పాండక 27 పుస్పాంతక 23 బంగారుతీగాలు 29 బంగాళా 80 
బర్మా సమృద్ది 81 బసంగి (ఎన్టబసంగి) 82 బుడమ (సారబుడమ, కోడిబుశకు) 8 
బొబ్బిలికంటి 84 బోదన 85 మవహోారాజభోగాలు $6 మాన్యభో7గాలు బల రాను 
భో గాలు శ్రీ రామభో గాలు) 87 యుగంధర 88 రసరిగి (కృప్ణరసంగి: 89 రాజ 
నాలు 40 రాజభోగాలు, 41 లమ్మ ణ పురులు *ఉ2 వంక సన్నాలు (అకునన్నాలు 
48 నీక కాటుకలు ఓఓ సుకుమార -_ ఛాన్యర కాలువ్రన్నాలు - ఇవిమూడువర్లాొ 
భుగా వత రు, 


వ్యవసాయ వాజ యం 408 


పోలోవాలి వాలివాలి 
తిరుప తెంక న్నిచ్చినవాలి 
వినుకొం డెంకన్న చ్చినవాలి 
పో వేలుగా చాలవాలి 


వెయి వేలుగ లవాడా! 


పొాలియన్న పోలియో - వెయివేలుగల పొలియో 
"వెయి వేలకు నూర్చగల వపాలియోా 
నడి యాకసం మెరసి నల్ల మొబిలుట్లింది 
తూర్పు న బుట్లిండి తుమ్మదల మూత 
పడమటను బుట్టింది పావురాలమోత 
ఆవాన యావాన కలసి కురిసింది 
చేరి రావ్రులగడ్డ తెచి పారింది 
గొడుగంత మొయిలుట్టి గుంటలే నింజేయి 
చేటంత ముయిలుటి చును లే నింజాయి 
నిండింది మన చెజువు నింపాదిగాను 
అడివోర పెద వెజువు వెంటనే నిండింది 
వేసింది ఆ చెబువు ఏడుకన్నాలు 
రాగి తూములనీట రాజనాలు పండే 
౨. లేలికవరులు -- 8 నెలలలోనసు పండేవి 
3. పెద్దవరమలం ఉ నెలలలో పులో పండేవి 
మొ త్రంమోద కొన్ని 75 శోజులస, కొళ్ని 9 0రోజాులకు కొన్ని 120 రోజు 
అకు. కోతకువస్తాయి "= 


404 మి న్నే రు 


కంచుతూముల నీట కా _ర్థికలు పండె 
వెండితూముల నీట వెజుడాలు పండే 
చిన కాడి పెద కాడి కాపులిద్దరు గాడీ 
వారెంచి పూచేరు ఎల్రెడ్డజతలు 

అల్లుడు మామలు ఎల్లెడ్డజోడు 

ఒన్న. క(రమేడి ఓదికరకాడి 
నల్హతుమ్మునాగలి చండ వటికోల 
తూర్పునకు సాలొడిసి పడమటకు దున్ని 
దక్షణపు కూలీలు దమ్ము చేసేరు 
పడమటి కూలీలు పట్టితో లేరు 

ఉత్తరపు కూలీలు ఊడ్చి వెళ్ళేరు 

ఎలైడు నూర్చంగ వకరాసులు 

పడ్డలు నూర్చంగ పర్వతాల పొడుగు 
పోతులు నూర్చంగ పోగులు మండీలు 
దూడలు నూర్చుంగ ధూూలిరానులు 
పొలిగలనీత్సవె లే మా పోతుమోదకురమ్ము 
మాచేను (ప్రక్కను రావియుకటుండే 
రావెక్కి- మానీత రాగాలుదీసె 
మాచేను మాబుదల మట్టి యొకటుండె 
మజ్హౌక్కి- మానీత మటిరాగదీసె 
మాచేను వెనకాల జువొ్యొకటి యుండె 
జువ్వెక్కి- మానీత జూద మాడింది 
వొలియన్న శబ్దము మాపొలములో గలదు. 


వ్యవసాయ వాజ్మయం 405 
యి య్యే లు కె య్యే లు 
పొలి వాలో వొలో అనుపల్లవి (చతిపాడం చివరను పాడాలి 

ఎయ్యులు కెయ్యేలూ నూటనూ రేళ్ళూ 
సరస్వతీ! నిను దలవాకసాగవూ పనులూ 
గణపతీ! నిను దలవాక గడవవూ పనులూ 
ఊల్లో వినాయకా ఉం డాళ్ళభోగ్‌ 
పొలములో వినాయకా ; పోగునాళ్ళ భోగీ 
గట్టుమోద వినాయక ! గంథాల భోగీ 
నాయకా నాయకా! స్వామి విఘ్న శా 
దొప్ప చెవులవాడూ, దోనె కడుపుగలవాడూ 
ముందరా జూచితే ముంగి హాపంబూ 
వనుకనూ జూచితే వనుగా్హహాపూ 
నొసట కిరీటమూూ గలవాడు సార్థవిరా 
ఏపుల వింజామురగల వాడు నాం్రమా 
బొడ్డునా నురపొన్న పువ్వుగల స్వామి 
పళ్ళ పరసా వేదీగలవాడు స్వామి 
ల పదమూ గలవాడు సామి 
ఇన్ని గల గణపతికి పూజేమి పూజా 
క(రాన్రు చేతులూ కరకు బెల్లాలూ 
ఖండించిన చెజకులూ గానుగా చిమ్మిలి 
చివృతో గంధములు చిరుకెనగ పప్పూ 
దొఫ్పతో గంధములు దోరావు నెయ్య 
అల్లాలు జెల్లాలూ అమృత పాణీలూ 
అబుంకాయ కొబ్బెరలూ లేనరటిపళ్ళూ 
అవియు మాగణఆపలతికి ఆరగింపులుగా 


406 


మిన్నే రు 


మాచేను మారుదలరావులే గలవూ 
రావిమోద మానీతమ 3 రాగాలు దీెసె 
మాచేను మారుదల జవ్వులే గలవూ 
జువ్విమోద మానీతేమా + జూదమాడింది 
పొలిగల నీతవై తే మాపోతులమోాదికి రమీా 3 
భకిగల నీత్రమై కే మాబరిమోాదికి రమ్మా 
వూరు వెలుపల రండు ములగ చెశ్లు గలవా 
దాని ఆకులే వెశ్ల్రియీ అంతరిచ్చముదాకా 
దాని కొమ్ము లేవెశ్లేయిా కోటిపల్లి దాకా 

గున్న చింతల (కింద చిరుకొలుము కొట్టి 
వూరూరి కమ గైరులా వూరూర విలిచీ 
తనవూరి కమ్ముర్ని తనేర బిలిచీ 

నిమ్మ పండ్ల క్కా_న్ని నిప్పె క్క_చేసి 

కొలిచే కుంచెడు ధనమూ కొలుము బేయించి 
వూ బేటి తిత్తులూ వురమడము బోలి 

వేసటి సమ్మెటలూ రణభేరి (మోకా 


సీతకుపొలిపాడుమమ్మా 


(పొలి, పొలోో పోలో (పతి చరణానికి అనాలి) 


పొలిగలిగి సీతమ్మా పాలి బొడు దామూ 
వగితే కొత్తామాశేళ్లు పోసన్నా 
మనపాల నాగళ్ళు కట్టించుకన్నా 
కొడుకుల్ని బిలివించి కో కుళ్ళు వేసీ 
మనమల్ని బిలిపించి మూ లేళ్ళు వేసీ 
ముప్పయి ఐదేళ్ళు ప 


వ్యవసాయ వాజ యం 407 


నల్ల తేవడిలోకి తోలిపెటన్నా 
తోలినా యేళ్ళో శే తోటవెంబడినీ 
తూర్పుకి పదవురకి తొలినాలు బోసి 
కొొండలకి వనాంకి వురి సాలుబోసి 
నలన్న రేవడి 'తెల్లన్నదున్నిి 
కాడికాడని భూమి కదల దున్నేడూ 
వరికిండీి వర్తాన దున్నించినాడూ 
బట్టిగట్ట్టూకాడా యేళ్ళిప్పి నాడూ 
ఆవుల్ని దొడ్తీకే తోలిపెటన్నా 
తీళమటులోటి కట్టి పె_టన్నా 
యింటి కొెచ్చినాడు వెజ్జు డోాలమన్నా 
ముత్యాలు ముల కాలు ముంజూటి నేన్‌ 
పగడాలు చెప్పుచోడూ పంచదిగనాడీ 
పట్టిమంచముమిాద పవ్వళించాడూ 
వర్ణాలు లేవని వాడినవున్నా డూ 
వు_త్సరాన్ని మెరిసింది వురుము గర్జిల్లి 
దక్షిణాన్ని మురిసింది ధరణి ౫క్టిల్లి 
గంపెడంత మేఘాము గాదరిల్లిందీ 
చేటంత మేఘాము చెదిరి కురిసింద్‌ 
కుది సేననూా వర్ష ౦బు కుంభ జలనిభులూ 
ము తాల చెరువుకి మాడు ముదు ము(లా 
వ(జాల చెరువుకి నాలుగొము్ము(లా 
వగ జాల చెరువుకి వారుజ క్షై్టలా 
పారుబ క్ర్రైలుగ టె పంట వెలవున్నా 
నిండింది అచెరువు సీలరూపమునా 


408 


మి న్నే రు 


యింటి కెళ్ళినాడు వెజ్జుడెలమన్నా 
గోడమై నిచ్చెనను మేడపై నేసి 
అటకమాదాకట్ట శేలబడదోనీ 
కుక్కు..లా కొడ వళ్ళ కట్టబద్దించీ 
తొంగుస్న లచ్చమ నీ తొడచరిచి లేవీ 
విత్తనాల వేరులూ వినరించినాడూ 

పెద్ద వరి ధాన్యాలు కాపోళ్ళుతిన్నా 
వెలమలూ తిన్నమవీ వెల్లరకణాలూ 
తెలగాలు తిన్నపీ తెల్ల బాలోరీ 
మాలళోళ్ళు తిన్న వీ గవిరివజ్ఞాణాలూ 
మురికి వజ్ఞాణాలు మారిగోళ్ళు తిన్నా 
సెగిడోళ్ళు తిన్న విరా శామవముంచనాలూ 
వాయిలపాటి సన్నాలు చాక ళ్ఫుతిన్నా 
మంగళ్లు తిన్న విరా మల్టీసన్నాలు 
దూదిబోగములండీ దూ చేకులో డీవి 
"కాకీమూతి సన్నాలు క వముసాల్లు తిన్నా 
యర బాలూ థాన్యం యాతోళ్లుతిన్నా 
కాయిరిథాన్యాలు కాజోళ్లుతిన్నా 
బలరామ భోగాలూ (చావ్మ్శార్దుతిన్నా 
ర_కసరి భాన్వాలూ రాచోళ్లు తిన్నా 
సుఖానులు తిన్న విరా సన్న సూూదు(లా 
బంగారుతీగాలూ బే రాగులుతిన్నా 
బొొద్ద నాధాన్యాలూబట్లోళ్లు లి న్నా 
దాళవాధాన్యాలూజాలర్లు తిన్నా 


స_త్తిక పుభాన్యాలూసాలోలుతిన్నా 


వ్యవసాయ వాజ్మయం 409 


గుత్తుబాసికాలూ కుమ్మురక్షుతిన్నాా 
బుడబుడకలాళ్లు తిన్నవిరా బుకవు థాన్వ్యాలూ 
మడిలోను పండినపవీ మడిరాసికాలూ 
జారువుతోను పండినవీ చేమంచనా లూ 
గుంటలోను పండినఏ గుత్తుబాసికాలూ 
అచ్చికలు బుచ్చికలు యెల్లంకకణాలూూా 
వమూాచేని కాటికలరా మల్ళినన్నాలూ 
అమ్మ నారు తిన్న విరా అవ్బృత పాణీలూ 
వితృనాల చేర్షన్నా వివరించినాడూ 

నల్ల శేవడి నట్టానడిమి ఆల్భేడూ 
కాలితోటీపదునూ తన్ని నూనేడూ 
చేటతో విత్హనాలూ వటి కళ్ళేచూ 

నల్ల ెరేవడిమోడా జల్లాచ్చినాడూ 
ఆపొద్దు పోనిచ్చి అవురసనా డూ 
వమూడురోజులున్నా డూ ముడి ముక్క దోలీ 
పందికొమ్ముుల్లాగా పల్లటిర్తింది 
దుప్పికొొమ్ముల్లాగా దూారింది హుక్కా. 
“గాలిదగిలి చేనూగాదు క్రొన్నాడి 
పహాస్తకార్తికి చేనూ అటుకుకక[రోర్‌ 
చిత్సేకాంర్తికి నేనూ చిరుపొట్టదని, 
చవితమూాసకి చేనూ కడలువండింది 
దండమానకి చేనూ డండరక్నొ్‌ వండి-ద్‌ 
నల్ల శేవడిచుట్టుా తిరిగిచూచేడూ 
యింక కొచ్చి నాడూ నెజ్జు డెలమన్నా 
తనవూరు కమ్మృిర్ని తనచేరబిలిి 

ఫ్‌ని 


410 


బున రు 


గున్న చింతల కాడా చిరుకొలుము బెట్ట 
చేరేడు పండంటి నీలాలు పోసి 
వుల్లితొర్లావంటి వూకసె బోసి 

నిమ్మ పండ్లోకోొన్ని నిప్పొాక్క శేసి 
జోడు తిత్తులుబట్టి బోరుకలి చేడూ 
వూ చేటితి సులూ వురముడంబోలి 

కొలిచి తూముడు ఛాన్యంకొలిమి చేశాడూ 
బంగారు కొడ వళ్ళూ బాగుచేయించీ 
పాలోసి కొడవళ్లు పదునుబట్టించీ 
యెమిసి క్యరానీడులూ వేయించినాడూ 
వుక్కు సేనాముణో కక్కు. లేయించి 
కోసి నాజెలమన్నా కొన్ని గరిశెలుకీ 
కళ్ళాన్ని పడుగులూ వేయించురన్నా 
లంకిగ(టోరన్న పూలగబ్బిన్నా 


రాగిపల్లా పోతుల లంకి గ(టన్నా 
పెద్దక్యరిపోతుల లంకి on 
గుండుగ మ్మూూ పోతుల లంకి నా 


నెత్హిచుక్కా. పోతుల లంకి a 

కలము పోకా పోతుల లంకి 

రామలక్ష్మణ యెడూ లంకి 
[ై ౧౧ 

చెద యెలూ యడూ లంకి 

దగా డి 

సెద్దకరీ యెడ్డూ లంకి 

రాచయెల్లా యెడ్రూ లంకి 

నిలువుకొమ్ముల యత్హూ ఇంకి 

జాతీయెడ్లూలంకి గట్టి తేశన్నా 


వ్యవసాయ వాజ్మయం 411 


వాలసారాయెక్తూ అంకి ౫టున్నా 
ఎర్రసారా యెడ్డూ లంకి య 
కాటీక క లైడ్డూ లంకి jg 
చప్పికొమ్ముల యెడ్లూ_ లంకి వ్‌ 
బు[ర్రయె జ్షాలంకి గటి తేరన్నా 
డాకోడుతిదిగిండా దండకడియాలూ 
వలపలినితిదిగింది వలగజ్జ వేయా 
పొలిదిరిగినోడికి వాంగుబూ ౭ లా 
నూర్చినాజెలమున్నాా నూకు౫రి కెలకీ 
జగ నాలు చేకటి గాలికబోయిర న్నా 
రామల తృణ యెడ్లు నొల్ల పుయిరన్నా 
గాల్బ్పకొండాపొడుగు వుండిదొయరన్నా 
దశమిదశమిానాడూ ద్యాదశకీనాశూ 
శు కవారంనాడూ చుక్క-పాబ్లేళా 
మంచిదొకోో-మూా ర్తి యెంచిపడిగట్లే 
బాపనోరికాడిదీ బంగారుతూమూా 
గోపెచ్చుగారింట గాౌలునులాతూమ్హమూా 
రాశిమోా చాతూము రంజిల్లు తాదీ 
తొమ్మిదొందలగరిఆా లెక్కెయ్యిరన్నా 
గా దెలికియ;ిాబలట్లూ పూయించురన్నా 
గాదెల్లోభాన్యాలూ పోయించురన్నా 
గాజదలకుతలుపూలూ చేయించుర న్నా. 
తలుపులికి తాభాలూ వేయించురన్నైా 
కళ్హానికొచ్చినా డెజ్జుడెలవున్నా 
పాలికాపుజ్‌తాలూ తీసెయ్యరన్నా 


412 


మి న్నేరు 


బాపలికిభ త్యాలూ తీసెయ్యరన్నా 
గాల్లోళ్లభ త్యాలూ తీసెయ్యరన్నా 
వెనక పాటోళ్లకి వినికట్లియ రా 

చాక లిమడేలుకీ పందుమియరన్నా 
ఇూారిక్కి_ మంగ లికీ పందుమియరన్నా 
అమ్మాగతికిమా నె డిచ్చెయ్యరసన్నా 
యింటికొచ్చినాడూ వెజ్జు డలమున్నా 
వూరుదండాశోల్ణి పిలించురన్నా 
వూళ్ళ్లానిఅ మ్మారికి చాటించురన్నా 
పురటాలుపోలవు నుట మ_ర్రీంచురన్నా. 


వొలియపదాలు - కోపేలుగలవాడా 


వొలియ వొలియా 

వొలీయవొలియా, వొలియా 

కో శులుగలవాడ రారపొలిగాడాొ 

క శేలువాదయ్య కొండ్రమాద య్యా 
వెయ్యేలుగల వాడ రారవొాలిగాడా 
వెయ్యలుమోదయ్య వెన్ను మూదయ్యా 
నూ శేలుగలవాడ రారపొలిగాడ 
నూజేలుమోదయ నూగుమాదయ్య 
పదివేలుగలవాడ రారపాలిగాడా 

పది వెలుమూాదయ్య పంటమాదయ్య 
రావేలుగలవాడ రారపొలిగాడ 

రా వేలుమోదయ్య రాశిమాదయ్య 
ఎద్దులూతొక్క_ంగ ఎది” నేరాశళి 


వ్యవసాయ వాజ్మయం 


జెలూతోెక్క_౦౫ కొల్లాయి రాళి 
పెయ్యలూలొెక్క-౦0౫ సెగ నేరాశి 
పాలిగాడుకొల్యంగ పోగాయరాశకి 
వచ్చే నేపాలిగాడు పొన్న లూడాటి 
జాగినేపాలిగాడు దండాకొట్లుల్లో 


ఉయాాలపదం 


((పతిపొదం చివరను వుయ్యాలో అనాలి. 


వొరియ వొలియా వొలయ 
డేరికివు_ త్త రాన 
రాడో న్షామలటల 

డోడల్ల మర్రి క్రింద 

ఈ త్తముడీచవిక 
ఉ_త్తముడీ చవికెలో 
ము త్యాలాకొలిమి 
గ ధైెడుము తాలు 
గిలక ల్లాకొలిమి 
అరసోలము తాలు 
అమెరిందికొలిబు 
సో లెడుము త్య్యాలు 
సొంపై నకొొలిమి 

త వ్వెడుము త్యాలు 
తనిసిందిఆకాలిమి 
మా నెడుము తాలు 


413 


వుయ్య్యాలో 
9 
౫3 
౫2 
౫5 
33 
53 
33 
33 
39 
>} 
93 


5» 


414 


మిన్నేరు 


మనిసిండి ఆకొలిమి 

అ డ్రెడుము తలు 
అమిరింది ఆకొలిమి 
తూ మెడూము తొలు 
తూగింది ఆకొలిమి 
ఏదుమూాము త్యాలు అ 
యెొలీసింది ఆకొలిమి 
పందుమూము త్యాలు 
పాశైన ఆకొలిమి 

పు క్షుడుము త్యాలు 
పుట్టింది ఆకొలిమి 
వూ చేటితిత్తులూ 
ఉరుముల్ని మోలు 
పేటి కారులు 
పాముల్ని మోలు 
బా చేటిసము ట్లు 
వీడుగుల్ని పోలు 
ములుచుకొచ్చేరవ్యలు 
మెరుపుల్ని పోలు 
చుట్లుూారు కాపులు 
చుక్క-ల్నీ పోలు 
మధ్యక మ్మురిబత్తుడు 
చందురుక్షై బోలు 


39 


33 


ని 


న్‌ 


>) 


వ్యవసాయ వాజ్ఞుయం 


శ్రీ రాములేయించె 
ఆగా_ర్రికొొకజతా 
రఘురాములేయించ 
నాగండ్లు ఒకజ తె 
శ్రీ రాముగొటబుపట్టి 
సీతమ్మ యెద పెట్టి 
రగఘురాముగొజ్లు పటి 
రంభ యె డాపెట్ట 

నీత పెట్రిన్నపెరు 
చిగురువ లెవ చ్చింది 

రంభ 'పెట్టినవపై రు 
రాణింపుగావ చ్చె 

పె రులెస్ప్సగపండె 
పాతల్టూనిండె 

పాతళ్టునిండగా 

కూతుళ్ళ పెళ్ళిళ్లు 

వొలియ వొలియా వొలియా 


తొ లియ్‌ళ్లు శానోతులా డించురన్నా 
చుట్టాలు బంధువులికీ చప్పిం-చురన్నా 
నవరుచుల పిండొంటలాండించుర న్నా 
పిధిలోశిరినానూూ తికప్పించరన్నా 
అశిరితల్తీ గుడికి చాల్గొన్తుమశ్నా 
అనుపుకూ బ్లూ పెట్టి అనిపెట్టురన్నా 


కా 


23 


55 


53 


33 


53 


$3 


99 


53 


416 మిన్నేరు 
వేలసంపన్నా 


ఒలియి, ఒలీయా, వేలుగలవాడా! రా! పౌలిరా! 
వయివేలుగలవాడాొ! వేలసంపన్నా! పొలో!! పొలో!! 


అనునది (పతి పాదంతుదను పాడాలి 


పడ్డాదిమాకుప్పు పర్వ తామళ్లేను 
కూలిందిమాకుప్ప కుంభకర్లుడిమ ల్లె 
విఘ్నే శుడ్ని తలవంటె మాాకీడీర వుపనులు 
గాలిగాడినీతలంపగ సునమా మెమారాసి 
ముందుచూ పస్పైయిగైన్న ముంగిరూా పంబు 
యెనకచూ స్తేయిగెన్న యేనుగురూపంబు 
మిట్టనొసల వాడు మిడిగుడ్ల వాడు 

దొొప్ప చెవులావాడు దో"డ్డక డుపువాడు 
ఇన్ని గలస్వామికీ వమిపూజల్లు ! 

మా వేనమాజుదల వమా ేళ్టుగలవు 

మా లేళ్ళ ప(తి మాగణపతికిపూజ 
మాచేనుమవూజుదల జమ్మిల్లుగలవు 

జమ్మి ల్ల పత్రి మాగ౯ణపతికిపూజ 

కక్ష వునేతుల్లు గంగ కేగుపండ్లు 

దో రావు నేతుల్లు దొంతినరటిపళ్లు 
కోడెల్లునూరవంగ కొండలాపొడుగు 
దున్ను ల్లునారనంగ దుమ్ములాజేరాసి 
సీత బట్టిన యెద లు చిట్టము త్యాలుపండు 
రఘురాముకొజ్జట్ట రంభ యెదబట్ట 


వ్యవసా య వాజ్మయం 417 


ఛెండితూముల కిం యెజ్త జాములు పండు 
కంచుతూముబుకింద కాంభోజివండు 
తాగితూములుకింద రాజనాలుపండు 
తూరుపున మొద తెట్టు తుమ్మెదల మోతి 
పడవముటా మొదలెట్టు పట్టికుర వంగా 
పొలిగలనీతవై కే మాపోతుమోడారమి శ 
మతిగలనీతవై తే మామండిమోదికిరమ్మి 
వెయినేలుమాకిసే నీతక్సీ -వెండికడియాలు 
పదివేలుమాకిస్తే నీతకీ కై డికడి యాలు 
వూరుముంగట చేను వుండాళ్ల భోగి 
పాటిమో చాచేను ఫలారానికిస్తు 
గమిడిముంగటచేను మోాగభెకిస్తు 
గణరాయిపతిచ్చిన పాలివాలావాలి 
గాలిగాడ్నితలవంగ మూఘనమాయెరాళి 
"వెియివేలుగలవాడా ! వేలసంపన్నా ! 


ఒలియా, ఒలియా, వేలుగలవాడా రా! పొలిరా 


ర్రిలియా!: ఒలియా! 


“కలియా, ఒమీియ్యాా ఒలియా 

రావేలుగలవాణజా ! రావేలు ఇలవాజా”? 
అనుపల్లవి "రిండేసి చళణళాలకు పాడవ తను. 

౪ కొజ్డం =గుంటక, ఇది నాగలివలే దున్న గా వచ్చేసాలులో గింజలు వే స్తారు. 
ల్సి ఎద బట్టవ== దున్ని నచాలులో ఏష ంజలు వేయడం - 


53 


419 


మి న్నే రు 


కరికి ఉత్తరాన వూడాలమటి 
ఊడాల మట్టి క్రింద వుత్తాముడి చవిశె 
ఉ తాముడి చవికెలో రత్నాల పందిరి 
రత్నాల పందిట్లో ము త్యాలా కొలిమి 
గిబెడు ముత్నాలు గిలకలా కొలిమి 
అరసోల ముత్యాలు అనుచెరా కొలిమి 
సోలెడు ముత్యాల చోద్యంపు కొలిమి 
త వ్వెడు ముత్యాల తరిచినా కొలిమి 
వూ నెడు ముత్యాల మలచిన కొలిమి 
అడ్లెడు ముత్యాల అలరినా కొలిమి 
తూమెడు ముత్యాల తూగానే కొలిమి 
చద్దిఅన్న ము తిని సాగించుకొలిమి 
ఉడుకు అన్నాముతిని జాజినే కొలిమి 
పొలఅన్నము తిని పైనా కొలిమి 

ఊఊ బేటి తిత్తులూ ఉరుములాబోలు 
చేసేటి సమ్మట్లు విడుగసలాబోలు 
లేచేటి రవ్వలూ మెరుపులా బోలు 
చుట్టున్న కాపులూ చుక్కలా బోలు 
నడువు కమ్మరిబిడ్ల చం(ద్రుణ్తి బోలు 
నెయిబోసి గొడ్డళ్ళు నేర్చు లెక్కించి 
పాలుబోసిి గొడ్డళ్ళు పదును లెక్కించి 
నీర్యోసి గొడ్డళ్ళు నునుపు అెక్కించి 
పోయిరే అన్నాలూ అడివి మార్గాన 
పోమేటి అన్నలకు యేమిమి చద్ది 


ఒలియా 


#9 


93 


99 


329 


99 


99 


న్‌ 


99 


93 


వ్యవ పాయ వాజి యం 419 


అసలు చిక్కుడుకాయ అలచందపపవూ ఒలియరా 
పచ్చజొన్నన్నంబు ఎక వు చమురు 

పోయి జే అన్నాలు అడవిమాశరాల 33 
వరాడావుడ లబోయి ములకలాగొట్ట 

నాలుగావుడలు బోయి నాగళ్ళుకాొట్ర న్‌ 
వజడావుడలంబోయి ఏడికలుగాజట్లి 
పడియామడలు బోయి పాపటముగొట్టి 
కొట్టినా సామాన్లు బళ్ళ కె_తేరు 
పోయెనే ఆబండి (శూవ్నా కకావీథిి కి 
బాపనా రక్క-ప్పు ప క్రైనివ్యాళి న్‌ 


$3 


3% 


ముత్యాల క్రొొటిమి కాడనిల్సీ రిబండి 
తెచ్చినా సామాన్లు డించిరా వీధి 
వేసిరి నాగళ్ళు చేలుదున్న్నంగ 


99 
దందాల పగ్గాలు దబ్బునాలాగి 93 
దూలాలమె గార్లు దుమ్ము దుల్పేదు 

వేసెనే కో శుళ్ళు విత్తువేయంగ 

పోయెనే కో శుళ్ళు చేను ముందరికి 

తూర్పునా ఒకవాన తుమ్మెదల (మోత 

పడమట ఒక బాన పట్టకుర వంగ 

ఈవాన ఆవాన యుకజడివాన 

వడిరిచేనుకూ యొరవాగ లావాయె 

శ్రీ రాముడు గాబ్లు బట్టి, నీత యెదబట్రి 

రఘురాముడు గొజణ్బుబట్ట, రంభ యెదబట్ట 


420 


మిన్నేరు 


నీత బెట్టిన యెద సిరిముత్యములు లండు 
రంభ బెట్టిన యేద రాజనాలే పండు 
చైండితూములకింద వెల్లడము పండు 
చెడి తూముల|క్రింద పాలరికిపండు 
రాగి తూముల(క్రింద రాజనాలేపండు 
నెండికిడి కొడ వళ్ళు -వెయివేలు చేను 
పె డి పిడికొడవళ్లు పదివేలుజేను 
రాగి విడి కొడ వళ్ళు లతులును చేసు 
కో సేటి గుబ్బలి వేసేటి ఒడె 
వమూచేను ముందట మా శేళ్ళు గలవు 
మా ేళ్ళు పూస(తి గణపతికి పూజ 
మాచేను ముందట మామిళ్లు గలవు 
మామిళ్ళ పూప(తి గణపతికి పూజ, 


బె రలిగాడా 


ఒత్కే బలియా, ఒలియ్యా, ఒలియా 
రావేలుగలనాడ రారపొలిగాడ 
రావేలు నీదయ్య రాళివాదయ్య 

నూ ర్వేలుగల వాడ రారపౌలిగాడ 

నూ క్వేలు మోాదయ్యజనూగుమూదయ్య 
'వియ్యేలు గలవాడ రారవాలిగాడ 
వెయ్యేలు సీదయ్య వెన్ను మాదయ్య 
కోటి వేల్‌ గలవాడ రారపొలిగాడ 
పోయెనే పొలిగాడు వరగాణి బాట 

వా మెక్కి పొలిగాడు వాలలాడంగా 


వ్యవసాయ వాజ్య్మ నుం 4231 


కుప్పెక్కి-పొ లిగాడు కూకలేయంగా 
మత్హక్కి- వాలిగాడు మూటలాడంగా 
జు వ్వెక్కి-వెలిగాడు జూాదమాడంగా 
పో లెక్క వాలిగాడు బాబ్బరిల్లంగా 
'రాసెక్కి పొలిగాడు రంపటిల్లం7గా 
బాలిగాడు గాట్లంగ మనమాయె రాశి 
పెయ్యలూ (తొెకథాంగ పెరిగెనే రాశి 
ఎద్దులూ(తొక్క_ంగ నెది? నేరాళి 
కోడెలుూ (తొెకఖాంగ కొనసాగ రాసి 
కొండవీటి కొండ ల్లె గాప్పాణయిరాశి 
మంగ భాగ్నిది మల్లె మల౭లకిగ మారాక 
తిరుపతి కొండళశ్లే లేరనే రాశి 
రామలతు, తొ అటు రాసులూ గలవూ | వాలి॥ 


గింజల రాశి ఎత్తుతూ పాడేది 


అయిపోయి గారమ్ము అయిపోయనమ్మ 
ఆపెన గిరిమోద ఆడిరావమ్మ 

వమూాగింజ లయి పోయ మేము పోతాము 
మళ్ళొచ్చి సీపాట "లెల్ల పాడేము. 


కళ్ళ౦పాటలు 


కిరి సిని మువ్వా ! శ్చీచళో్‌ ! సిని సిరి మువ్వా! EN 
చింతాకు కళ్ళదాన చింతా రేకుల్ల చాన 
చంతా కూకుంశును చింతలన్నీ పోతాయె సి! 


కోరంగి కురంగీ, నీలాల నీలవేణి 
చిన్నారి కన్నె దానా, వన్నె చిన్నెలడానా || క్రాలీ 


జానెడు గొయ్య ప్‌సి, దో సెడుసీరుబట్టి 
గంగా బొండా ౨సగా ! గంగులరూా 
నా రంగడి కుచ్చందునా శ 


గింజల బస్తాలు ఎగుమతి దిగుమతులలో పాడేవి 


పాలేసో యవ్యారి యవ్యా 
రీ చూరుకాణా మా లేసో॥ 
నీ పిలచాన 

మ్‌, 
రీ పెళ్ళి చేసుకుం కు 
హా పెద్ద కాసుల దండ 
ఆ పెళ్రుబె గాని 


33 
99 
39 


99 
ఆ చుక్కాా.లరయికా 


ఆ కుట్టించి పెడ 'తాను 
నీ సన్న సన్నాని 

సీ నడుముకూ 

చే నొక్క ఒడ్జాణం 
చే చేయించి పెడతా 


ని 
99 
99 
9 
స్థ 
9 
మైలాసో యల్లా మోలాసో 

చింత చెట్టు చిగురుచూడు 

చిన్న దాని సాగను చూడు 

రావిచెట్టు చిగురు చాడు 

రాజుగారి మోాసర చూడు, 


వ్యవసాయ వాజ్మయం 428 
+పంటల1పాభవం౦ 


అబ్బాయి నీచేను వమి పండిండి 
1 రాజనం పండింది లక్షీ శోరింది 
అమ్మాయి పీజేను వమి పండింది 
సౌభాగ్యం పండింది సరసమాడింది 
పాప కరులచేను ఏవి పండింది 
ha పండింది 3 పదట గలిసింది 


పదులు :- తిండిగింజలు (కొ_త్తపంటరాగానే అత్తెసరు 
ne అన్నంతో యిగికి Pda వంచేది, 2. ప్రులగము= 
పప్పువేసి వండే అన్న ము, వటిలో వవో ఒకటివండి, (గామ దేవతలకు 
నైవేద్యం పెడతారు. ధూపదీప నైవేద్యాలు నివేదన చేసి, మంగళ 
వోరతి నిస్తూ యాహారతిపాట పాడుదురు, 


మంగళహారతి 


పల్లవి:-అంబ జగదంబ నె వేద్యమారగించు 
శంభుని రాణీ శరణంటి నమ్మా [అం! 


1 చం ముజ్జగములమాత, సజ్జన నేత 
అజబ్బగర్భాద్కి అమర సన్నుత |శం॥అం॥ 


శ జూనపదులు పుణ్యాచరణతోనూ, పా పఖీతితోనూ వుంటారు, వుళ్య్యాత్ను అ 
పొలాలూ మంచిపంటలు డుతాయనియూ పాపాత్ముల చేలు పాడవుతా 
యనియూ వారి భావన యాగే నుంలో నూచించబడింది. 

1. మంచిధాన్యము 

2, కాయతో సవోముళ్ళుం జే తుప్ప 

ర. బూడిద 


£2924 కు కే గప 
లి. ద. భొక్షకల్పవర్తి! బాలా! దయజక్సి 
శక్తి నొనసమా, శ రా్వాణివిను వూ చ ౧|| అం! 


లి చ. వెంకటురివ గసముని కింష్‌దినద తొ 
వంక(టంగనాయకివిసీ వే భా నా శం! అం॥ 





౮ [శవము జివులసాపాత్వం౦ 


బ్రందుపురువుల పాటలు వేరు. తలపాటలు వేదు. 


కురుకువలు:__ బరుకులుమోయుట,  తరుక్తులుమోయుట, రోడ్డు 
దోలరు లాగుట, బెల్లువేయుట, ఇటుకలు పెంకులు తీయుట, పడవ 
లాగుట యొదలగు పనులు చేస్తారు. 

స్ర్రిలు;-- క్‌చు కొట్టడం, కంకర కొట్టడం. నేటి కాలపు వర్తినియా 
పొగాకు పనులు చేయడం, మొదలగునవి చేస్తూ వుంటారు. 

కష్టపడడం (శవముగా భావించ బడితే జగత్తులో ఏపని జరుగదు. 
(శమజీవుల కష్టాన్ని కూరించే మంతం ఏదో ఒకటి వుండాలి. అదె 
జానపద. గితం లేక సంగీతం. హాయిగా పాటలు పాడుకుంటూ స్త్రిలూ 
పురుషులూ కలిసి, లేక వేర్వేరుగా పనులు చేస్తూ, వేసవి కాలపు 
ముండు టెండలలోనూ, హోరునకురిసే వర్ణా లలోనూ, శరిరం కొంకరి 
పోయే చలిలోనూ, నవ్వు మొగాలతో, ఆనందోత్సాహాలతో, కొండలను 
కూడా పిండి కొట్టేయడం మనం చూస్తూ నెవుంటాము _ ఇది నిజంగా 
చితమే; మహా కష్టమైన కార్వాల్ని మన (శామిక జనాళి నవ్వుతూ, 
తుళ్లుతూ,  చేస్తూన్నారంటే దాసికీలకం జానపద సాహిత్యమూ. 
ఆసాహిత్వంలోని వీజాక్షరాలూను, ఈపాటలు వారు వారు చేసేపనుల 
ననుసరించి లయను యేర్పరచుకొంటూ వుంటాయి. ఆలయతో జరిగే 
ఆపనులు ఆనందహేలగా, మధురంిమలిలగా కుంటాయి. 

సాధారణంగా ఆగెయాలలో (సేమగితాలు హెచ్చు. వాటి అర్ధం 
బాహ్వాసికి మోటుగా పాటకపు భాషలో నుండి నప్పుటికి; వాటిలోని 
భావాలు ఏదో ఆనిర్వచనీయమగు ఆత్మానందాన్ని స్తూ, పదో ఆఅదృశ్వ 
దవతమనకు వారిముఖతా విసి పెస్తూ వున్న (కుమగితాలవలె తోస్తూ 
కుంటుంది, 

ర్ర్‌4 


426 


ఖం న్నే రు 


వ్రునుములు పాడేవి 
దరువులు వేస్తూ పౌాడేవి 


చెంగు = కొంగు 


ఈ చిన్న జానా వీడువవే చెంగు 

ఓ చిన్న దానా వదలనే కొంగు 

బండారు చిన్న చాన బాజాబందుల డాన 
చాజాబందుల మాద మోజేలలేచే 
గుంటూరు చిన్నదాన గల్ల మేరుల చాన 
గుశ్లా వేరులమోద కళ్లూపోలేబే 
కాకినాడ చిన్న దాన కాసుల కంకులడాన 
కానుల కంకుల మోద కాంష్నేలలేచే 
అర్లరా పాయి బెట్టి, అడ్రా లరయిక్ష రం శు 
అద్దాల రయికమోద బుథైలలే బె 

నల్లా నల్లనిజాన నడుమూ సన్న నిదాన 
తళుకూ నేపలవముల్లె కులుకూ సూపులడాన 
నిన్నూ సూసే మనసు నిలువకున్న దోలె 


నన్ను చూచి నవ్వింది 


పూవూ లెట్టిందిరోయ్‌ పూవు లెట్లిందిరోయ్‌ 
పూవులకోకమిోద పునుగుపూసిందిరోయ్‌ 
జొటుపటిందిరోయ్‌ బాటుపెటిందిరోయ్‌ 

6) 8 రి ళా 
బొట్టులాంటి అడ్డ బా౫ పె క్టిందిరోయ్‌ 
నన్నూ చూసింది కోయ్‌ నన్నూ చూసిందిరోయ్‌ 
నన్నూ చూసినంత నవ్వే "లేసిందిదోయ్‌ 


ib 


TA 
li 
ము 


Ih 


iB 


1b 


వ్యవసాయ వాజ్మయం 427 


సోకులు 
గూడూరు చిన్న చాన, గూడూరు గుట్లాల దాన 
గబాడూరు గుట్లలమోాద గుళ్ళ చెరుసోెక న్డ్‌ చిన్నదాన 
నీలీసీలాటీ చాన నిలువు సన్నాటి డాన 
సీటీ సలాము మోద నగలుంకు సోకి i 


సన్న సన్న నిడాన సన్నాాని కురులచాన 
సన్నని కురులమోద జాజి గుతి_ సోకి 


33 


చక్కని గుంటా 


చ-క్క్మా_ని గుంటా ! సరనను కూచుంటా 
వ తంట తేకపోతే నాయంట రాయె చ 
సిత్రం చూపెడతా నేతీవిఠాయి కొనిపడతా 
వ తంట తేకబో తే నాయంటరాయెొ 


నిరబ౦డి 


నిరనిర నిఠబండి నిరనిర నిరబండి 
ఇ₹ారకొము లోదా, బాడవలోకొచ్చిండి 
నాగద మాదొంగ, నాగసారెదొం౫ న 


'తాలూకుతలగుడ్డ, గోంగూారగోచిగుడ్డ్ల 


యిీాబటిలోయిటి కాము, యాయంకుడి-ల్రే > 


ఎ(రయ్మరనిదాన, ఎత్తూకిల్టు ల దాన 
నాయన్న మాదొం౫, నాగాచెదొంగ 


29 
నిన్నురమ్మున్నా ది, నన్నురమ్మున్నాది 


యిద్దరిస్‌ రమ్మన నిద్దరోతుందో i 


428 


మిన్నేరు 


గంగీగ శ్ల పక్తైడెక్కడిటే ! 

గుంజెలుతీసినగుల్లా, సీగు త్తినిండాగాజులే ? 

ఓ ఓ స్కీ చానికొప్పులోనే, గుప్పెడుసూదులున్నాయి ! 
బాగాహమూాడర చ్చాయి, భాగ్యవంతుల కు[రోడా ! 

ఆ, ఆ ఆ దానికళ్ళల్లో నే | కలువ శేకులున్నాయిరా ! 
నిన్ను రమ్మన్నా ది | నన్నురమ్మున్నాది 

యిద్దరిని రమ్మనీ నిద్దరోతుందో 

నిరానిరా నిరబండి 


ఇద్దరికీ జోడుచూడు 


ధూళి ధూళి ధూళి తందాన 
నాయన్న లాలి ధూళికీబాగాలు వెయ్య న్న ధూ 
దుము పూతలా దదూలిజూడూ 
దున్న పోతు బారుజూడూ 
పొట్లచెరువు కట్టమాదా 
వొట్టిలంజల శూరుజూడు 
చింతేజూడు చిగురుజూడూూ 
చిన్న దాని వలపుజూడూ 
అద్దములో నీడజూడూ 
యిద్ద రికీజోడుజూడూూ 


బేరిమోత 


కలప బరువు మోస్తూ పాడేవి 
ర్డీ అరిజేల్ల ; చేరిమూాత 
రీ నల వేలల ? దున్నదలచే రా 
గాం 


(శ్రమజీవుల సాహిత్యం 429 


(ముొుకం-బో తే : ఒడ య్య మై రా 
పట్టినాదిరా ; ఓ మానయంబరా 
గాబిమూాత-రా ; ఓ గామిమూక రా 
భూలిమోాతరా ; ఓ భూళిమూత రా 
ఓ -కేవు రన్నయా ; ఉసారులేదు రా 
ఈ రాగిడబ్బురా 5 -ఈడుముంత రా 
ఓబొట్టు పెట్టి రా ; బొమ్మిచరాడ రా 
ఒమిామోాదరా 5 మిరపచెట్టురా 
శీ-కాయచయూడ రా ; నీలులేవురా 
పాలులేవురా ; ఓకూకున్నా దిరా 
కురకుంకరా ; కటీబిరబిగిసెశా 

రీ మేదరోడురా ; డా నెంపకుల్లైరా 
కీకుంచమంతరా ; ఓటీిసడిసెలోనురా 
కీమానికంతరా ; ఓరోలుతో సెరా 
ఓ అరిజెల్ల ; బేరివ్యూత 

శీ నల్లనేలల ; దున్నదలచేరా 


యేపచెట్టు సిగురు 
యేతలేయాలా యీవేయాలా 
రావి చెళల్టుూ రంగు సూడూ 
రాజుగారి మోూసంసూడూ 
యేవచెట్టు సిగురు సూడూ 
యిరకల్లాని వయసు సూడు 


480 


మి న్నే రు 


బరువుగా తథా] 


యేలోయాలా యేలోయాలా 

యెంతబరువున్న దిరా | యే॥ 
యె త్త రా అన్శా న తలే 
యేమి సరకురఅన్న ష్‌ 
బరువు సరకురఅన్న $ 0 
మంచి సరకురఅన్న 

బాగుగా నున్నది or 
బరువుగా యె త్తరా! 


నూగునూగు మీసగాళ్లు 


జాలీబొం బె లే = జాభలిరా ఓ జేరి జెల్ల 


9) 


39 


93 


32 


అన్న లార ! తమ్ములార ! 
అందమైన ళూరులార ! 
సూరుమోత బేరివోూత 
నూగునూగు మోసగాళ్లు 
నూటికొొక్కు_ కాపుబిడ్డ 
జోరుతో జొన్నాడ చాటి 
బారుతో బందారుడాటి 
జూలిరా ఫీ బేరి జెల్ల 


నామనను 


ఏనా; ఏనా; ఐసా; 
వలూ ెళ్ళిందొక చిలుక చానీ 
ఎ(రకోకమిద నామనసు [ఏసా॥ 


(శమజీవ్రల సాహిత్యం 481 


ఒంగోలభిందొక చిలుక జాని 
వాలుకొప్పుు మాద నావమనను 1ఇస్తా॥ 
ముశునూ రెళ్ళిం దొక చిలుక ణావి 

ముక్కు. నత్తుమిోద నామనసు గ 
కాకినాడెల్థి ందొక -చిబుపవ శాన 
కాటుక్క_౦టిమోాద నామనసు 
రంగూ నెల్ళింద్‌ొక చిలుక డాని 
రవిక సాంపుమోాద నామునను 


నెక్‌ 


CE) 


రోనంలేదు - మీనం లేదు 


జంబయిబే జోరులంగరు 


అవుర అవుర మన్నో ళ్ల బ్బాయి జం 
నీకు శారు బేదు చోరుజేదు 99 
నీకు రదోసంలేదు మూసంలేదు క 


నాచల్లసిల్లు మల్లీ మొగ్గ 29 


కజవమిాద కడవ బెట్ట 99 
కాకినాడ ేవు శెళిజే 39 
కాకినాడ కలక కురు 99 
కడవదింకి కా౫లించె 39 
కుందిషోాద కుంది బెట్టి 09 


భీముడు పట్నం చేవుకెళితే 9? 
భీముడు పట్నం కలక కేరు 99 
కుంది దింపి (వియములా జె >> 
ముంతవమిాద ముంత బెట్ట 93 


తత 


మి న్నే ళు 


కళింగ పట్నం శేవుశెళి తే 
కళింగ పట్నం కలక కురు 
ముంతదింపి ముద్దులా జె 
ఎవరో? ఎవరో? మన్నో ళ్ళబ్చి 


కావిళ్ల త్రో బరువుమోస్తు బృందగానం చేస్తూ పాడేవి 


జంజైలో హోకుల లంగరి 
చిన్న డాన్ని ముచ్చట చూడు 
కళ్లనిండ కాటుక చూడు 
వాలుజడల చిన్న డాన 
ఎల్పిపోయే చిన్నదాన 
లాగినోడే లాలు కాడు 
లాగనోజే లంజకాడు 


వుండదేరా ముండమనసు 


జాలిమాము లేలే జాలిమా మోబో క్లైబ్ల 
చింత చెట్టు చిగురు చూడు 
చిన్న చాని సొగసు మూడు 
రా యి చెట్టు రంగు భరాడు 
“రాజుగారి మాసం చూడు 
కాకినాడ శేవులోన 
జోడుకొయ్యల వోడవ చ్చె 
ఓడమిద చిన్న వాడ 
వేళ్ళనిండా వుంగరాలు 
వుంగ రాల సెయ్యి వరాచి 
వుండ చేర ముండమనను 


| జం॥ 


1జం | 
99 
99 


29 


| జూ]! 


(కవాణ్‌న్రః సాహిత్యం 48 3 


నేను రానా? 

జంైతై లేలో జోతులంగరు 
అన్నలా రా తమ్బులా శా ! [౪0|| 
జోడు ౨ఘళ్లా ౧మావలళోనా 
చోరు నేవీ పలుకరన్నాా గగ 
మూ దాషోా కా కువ పానాటు 

o> వక 
నీళ్లు లేకా సోలివోయ్‌ ఖ్‌ 
అంత రాలా వడదవమోాడ 
అంది పూలు కొయ్యుబో లే 23 
'రాలిపూలవా రంగ మెక్షి 
భళ్లు భళ్లున 'ఆల్ల వారె ;3 
రంగ మంతా భంగ పుచ్చ 
మంచినీళ్ల శాయి కాడ 99 
పుట్ల కమరాద వాల పిల్టూా 
కొట బో తే తేలు కుకు నన 

ఇ చ 
శావగాదు మంత దరించి 
భాళ్లు భళ్లున 'తెల్లవానె 9౮ 
పెద -చెరువూ గకువిరాద 

రో 

ఎడ "“కిజ హాలటిెకీ-కా 


నేను రానా + 


2% 


4894 


మి న్నే రు 
ఓ చిన్న దానా? 


గుంటూరు చిన్నదానా ? గుబురు కేశాలదానా ) 
గుబురు జేశలమోద గెబ్బిపూలుసో"కే 1ఓ॥ 
పువ్వాడ చిన్న చానా ! పువ్యూల జడడానా |! 
పువూూ్యల జడమిాద మనసెంతనీకే 

రంగాము పోయినేను రంగాన రయిక తె స్టే 
రంైై న రయికమోద మననేలలే టే? 


$9 
33 


దిమ్మిళా వేస్తూ పాడేపదం 
ఎట్టాపోనిత్తురా 
కందిరీగ నడుముదాన్ని ; ఎట్టాపోనిత్తురా ! 
వాలుచూపు కళ్ళడాన్ని ; ఎట్టాపోనిత్తురా! 
పికిలిపిట్ట గొంతుదాన్ని ; ఎట్టాపోనిత్తురా ! 
చింతపువ్వు రంగుదాన్ని ; ఎట్టాపోనిత్తురా ! 
అట్టా టిట్టాటి దాన్ని ; ఎట్టాపోనిత్తురా ! 


ఇటుకల అందిస్తూ పాజే గేయం 
ఇంటపుట్టన యొద్దుల్లాగ 
ఎయ్‌ రా సిన్న జెయిరా 
ఎయ్‌ రా జోరుగాయిరా 
దిక్కులు చూడకవక్క_లొంచి 


(శమజీవుల సాహితీ ష్టం 


వక్కువతో పనిచయ్‌ రా 
ఎయ్‌ రా సిన్న డెయిరా 
ఇంటపుట్రిన యెద్దుల్లాగ 
మొద్దుకింద వుండకుర 
ఎయ్‌రా నీచోరుగాల 


బెల్లుతీస్తూ పాడేది 
'బెడ్డతియ్యెనడ్డిపిల్ల, గట్టు వెయ్యి చక్యాగాను 
గునపమేస్తాకాచుకోయె, గుడ్డిదాన నడ్డిపిల్ల 
'బెడ్డకుముం తెడు నీళ్లు తాగ్సీ ముచ్చటగా బెల్లుతియ్యి 
పారతోటిపనికిరాదు, బెల్లుతియ్యి చేతితోను 
చెయ్యితియ్య చెంచువిల్ల ణ్‌ గునప మేస్తాజా(గ త్త 
జెల్లుతీన్తే వాలములన్నీ, గుబ్లలయ్యి పంటపండు 
వంటపండి గాబెనిండు పొదువుగాను వొట్టనిండు 
పాడు చెయ్యకుపచ్చగడ్డి పోగు చెయ్యివాదువుగాను 
పోగు బెట్టి మోపుగట్రి; అమ్ముకో యెనడ్డిపిల్ల 


మగ్గంనేస్తూపాడే వేదాంతం పాట 
అగ్గువాయెరాము క్రి | అగ్గువా యెరాయిట్లు 
మగ్గాముబట్రకునేత | మరిగినేసేవారి"కెల్ల 
1. చవ-వేదాంతసార మిది | చెలసిపడుదుదడ పాల 
సాదాంతమనియేటికుంచాతో | సరిచెయ్యవలె 


2, చ:-నాదుబిందుకళలవుంచి | నాటకాననచ్చువ లె 
సాదుకున్నా(ప్రణవరవము | (ప్రబల చేసేవారికెల్ల 


lod 


కు 


99 


CR 


23 


lol 


99 


నిని 


486 మీ స్నే రు 


లి, చః-గంటనాదం యివుడీంచి | గజ్జలుపల్కా-కుగట్టి 
ఒంటి స్తంభంమేడలోపల | ఒనరనేసేవారికెల్ల iI 

4. చః" నగవులతిమ్మప్పగురుని | నమ్మిమడత వేయవ లె 
తగ చెలిమిబక్కా-టిజేసి | దట్టించే వారి కెల్ల 


33 


పడవ పదాలు 
లంగరును నీటిలోనుంచి బయటికి లాగినపుడు పాడేది 
ఆగాయిసే 
అజో 
తూరుపున వెయిలుబక్సై , తుమ్మల మ్మచెరువునిండే 
బంక జెల్లలుబయలప డే, జలనిసా గల్ల నియ్య 
చేపనిస్తాచేరనియ్యి, చెరువులోనిచేపలన్ని 
చదరిపోయి వీల్ల మాచి జెల్లవి స్తాగిల్లనియ్యి 
చం గా 
పావలిస్తాపారిపోకు, బేడయిస్తాజెదరిపోకు 
అణాయిస్తాఅదరిపోకు, అదిమిముద్దు పెడ తానికు 


పడవనులాగేపాటప్పుడు పాడేది 
వగలాడిమాటలు 


చిన్నదాన ఓచిన్నదాను వగలాడిమూటలే ఓచిన్న దాన 
గుంటూరుచిన్న దాన గుళ్ల వేరులదాన 

గుళ్ళ వేరులమోద గుణ మేలలేబే 1ఓచి॥!! 
బందారు చిన్నదాన బాజీబందులదాన 

చాజీబొందులమిాద (బాం లేలలే చే i 
కాకినాడచిన్న చాన కాసులవేరులదాన 

కాసులు శేరులమోొద కాంచేలలేచే ఫ్‌ 


(శమజీనుల సాహిత్యం 487 


ఆంద మేన శూరులారా | 


జోరులో జొన్నాడదాటి 
జూరుతో బుందారుచాటి 
మీ లాగరా లాగర నాయన 
రీ నివు ఇౌట్టుకి నిచ్చె నేసి 
నిమ్మూపళ్త్షు కొయ్య పో తే 

క య 
నీమ్మిముల్లు రొెమునా కు 
ఓ అన్నలారా! తమ్ముులా రా! 
గ్జీ అందమైన ఈశూరులారా ! 


నోటిలోన వచ్చిమిరపపాలు 


లూ అన్నలారా! తమ్ములా రా { 
ర్ట అందమైన శూరులార |! 
పట్టండి పట్టండిజూన 
న్డ్‌ పట్టనోడి నోటిలోన 
పచ్చిమిరప పాలువెయ్య 
ర్డీ దొిబ్బమిోాద దిపమెటి 

వ్‌, 
-జేముడాన్‌ మొక్కబో తే 
దయ్యమాయి తరముబో యొ 
మీపలకం(డ పలకం[డజాన 
రీమడత మేన చిణబుత కట్టు 
కంచు మోగు కనుము మోగు 


488 


మిన్నేరు 


కట్టుకాదు మూూారుడన్న. 
జానకొెక్టటి బూారకొక్చ్టటి 


ఆపటండి పటండిజాన 
తు లు 
లాగనదోద లంగరు. తాడు 


యాలాసో హావ్యారి వావ్య 
లాగరోరి లంగరు (తౌడు 
వీకరోరి విల్ల జుత్తు 
లాగరోరి లంగరు. తాడు 
మూడునెల్లా ముండలపోరు 
ఆరు నెల్లా అనుభవించు 
ఎక్కొ-రానీ పడవమోద 
ఎంచరాని దూఖముచ్చె 
యేళ్లనిండా వుంగరాలు 
వుంగ రాల సెయ్యిచూచి 
వుండ బేర ముండవునను 
హూలేసో హావ్యారి యవ్వ 
పాలేసో పాలాసా 
జానాకొెక్కౌా- 

బా రాక కా. 

పట్టండి గ టె 

బండాడి జేరు 

భ(చా(దదిళో 

హనుమంతు డన్న 

పట్టండి జాన 


93 


33 


99 


99 


93 


(శమజీవుల సాహిత్యం 439 


ట్రీ పటీ మాసాలో హా! 
పట్టిన వోడూ 99 
గట్టీ వోడూ వ 
పట్ర్టనివోడూ ట్ట 
చెడ్డవోడూ క్‌! 


తెడు వేస్తూ పాడేడి 
ఏనాభీ 
అంత రాలపడవ మాద -- మాసా 
అంది పువ్వులు కొయ్య బోతే - వనాభీ! 
అందిపువ్వులు కొయ్య బోతే _ హాసా! 
కొవ్ముదూగే కొప్పునింజె - వనాభీ 
లేనిపోని రవ్యలొచ్చూ -- హాసా! 


సె ళి చేసుకు ౦ కే 
ళం 


శూలేసో యల్లా మోలేసో 
శీ భరారు కాడా 99 
ఓిచిన్న చాన »9 


శీ చెల్లి జేసుకుంకు 0 
ఆ పెద్దకాసుల వేరు 99 


ఆ పెక డేగాని 9] 


(1 


చుక్కా-ల రయికా > 
కుట్టించి సుద ను 39 
చుట్టు జెంగావిచీ3 99 


(1 


(1 


53 


(1 
Gl 
ల్‌ 
| 
య 
లో 


న్స్‌ సన్న సన్నని 53 


440 


క్స్‌ నడుముకూ 
డ్రి మువ్వ ఒడ్డాణం 
చే చేయించి పెడ తాను 
కీ జూదుపదులో 
లు 6౧ గొ 
చే అణగి వుంటాను 
యా లేసో యల్లా హైలోసో 


కన్ను గె 

వలియాలా వలియాలా 
వలీయాలా ఏలియాలా 
ఐలానా జోరుసెయ్యి 
ఐతే సా బారుసెయ్యి 
అయిల పట్టు 
బల్హ కట్టు 
అదిర “బాబు 

ద 
అక్కొ_-డ పట్టు 
సాపు చుట్టి 
సంక బెట్టు 
సందమామ 
అందముగా 
సన్నజాజి 
సీర కట్టి 
పొన్న పూలు 
అహ కొప్పు పెట్ట 
సిన్న దొచ్చి 
కన్ను. గాకు 


99 


$9 


త్‌ 


9} 


99 


99 


9 


త 


(శ్రమజీవుల సాహిత్వం 441 
గడలు వేస్తూ పాజేవి 
సిరి తాళం వేసుకొంటా 


ఐలాసో ఎయిరా ఐలాసో 

లంగా త వటిలో, త 

రంగాలను చీల్చు కొొంటరా 

చెంగు చెంగున మనపడవ 

ఉింగురంగా యంచుపోవ {rel 
అలసట మెరికింపంగ 

పదా లాడర గాంతెతి 

పడతుల్లోని సాములెల్లు 

పదము లా కించి మురియ fieol 
గంగమ్ముకు గోదావరికి 

"కావేరికి క్పపష్టమ్మూకు 

చేతులెత్తి (ముక్కు_లెట్రి iteoll 
వేయర నసుక్కా-ని నూటణి 

వెడ వెడ గడల తోయర 

మభ్య క్‌ జి నూదుకొొందు 


రివ్వున (తాడు లాగర tool 
నుడిగుంజా లన్ని చాటి 

చుట్టుగాలి వాన చాటి 

ఒడిదుడుక శ్లేక లేవు 

కడకు నడవ పడవ తొయ్యి Fee) 


56 


442, 


మి.న్నే రు. 


తెడ్డు వేస్తూ పాడేది 


కన్న తల్లులు 
సా లేసా -- 
గంగమ్మ గారమ్మ మహాలేసా 
దండాలు తల్ల _ _.. 99 


కొలుపులు తీలులకు 99 
కొండల్లో తల్లులకు 99 
దిగి రండి తల్లులూ స 
దండాలు యివిగోను న 
దంజాలు ౫౦౫మ్మ >? 
దండాలు గారమ్ము ఫ్రె 
కళ్ళ కనిపెట్టండి స 
మాకన్న తిల్లులూ క్ర 


పడవను మరా మత్తుకు మెరక కులా గేటప్పుడు పాడేది 


దంబయి జేచవోడిబెలంగరు, దంబయిఆేవోడిబెలంగరు 
లాగులాగుపడవలాగు, లాగినోడేరాజుగారు, 
లాగనోడేనల్లరాయి; రోనమేలలేదురోరి; 

మోస మేల లేదురోరి; మాసముం కుమిరపకాయ 

"లేకపో తేదొండకాయ, కాయలుంశుకూరబాబు- 

లేకపో తేడారణాయ ॥దం|| 


చేవలుపశ్లేడప్పుడు పాడేది 
గంతులేసే గండుమోన, పరుగులెత్రేపండుగొప్ప, 


వాలలాడేవాల్లుచేప, ఒరిగియెగిరే ఒంజికిల్ల, 
రోసమేలరొయ్యపిల్ల, కపట మేలాకట చేప, 
౧౧ లు 


1శవుజీవుల సాహిత Se 


మిట్టిప డెడిమట్టగిడస, చూపు లేలాచుక్క_ పరిగి 
కోప మేులాకొె(రమిోను, బోగమేలబాచ్చి పరిగి 
చేతగానిచవేదుపరిగి, వారిగివారిగేవడ్డ ముక్కు- 
బిగువులేలబిళ్ళ మోను, మోసంచేనేమోసువిల్ల 
ననుగులా జేయినుకదొంద బెదిరి యెగి శే బేడిసవిల్ల 
రండి, రండి, నావలల్లోపడండి, 


చెపలను దులుపునప్పుడు పాడేపాట 


దులవరా! వల, దులపరా! వల, 
దులుపు దులుపు గవరయ్య దులపరా వల 
కకుచేపలన్నీ కారిపోతున్నాయి 
జుడిపిపరి౫గలు జెడదిరిపోతున్నా యి 
చేదుపరిగాలన్నీ చెదిరిపోతున్నా యి 
మట్లగిడసలన్ని కోట్తుకొంటున్నా యి 

మం =) 
పండుగాప్పు లన్ని పారాడుతున్నా యి, 
గండుమోనులన్ని గంతువేస్తున్నా యి 
వొాంజికిల్ల లన్ని వారిగిపోతున్నాయి 
ముక్కు. జెల్లలన్నిి వరాలుగుతున్నాయి 
చెంగునయొగి బేటి చేపల్ని పట్టుకొని 
బుంగలోయీనుకొని బంగ మేమి చేయకుండ 
అంగడికి పట్లు కెళి అవు శ్రరోరిగ వరయ్య 

ళా 7 


448 


దు! 


౫2 


33 


3౨ 


444 మిన్నేరు 
శీలపదాలు 
స్రీలు పీచుగాని, కంకరగాని కొడుతూ పాడేవి 


శుక్రవారం సంతలోన చావయో | బావయ్య! 
చుట్టుమిాద తోెక్కి_ నావు 
నువ్వు తొక్కి-నందు శేడలేదు 
సీకాలు బాద కేడ్చాను 
ఆదివారం సంతలోన 

అంది అంది గుద్దినావు 

నువ్వు గుద్దినందుకు "కేడలేదు 
సతి నొవ్పి ేడ్చ్పేను 
బుధవారం సంతలోన 
బుగ్గలట్లుకు కరి సేవు 

నువ్వు కరిసినందు "కేడ లేదు 
నిపంటి బాద "శ్రీజ్చ్సేను 


39 
27 
9 


9? 


33 


99 


మొగమాటి పడకాను 


చిన్నోడ, చిన్నోడ, మేనత్త కొడుకా |! 

కన్నెత్తి చూడరా! చిన్నోడ చి! 
జాగలీ యాూాయరా ! 
పున్నమా చం(దుడూ ! 
సీ మొగము బోలురా! 
ఎన్నాళ్ళు నుంచోను 

సీ మోద ఆశగా 


ఆతవిడా నాకు 
యే 


(శ్రమజీవుల సాహిత్యం 


అడ్డము వుందిరా! 
మాయింటి కాడికీ 
రాతుళ్లు రావోరె 
మొగుడు వుండడు రేపు 
మునగమాట పడ కాను 
మురిపంగా రావయ్య 


ఒయ్యారి మొగ ణా! 


సీరియొగడా 
ఒయ్యారి "వెరుగ డొ 
నాయేలివడ్ల 

పాటు చాడు 

స్‌వ్రు దయగల 
మొంగుడువై తే 
చేను చితవైంన 
చిరగటి 

నేను రత్న మయిన 


రయిక తొడిగి 
"కాలు లుకు 


కమత లాగున్నాాను 
బొమమ 2 లాగున్నాను 
న గజ్జలా 

కొడ పలుచ్చుకొని 
సేసంటూరు చేలోకి 


445 


iol 


27 


ర) దిచంగ డా 


93 


93 


33 


446 


చేవరి కోత కళ్ళాను 
నన్న ర(డకాయ 


కరిచింది 

స్‌ (పేమగల 
మొగుడ చై చే 
సీను డాఎరు 
మం దెయ్యించు 
నీవు [వేముగల 
మొగుడ వె తే 
సర సమెన 
మొిస డవై లే 


నాకు సంది మంత 


మేయించు 
రీరి ముగడా 


ఒయ్యారి వముగ డా 


నాయీలి పడ్డ 
పాటు చరాడు 
వీరి మొగడా 


మి న్నే రా 


ఓరి ముగడా. 


93 


33 


వేడకి దానికొప్పుబేర మయింది 


సీలాంటికోయమావము, మాలాంటి చేశ మొుస్పె 
ఉట్టిమోాద బెట్టి వూశేగించేస్తాము . 


“రాయు రొయికాగితము!॥ 


ఆడాడి పుణ్యాన్ని అబ్బాయిపుడి లేను 
కోయరాజు వేరుపెట్టుకొండి 1'రా! 


(శ్రమజీవుల సాహిత్యం 


వడీలు నీడీలు యెొక్కు-.ై కొందరు 

ఎనక సక్క_రాలు యెంటబడ్లైాయి 
దమ్మిడీ కూలోళ్లు దగుల్బాజీగుత్తాళ్లు 
గొప్పుకు రమ్ముం కును, కొవూలుది వ్చేరు 
ఇంటిలో తలదువి, యిీాదిలోకొ స్తేను 
జేడకి డానికొప్పు బేరమయిండ 


రెక్క లేని పడి 


ఆకుచిన్నా అడవిలోనా 
నాకుచిన్నాా దండదొరి కే 

దండ వేరు కట్లదం డేగా, ఓకోంకుగాడా! 
దండనాగ నూ చరాడగావలరా 
చిన్న చిన్నా పువులుకోసి 

చిన్న చాన్‌ కొప్ఫుముడిచి 

చల్ల నేలల నన్నుదలచేరా 
కొాొపుసాగసు మూడగావలెరా 
భ(దగిరీ కోనతోనూ 
చితేమయిన దండ దొరికే 
చి(తమయిన బొమ్మ్బుమిోాదానూ 


చిలికిమునను చిందులాడే రాళ 
“కాన-రాని అడవిలో సా 
విత్తులేకా చెల పుక్తై 
కొము లేని చెట్టుమిోాదనూ 
చక్క లేని పత్నీ పుక్టురా 


447 


1 రా॥! 


35 


4 


3% 


33 


పెం న్నే ఠు 
కులికిపోవోయి 


నిపాయిబావా! సిరికన్నే సీ 

మరలీపోనావా, సి 
ఆనాడునీవెట్టావ్‌ అంద మెనదుద్దులూ 

లోలకులూ, అవి సెక్కి_శ్ళపై జారి 

నల్హగూగుతుం కను జల్లూజల్లన ఒళ్లు 

సెమ్మగిన్లిందోయిోా ! కల గాదోయిా క 
ఆనాడునీ వేసిన మొలక, ఈనాడు పెద్ద దాయె 

పువుపూసికాయ కాసిందోయి 

కాసినకాయను, కన్నారచూూచి 

కలికిసంతోపాన, కులికిపోవోయి శ 


రంగన్నబావా 


కొడవలీములనుంచి, రోత చాలించి 

రావోయిజేబేగ, రంగన్న బావా కా 
తలమిోాదకొొచ్చాడు, తం(డిసూరీడు 

యిలలోనజనులతెల్ల యిసిగిపోనారు 

మెక మెల్హ్లకప్పింది ము తెలసెముటా 

ఒ లైల వాసినాడి కందిపోనాది ల 

బంగారుస్‌ మోము బయసిపోనాది 

ఎదరొమ్ముకందింది, యె(రినాబావ. న్డ్‌ 


సెలయేటిలోమునిగి సమటకడిోోపి 
సరసనూకూరకోని సల్లారగించూ స 


(శమజీవుల సాహిత్యం 


గుంటడుపుట్టాడు 
ని రానిరాని5ం బండి, నిలుపరబండోడా 
అల్లుడొ త్తాడాని, అ _త్రతొంగిచూస్తుం కు 
మిాసంగీటుకోని, మిాదపడ్లాడో 
దమ్మిడీయిచ్చి నేను, తాటిపండుకెనుకు!._౦కు 
చేశముతనడాని, విరియాదుకెభాడో 
గురువులు నేనూనూ, గరువుల మోద కెలుంకు 
గురువులు కొలూత గిలి, గుంటపుట్టాడో 


దొర పొగాక! 


పల్లవి - ఎంత చేసి వె దొరవొగాక 
నివెంత చే స్తివ దొరపు గాక 
అ, ప|| అమ్ము నిన్ను నమ్మినవారు 
ఆసి పాస్తులుపెంచేరు 
1 ఒకొ ె-క,- "బ్యా రెను | వరుసతో గట్టించి 
వరివూడ్చుట మూానినారు |! జొన్న చల్చుటమానినాకు! 
పశువ్రులకు మేత లేక | పస్తులతోఅల్లా డిన | 
పొలములన్నీ నీకొరకు | పురమాయించేగు దొరలు 
2 సీమ చేశా న బుట్లి | మాదేశముచ్చినావు | 
ఉత,రభూములందు ! ఉదయనుయినామవు | 
దశ్ష్రణభాములకొొచ్చి | ధన్యుల మము చేసినావు ! 
నీమహిమవర్థింప |! యిలనెవరితరముమ్ము 
కీ కొన్నాళ్లుపరుచూరిలో |! కొన్నా ళుగుంటూరిలో 
గ nN 
చివరకువచ్చేవు ! చీరాల వేరాల 
దెదసాదల నెల్ల | (సేమతోపోషించి 
ర తులనురాజులుగ | రాణింప జేనేవు 
ర్‌ 


449 


4. 


Ea: 


నే] 


fool 


lol 


Holl 


loll 


450 ము న్నే దు 


వేరు సెనగమ్మ ! 


గంపెడు విలలతో | వేరుసెనగమ్మ 

నీవుభూ మిలో నప్పుళ్తువే | వేరు సెనగమ్ము ix ol 
చిన్నోళ్లు పెద్రోళ్లు నా 
నిన్ను వేలెటి కదిజేేశే 3 
"పెద్ద పెద్ద (5 తులకు అక 
నువు పెంకు వేతికిచ్చా వే క్ష 
పుట్టింది జొొం చాయి న్‌ 
వాక గుమతి కాకినాడ ఫి 
కాకినాడ బుడం మేట స్ట 
బంగారు వేటఅయ్యిం బే 99 
తూరు పోళ్ళ ందరికీ 99 
నువ్వు తీ7నాను లిణబ్బావె 53 
రెడ్డి పోళ్ళునిన్ను > 
బుజాన యుసిమోాచే రే 9 9 
జాతోడు నిన్ను బాల $9 
ఎత్తుకొని ముద్దులాడు 3 
ఎక్కడ చరాచిననీముహి మే స 
యింతగా సాకి పోయిం బే క 


_శామికులు పనులుచేస్తూ ఉబ్జీలుగా పాడేవి 
కొయ్యోడు - చిపెైమ్మపాట 
ఈ 
చుక్క_లకోకా కట్టుకొని 
చుట్టూగోడు రై కాతొడిగి 
బు(రనున్నగ దువ్వూకోని 


(శ్రమజీవుల సాహిత్యం 451 


బొెల్టుూా కాటుక బెట్టుకొని 
నోటికి చుటూ పెటూకోని 

లు లు 
నోటుగాను నడుచు కొంటూ 
౨ఎక్కు-డి కెలావు చిట్టమ్మురాకు ? 

ఆ -- పెడాపురం మెరకలమోాదికి 
పుల్లల కడ్య్డను కా య్యాడోే | 
ర'య్య్యూ కొ య్య్యూడా ! 
ఒర్రరార్యా కా య్య్యూడా | 

క(రచేత పట్టుకోని 
కి రుచెపవ్వులు తొడుక్కొని 
“కాయపంచలు కట్టుకొని 
వక్క-లాకులు వేసుకొని 
లక్కొ_డి కెలాూవ్ర కొ య్య్యోడం కు 7 
ఆ -- పోలేరమ్మ దెబ్బల మోాదికి 
పాగాకు ఆలిని చిట్లమ్మ 
న 6 (క్‌ 
ఓలమ్మో చిట్రమ్మాూ 
వీటికి మూా 84కి చిక్షున్నుంటా 
దా 
చిశ్తుమ్మున్నా యోోాదితోనూ 
చిన్ఞూబుంటుడు పెద చాబుంటడు 
కాపులుంటరు కరణాలుంటరు 
చిట్టమ్మూని వీలు వకుదో 
ఓర తొవ్య్యూ కా య్య్యూడ 
నువ్వు చిడత దెబ్బలు తింటవురోర య్య క్‌ య్యూడ 
కా యో్యూడు కొయ్య డంటా సీవు 


452 బు న్నే రు 


కుయ్యబో కే చిట్లమ్మా లమ చిట్లమో్మా 
నువ్వు కొరడా దెబ్బలు తింటా వే అవికా చిట్టమో్మా 
కురసా కురసా ముక్కా-లివీట 
"శే కుందన్నాయుడి కూూతుర్నో 
ర య్యా కాయో శ్నాడ॥ 
అబ్బో అబ్బో ఆలాగై తే 
కుర పా కురసా ముక్కా-లివీట 
కుందన్నాయుడి కూతురివా ? లమ చిశ్తై మాసి 
నువ్వు కుందన్నాయుడి కూతురివై లే 
నేను మాద్రెపష్పయ్య మునమక్లో లమ్మో -చిక్షైమ్మోో 
చిలుకలూారి కల్లు తాగి 
పలకలు గూర్చిన ఎండియెక్కి.. 
బందరుపట్నం పోడావమూా 
లమ చిట్టమిో్మా మనం బందరు పారిపో చామా 
లమో్మా బరు 
సెద్దాఫురం నడియిోాదిలో 
పెద్దలుంటరు విన్న లుంటరు 
నువ్వు చిట్టమ్మూని పిలవక రో 
ర్యా కొ య్య్య్యూడ 
నువ్వు చిట్రమ్మూని విలున్సేని 
చిడ తా దెబ్బలు తిం టఉవ్రురో 
రళవ్యూ క్‌" యవ్య్యూడా 
అబ్బో, అబ్బో ఆలా? తే 
కొఠూో్య్యాడంటా కుయ్యబోకే 


(శ్రమజీవుల సాహిత్యం 45 లి 


చిట్టమ్మో లమ్మో చిట్లమ్యా 
కొయ్య్యాడంటా విలిస్పేని 
నువు! కొరడా దెబ్బలు తింటా వే 
లమ్మా బటవిక్నా 
మల్లీ మల్లి వాటాడితే 
మడమ తాపులు తింటా వే 
అనా చిట్ట మ్మా 
కలిగినకంట్లో “కాటుక శాడ్డి తే 
కన్ను మెర మెర లా డేరోర య్యా కొ రర్యూడా 
దాని మరిగిన వెంంగడు పొరుగున వ్రుంకు 
మనను మెరమెర లాజేరోర య్యా కొ య్యోశు 


చికు మక్కి న తోొక్కు.డుబండి 

కొ య్య జెక్కిన రబ్బరు బండి 

చీపురుపలి. సేవక్‌ కాడ 

౧౧ అట 

చీలాజారిపో యెనురోర య్యా కొయ్యాడ ఫ్ర? 
ఓరింట్లో తిండికి లేకపో తే పోయి 

బయటా బజొయి కొసట్రకురోర య్యా కొ యాడ ! is 
కొాయ్యొడ, కొయ్యుడ, బండంటా 

వాడి బండికి బస్పలు లేవంటా 

వాడి కొడుకే మటి బెడంటా 

లు ్డు 

గా జానపదులు. వారివారి _పాంతాలలో, ఒక గేయాన్నే రకర కాలు-గా 


పొడుతూవ్రుంటారు. కొన్ని చరణాలు విరుగతాయి, కొన్ని తరుగు తొయి, కొన్ని 
పెరుగుతాయి, లయకూడా మారుతుంది. 


45 4 


మిన్నే రు 


వాడీ పెళ్ళం సూరక త్తంటా 
ఆ ౨సంటకు నికు తగునం(టోర య్యూ కొ య్యూడ 
అందము చందముబేని మొగడు 
వాడు సంబెకుం టకు యెందుకుకోరఢ్యూ కొ య్యాడ 
ఎదిగిన విభ శు యింట్లో బెట్టి 
బయటా మంచము వెయ్యకు రోర య్యాకొ య్యాడ 
చెల్లని రూపాయి చెతిలో బెట్రి 
చిల్లర చూటాలాడగురోర య్యా కొ య్యూడ 
అక్‌ కినయింట్లో గిలకలమం-చం 
నీవు మంచ మొక్కి- మాట్లా డరోర య్య్యూ కా'రళ్య్యూడ 
చిక్తు మొ్మ్మొచ్చిన మూూ_ర్హంనుండి 
దొడెడు గజలు చచ్చెనురోరయ్యా క య్య్యూడ 
డి 
దొడెను గేబెలు చసే చచ్చెను 
Ce —— 
అది యింటికి తగినయిల్లాలు రోరయ్య్యూ కా య్యాడ 
ఇవతలముప్పై ఆవతీలముప్ర్రై 
అర వై రూపాయ లప్పయి లే అయ్యింది 
కాడి సందిడినిండిన పెళ్లా? మోర యో క్‌ య్యూడ 
డజనున్న ర కోడి (౫సడ్తు 
పుల్లడోసి నాకు బెట్టి 
నువ్వు వట్టి గులకలు తిన్నా వేలమ్మో చిట్టమ్మా 
చీటికి మూతికి చిటముం-కు 
ల 
నువ్వు చీపురు దెబ్బలు తింటవురోర య్యా కొ య్య్యూడ | 


33 


59 


99 


39 


(శ్రమజీవుల సాహిత్యం 455 


మాటిమాటికి కొ య్యోడం శే 
పై దూతం" 
నువ్వు మడమ కాపులు" తింటా వే లమి ౪ చిట్లమ్మో. 
పిన్ని - పిల్ల - సంవాదం 
య 
పనిచేసే స్ర్రీసమూహం ఉజ్జీలు వేసుకొని యీూసంవాదం పాడు కొంటారు 
వీన్ని “-నాయుడోల్లి ంటికాడ | నల్లతుమ చెట్టు కాడ 
నాయుడో మన్నా డెవిల్లా ! 
అబ్బ; ఎంత వింతగున్నా వె వల్లా ! 
పిల్ల పం నాయడో ల్ళింటికాడ, నల్ల తుమ్మ చెట్టుకాడ 
నానుకోల్సిచ్చేడే నాయుడూ 
అబ్బ ! గుండె ఈుల్లుమన్న చే విన్నీ! 
వన్ని ;_.కరణంగారింటికాడ | కారుమువగ చెట్టుకాడ 
కాముడేమున్నా డె. పిల్లా ? hel 
కీల పం కరణంగారింటి-కాడ, కారుమునగ చెట్టుకాడ 
"కాసులు పేరిసా నన్నాడమ్మా lel 
పిన్ని ౩- మునసుబుగారింటికాడ ! ముందరదర వొజు కాడ 


ఆతడమన్నాడే విల్లా! io 


పిల్ల ః- మునసబుగారింటి కొడ 1ముందరదర వాజుకాడ 


ముక్కు-పుడక లిస్తాన నాల్వడమ్మ్యూ్యూ || le, 


పిన్ని :- కోమటోరింటికాడ | కొట్రుబాజారు కాడ 
కముతుడే వున్నా డెపిల్త్ల ! el 


456 మిన్నేరు 


వల్ల హా కోవుటోరింటికాడ | కొట్లు శాజూరుకాడ 

కొరికోరి రమ్మన్న డమ్మూ iol 
పిన్ని ఏ- మాలపల్లి తూముకాడ | మల్లీ పూలపందిరికింద 

చాలుడేమన్నా డె పిల్లా + | అ॥ 
వల మాలపర్తీతూము కాడ | మల్లిపూలపందిరికింద 

మల్లీ మల్లీ రమ్మన్నాడమ్మూూ! rel 
కన్ని ;-కిందవి కడియాలు ! మోాడవి పావడాలు 


నెతి,మాదనాగరము ! వ బేవుడిచ్చా జెపిల్లా ! lel 


పిల్హ ఫా కొడి చూలు కామరాజు 1! పొవడాలు పాపయ్య 
నాగరము నాగరాజు | నాకు కోరికోరిచ్చేరమ్మూూ ॥అ॥ 


పిన్ని ఏ- ముంతంతీకొప్పూమోద |! వమరూడుచేమంతి పూలు 
ఏరాజుపెక్రుడమ్మా | అబ్బఎంత చక్క-గున్నా వెపిల్లా + 


వీల్లు ఏ-చేమంతిపువూూలు | చెంగులోన బెట్టి 
కోరికోరి పిలివేడె నాయుడు 
అబ్బ గుండే దడదడ లాడిందెవిన్నీ ! 


పిన్ని ;- కాళ్ళకు కడియాలు |! యేళ్ల కువుత్తైులు 


నాయుజెపూ డిచ్చా డెపిల్లా? అబ్బ !ఎంత॥ 


విల వా కాసులపే జేసుకొని | కాలవగటు చలూతుంు 
mn ౬ ౧౧ 
కానిపట్టుపట్లాడే, నాయుడు, అబ్బ! గుండెజల్లుమన్న చేపిన్నీ' ॥అ॥ 
ఎలమంచిలి రోడ్డుమోద, తాలూ కాకచ్చేరికాడ 


(శ మజీవుల సాహిత్యం 45? 


తాళ్ల పా లెంశేవులోనూ ! విట్లాకానేరుకాడ 

ఎగిశెగిరి తన్నే డ మూ ! అబ్బ | సుంజెబడజేలన్న చే పిన్ని 

మాయమ్మ తమ్ములు | మాకు మేనమామలు 

గుబ్బాగొడుగులవార్కు కిరుచెప్పుల వారు 

చేతిక(రాలవారు ! వారకన్ను లవారు 

వయ్యారినడకల వారు ! వతోవ నున్నారమ్మూ ! 
వన్ని :-రవికేనుకో పమి శునుకో 

వంవాదిలో మంచ మేనుకో 

వాకిట్లో దీపమెట్టుకో 

రాకపోతే శేశేసనుకో 


వ్యవసాయం చేసిన వారిదురవస్థను తెల్ప్చేగేయం 

ఏటివొడ్డ్తునబటి సేవ్యంచే_స్తే 

Ce ది —_ 
ఈడ్చికొడి తే యిరవై పుట్లు 
ఆర్సికొడి తే అర కై పుట్లు 
అన్ని కొంచబోయి అప్పయ్యద్‌ "ర 
ఇసుకోయినుకో ఇద్దు మేవుంచే 
మన్నో మెలో వూనెవావుంచే 
ఉప్వుూలేనిగంజి తాగితిములూ 
చెప్పక ట్రైలోన సోలితిమయ్యా 
రు క్రి_మంచములోన కూలి తిమయ్యా 
నల్లి కుడి తే కిందదొల్లి తిమయ్యా 
58 


45 5 


ఐం న్నే రు 
రైతుల దురవస్టను తెల్పెగేయం 


వటి కేతంబట్రై ఆఏఎయిపూ్రట్లుపం డిం చి 
ఎన్న యూ మెతంకెరుగరన్నాా ! నేను 
గంజితో ముతు కెరగరన్నాా ! 
కాలైయిక డుకో₹ొ-_ని కటు పదాదకూసుం కు 
-కాకితన్న్‌ పవోయొకనన్నా్నా ! కాకి 

విల తన్న పోయెురన్న్హా 1 
పోరుకూజాతేక పొయికాడకూానుం కె 
వోదిత న్ని పోయురన్న్హ్నా ! పోరి 

తక్షి తన్ని పోయెరన్నా్హాా | 
చుక్క_పొడ్డున లేచి బాక్క- సెత్తాబోన 
బొక్యాబో-రా బడితిరన్న్నూ ! 

నాబేటి (బతుకాయెరన్నా 

-శీనునాడే చావకవోతిరన్న్న్నా., 


(శమజివులపాట్లు 


ఎన్నా్న త్లుపాటుబడిన 

ఈ గససనవ మే మిిసలు 
ఎందుకోంంరా జన్మ - మిరన్నా 
గొప్ప గొప్ప వారు 

చెప్పిన క్ట్రుచే స్తే 

కట్రాం-చుకు వారు 


(శ్రమజీవుల సాహిత్యం 459 
సౌ క్యాలుపొందూతుంకు 

ఈసురోలఅని యి-ట్లోవున్నా - ఓరన్నా 
ముందూమన కేదంచు 
మోాసాపోతూవుంకు 

ఎండ వేడికి మాడుతున్నా 

తిండిలేక నె యెండుతున్నా - ఓరన్నా 
*కర్రీరికి గం జిలోకి 

కా స్తమెతుకులేక 

గంజిముంతకు బరువులేదు 

గంగ చలువకు తిరుగులేదు 


Nol 


0|| 


od 


*మరోమాదిరి చరణం 


-ఈడిముంతకు యేడిలేదు 
కల్లుముంతకు కాక లేదు 
క లికాపాశాలమ్మి 


కళ్ళ చలవకుతిరుగు లేదు 1 


[(శొమికులు పనుల్ము పారంభిచే టప్పుడు “సమో! సరనవతీ 1!) 
అంటూభ_క్టి పూర్వకంగా ధ్యానించుకొంటారు. పనిమాశేసే టప్పుడు 
మంగ భపహారతిపాడడం ఎరికి పరిపాటి. 


మంగళహారతి 


పుట్టమూాదాకొమ్ము |! పూతవిచ్చినకొమ్మ | 
నరికి వేసి నకొమ్ము నందికొమ్మా | 
అందులో దొకకొమ్మ |! హరతు లివ్యం౫ 


450 


మిన్నేరు 


అందిన శ్రీ) రామ చందురులకూ 
జయమంగళం నిశ్వ శుభమంగళం | 
శుభోజ్ఞ ముమంగళం |! జయజయామంగ శం 
చిన్న చెంబుణతోటి | ర్‌ కాయణద కాలు 
అలా.  శౌలాలు |! అరటిపభూ 

మట్‌. లా ౧ 
తేనెతోమాగిన ! తియ్య్గుమామిడిపళ్లు 
జుందిన, ల్లి, రామ చం(దులకునూ 

సన. 

జయమంగళం, నిత్వశుభమంగళం 
శు భోజ్జయమంగళం | జయ జయమంగళం | 





౯ లళ౯కుయు 


= (రపుఅఆయ మాణ్యాయం 


(గుమ గీతాలు) 


స్రీ పురువుల (పణయ రసమయ భావమే (సేమగితాలు - 


డ్ర్రుణాయసారస్వతము విస్ప్రృతసాహిత్యమును ఆలంబనము చేసు 
కొన్నది. మన సాహిత్యానికి వన్నెతెచ్చింది. ఇది సహజంగా మధుర 
భావము గావున యిదిలేసి సాహిత్యము మాధుర్యరహితమె అవుతుంది. 


ఈ (కుమగితాలలోగల నాలుగుశాఖలు (1) పురుషుడు స్ర్తీని 
గూర్చె పాడుకొనేపదాలు (2) స్తై కురుకునిగూర్పి పాడేపాటలు 
(3) స్త్రి మృఠుషసంవాడ గేయాలు (4) వారివారి వియోగసందర్భాల లో 
అనుభవించే ఆఅవస్టలనుగూర్చి వురితపించే గితాలు - ఇవి మనసంఘు 
చైతన్యము వివిధ కాలాలలోను వెరు వేరు [పాంతాలలో, రకరకాల 
తరగతుల (కజలలో, మలా విజృంభించిందో ఒక్కొక్కపుూడది సాంఘిక 
మాద్దుల్ని దాట యెలా పెల్లువికిందో తఆలుకుతుంది - 


నిజంగా య్లూక్రేమికుల (పగతే అనంతమగు శకాల్మపవాహ 
ములో సంఘనాౌక పురోగమనాన్ని తెలియపరుస్తుంది. సంఘం తన 
వై విధ్యంలో యేకత్వాన్ని యీ (పణాయములుంగా యేలాగు సాధిస్తుందో 
వివరిస్తుంది. 


కృషతిమమగు మానవపరిమితులను సహజమగు దేవ కుకృ్ళతి 
యేవిధంగా కాలరాచి తనపుకోగమనాన్ని సాడించునో యీసాహిత్యం 
తేటతెల్లని భావాలతో, తియ్యని మాటలతో వినువారి హృదయాలలో 
సుందరమైన (పణయచి(తాల్ని గ్‌స్తుంది. 


46 2 


మి న్నే రు 
పురుషుడు ఆని గూర్చి పాడుకొనేవి 
ముద్దులగుమ్మా 
కీ రంగుంగుల రమణరంగీ 
సౌగసనులెన్నో జరిగిపోయె 
సగం(ేము సాగిపోయె 
ఇరుగువారుగు వారితోను 
ఇసుమంత చెప్పు కుండ 
చిలకా గోరింకలముగా 
చెంగు చెంగున లేచి మనము 
లింగాలపూరికి వోదా మే 
వీరమణి ముద్దులగుమా శ 


గెరమ్మ అందము 
ర మ్మో లే ₹ై_రమ్మూ ! 
ని న్నే తల్లి గన్న చేగైరమ్మా 
సీ ముక్కె౦ంత చక్కనే గ.రమ్మాా 
సీ ముక్కులో న తంతి అందమే బైరమ్మా 
సీ నడుమెంత చక్క నే గ.రమ్మా 
న్‌ నడుము వడ్డాణ మెంత అంద మే రమ్మాా 
సీ కాలెంత చక్క-నే గైరమ్మా 
నీ కాలీ అందె అంత అందమే ese 
నీ వొలైెంత చక్క-నే గైరమ్మా 
సి వొల్లుమోడ నగ లెంత అంద మేగై రమ్మూ 
నీ క ఖైంత చక్క న్నేగె రమ్మా 
న్‌ కళ్ళ కాటుకెంత అంద మే రమ్మా 


ఓృ|[రం॥ 


| IA 


1 ౧|| 
యా 


యం 4639 


రి బజొలారవీలా | 
గా) గా} 
అచ్చాము తెల్ల చీర 
అంచున జిలేడుకొమ్మ్శ 
తే or 
సీ కొంగసన రామచిలుక లే 1 


చాయిలయిల్లు ౫ క్రై 
బొజ్జోడు యింటబడి తే 
కుంటోడు కులము సెరిషె సే Ty 


ని సేతులున్న కు 
లూ 
నిన్ను కొట్లకుంకు ఒళక్షునే Ty 
లె లో 
నంక్ల నన్‌ తీటా 
చెతుల ద్‌ 
నాయొంట జమా యెందు జే 1 
బండిమోాద బలితోల్లు 
చానోతు లాడంగ 
బాగా తన్నులు తింటివే గు 


దొరగారి జీతగాడు 
దో-రెడ్డ మేవేటోడు 
దొజెక్కి. నీటుగా క్రైనే lt 


46 4 మిన్నేరు 


పదేండ్ల జీతగాడు 
"పె యడ మేవేటోడు 
బండిమోా ద నీటుగొక్షైనే మ 
దిగింది ఉచ్చు వెల్లి 
పోయింది సుదవెలి 
ది గా 
పనిచేసి సాం పెల్లి Fat 


న మళ పూలవంటి మనసే. 


వేళజూడ వెన్న్నెలాయె 
సెండ్‌ కల్లు కన్నె రాయె 


(1) మల్లిపూల పందిరాయ 
వయ్యారి రావె. పాయమెవ్యరిపాలు సేతునూ 


*సరిగా యిచేరీతిలో శ్రీలు పా డేది ఒకటుంది. 
విశేషాంశాలు; 
మలై: క దీనిపువ్రలు సువాసనకు న మెనవి, వ్రాలు తెలఅందు ఆల ౦క్ష 
రించు థశొంటారు, హిందువులీ పుష్పాలతో క్‌. పూజిస్తారు, గొరశారరి పూజ్యుల 
వదలో పూలదండలు వేసారు, 
మశ్రేపూలు వబ-(డుకలభూ, నే తాలకూ, బలమిస్తాయి. చ్ర్రలకు చను కదురు 
అయితే సాలుచేవు రాకుండ ఆపుటకు దోసెడు పువ్వులను చితక గొట్టి సృనాల-పెన 
కడితే పాలచేపులు ఆగుతాయి - వీగ్యమునకు శాష్ణ్రతను పుట్టిస్తాయి. కాజూ 
కాన్ని కలిగిస్తాయి. శేప్మాన్ని హరించి చేశాలక సము కాంతిని గల్లించి, 
శిరోజూలను అభివృద్ధి నొందిస్తాయి. వీటితో సువాసన నూనెలను తయారు చేస్తారు 
మలెయందు 1 (తిపుర మలిక 2 మోహిానీమలిక త వటుప(తీమలిక ఉ మాహాన 
౧0౧ ౧౧ ౧౧ య 
మలిక 5 వృతే మల్లిక ( బొండు లేక బొడుమలె) అనే జాతులున్నాయి. 
చది ౨ ౧౧ ణి య 
మలై సమూలరసం౦ "గాని కపహోయం౦గాని, వాత, పిత ములనూ రక దో పాలను 
అలనే ar.) 
వారిస్తాయి. _ చిగుళ్లు వెచ్చవే సి కడితే, కండ్ల యొంయుపులు, నీరు కారడం, మొదలయిన 
సత వ్యాధులు పోతాయి, 


(ప్రణయ వాజ శయం 465 


కొండ గోగులు పూసెనే మొ 
కొండ నిమ్ములు పండెనేము 
దొండ పండూ సెదిమేలే 
వయ్యారి నావె- మనసు మయొవ్వరి వాలు సేతునూ 
మల్లి మల్టి మాటలాడు 
మనల్ళిపూల వంటివమున సె 
వయ్యారి రావె - పూలు యెవ్వరివాలు సేతునూ 
కందిపూసె కందిగా జబ 
కంది కొనలు నందిమేసె 
అందమైన మేలినడకతో 


వయ్యారి రావే - గంధ మైన పంపబోతిని 


ఆకుల కాచిన తెలం గాని,  ఆవపవగు కలిపి కాచిన తెలం శాని రుదినననూ 
నేత్ర వ్యాధుల పోతాయి. స్ట 

నపాళమ లై: ఆడవిమ లై అని కొందరూ, వికజూజ ఆని కొందరూ 
అంటారు. సంస్క ఫైలేంలో “వానంతి, సువనస;తే, వసంతేజ, సుకుమార్‌, శిల్షిరిణీ 
చేపాళీ, వనమల్లి కా. (పవాసంతి ఆశే పేర్లున్నాయి. దీనిశ్రూలుం చిన్న వి-గానూ 
గుత్తులుగుత్తులు గానూ, మిక్కి లీ వుంటాము. పువ్వులు కామవి కారాన్ని పుట్టిస్తాయి 
కంంపరణవ ద్ర్రులబుతుకూలలను తగ్గిస్తుంగ. పువ్రుపూలు చలువ చేస్తాయి. నాగమళైైకు 
సంస్కృతంలో _ అస్షపుతిక* అని పేరు. దీని వేళ్ళను లేక ఆకులను నిమ్మ కాయ 
రసంతోనూరి పట్టి స్తే, ene గజ్జి తామగ మొదలయిన చర్మచ్యాదులు హారిస్తాయి, 
వేరు చిడుగ గొట్టి ఆవు నేతిలో చేసి, కాచిన నెయ్యి ళాస్తే, సర్పి, చలి3, కోశాలు 
నివారణమమనవ్రతౌయి, చేధుపొాడిని పొలలోనమేసి పంచదార కలిపి సేవిస్తే వీర్యవృద్ధి 
అవ్చుతుంది. జేరు గంధం విషాలను హరిస్తుంది. శేవలం వేళ్ళను మా(తయే నూరి 
స్రచ్చుకుంశే పొములు మొదలయిన వాటి విపాలు వారిస్తాయి. -వేరుగంధం విషమును 
వారిస్తుంది. ఫుష్పుంలో లింగా కారం, “పెనపాము పడగ వలె వుంటుంది అదావిమలై 
తీగ జూతి (అధమజాతి గా చెప్పుతారు 2 తుప్పజాతి అనికూడా వున్నాయి. 

59 


466 


మం న్న భు 
మననులో మర్మము 
వమేగంగీ భామాగంగ్‌ీ 
బొటు చెదిదిందీ ? 
e373 

ఉగా దియెండలు మొగానకొడి తే 
చెమటకు చెదిరిందీ 
నీళకుపో తావు ఏతోవనాస్తావు 
తోవతొలగవేమే, 


ఏీమునసులోమర ము, కేడుపులోక పటము 


మాటలాడ వేమే 

చమూడనూ చూస్తుంది నవ్వనూనవ్వుతుంది 
సిగూపడుతుంది 

చేనాడినమాటలు డానిమగనితో 
చాడీలు చెపుతుంది 

కుంకకుమ"రేకుది గుజనపురవికది 
గురుతులందినాది 

“ఆగురుతులంది నాసామిగంగినీ 
యెదుట కేలారాదు 

కాలుకురుచదీ కంచురవికది 


కనువులో యెదురాయెొ 


దానికన్నూ సె గలు తిప్పూతుం'ళేనా 
మనసు చెదంపోయె 


వఏ॥ 


॥వ॥ 


వ! 


॥వ॥ 


ఆ|| 


| ఛా! 


(ప్రణయ వాజ్బయాల 467 
టబోగంసాని పాట 


పావలా" పరకిచ్చి పాలమిఠాయికొొన్నా ది 
తూరూపుగదిలోను తూకమేయించింది 
పడవమటిగదిలోన పంచుకొండావున్నాాది 
దశ్నిణపుగదిలోన డాచుకొందావమన్నా డి 
మేనేజరునన్నాది మేడగట్రించింది 
మేడలో ఇద్ద రి మేళ మోగించింది 

ఆడ గుజ్జు మెక్కి-ంది అడవు లెల్ల తిరిగింది 
వచ్చిన సరసులకు వయినుబోయించింది 
చరాచినచరాపులకు నున్న మేయించిండి 


పీటమెనపూలు 
నన్ను సూసి నవ్యబోకోల॥ 
కొండలనడుమ పోయుదానా 
గూటూ_ర_ కా సిన్న చానా 
గూటూమిోాద పోటూలె క్లేమే 
-కాభింగి కిణకిణ ఛణకఛణక ని 
పీటపై. నఫూలుపొయ్యా శే, 


సీకునాకు జోడంటా 


చకశానిగుంట రాయినాయంట 
నరసకూచుంట్క, సరసమాడుకుంట 1-చ |! 


1 పరక ఒక ఆర్భకా (పావలలో ఎనిమిద వవంతు ) 


468 


మిన్నేరు 


పెల్టిచేసుకుంట గుల్లగుటపెట్టుకుంట, 
గ రాన్ని యెక్కి. స్తా, క్యూ జానేనూవొసా 


స_రునవూరంత సె దిరిగివతాము చవ 
చేనుకులాసగుంటా నిన్న ంటాపెళ్ళ్తాడ తానంటా 
పీకునాకు జోడంటూ, నా కేమిపెట్టకుతంటా 1 చ! 
ఉట 
వ్‌ లకున్నది 


నన్ను సూసి నవ్వింది చేశ్లోళ్ళ చిన్నదీ 
'మెట్ల్టాయెట్టింది అహమేలుకళ్ళదీ , 
పెద్దసట్లి చేత బుచ్చుకోని సాగెడుతుంద్‌ 
మిట్రవీల్ల లాగ మిడిసి మిడిసిపడు తుందీ 

కోక కట్టుకుంది సెవ్యాకులెట్టుకుంది 
నాశేసిమాడకుండ, నవ్వుకుంటాయొల్తు- ది 
ఎల్రైక్క ఎల్లోరి, ఎల్లు ఎల్లుమన్న దీ 

సల్లగ చాయి తాకు లేను, పల్హకున్నది. 


లగోపిలా 
ra (౧౧ 


నల నల మబ్బునుండీ లగోపిలా 
౧౧ M౧ a a) 
అడే తెల్ల తెల్ల చం(దుడొ చ్చ న 
అవ్లిబిల్లి తీగచూడు 5 
అల్ల నేరేడు కిందజూడు స్ట 


చల్లనైన చెలముజూడు 33 
నేరేడు నీడలోన 39 
సీ చాజేడేసి కళ్టువరా పు 93 


మాశేడు నీడలోన 99 


(పాయ వాజ్మయం 


సీ బారెడంత జడనుచూపు 
నిండూ పున్న మనాడు 
కుందూ వెన్నెలగాచె 
చిన్నా రి దిన్న చాన 
నాకన్నుల పండుగు సయ్య 
పొన్న పూలు యెరి తెచ్చి 
సీచిన్న చేతి నియ్య రావె 
అందమైన క్‌ు కెనూూము 
ఆచందురుకో కొుంం-దిం ది 
తెల్ల జొన్న లరొళక్లు 

లా రై 
యెొన్నబూసి యింట బే 
పతలెడగర తోటకాడ 

a a) 
మంచి తెల్ల వుల్లి పూలు జేవె 
నా వేను వచండిపోయొు 
ఇంకనిచేను పండ చా యె 
చేను చేను గలసినట్టు 
మును మును కలపరాద 


ణః నారాయణమ్మ 


రంగమురి పోదామే 
రంగురంగుల మేడలోన 
వాంగ తావుంచారి 
జెంంసన తేచి రాయే 
కులుకు గుబ్బలుసూసి 


వలచి పిల్సితినిన్నుు 


నసనారాయు 
3? 


39 


323 
93 
53 
39 
9% 
55 
35 
$5 
53 


52 


౯౭మ్మ 


470 


మిన్నేరు 


మరిమరి వేడితిని 
సరిలేరు నాతోటి 
సంతోవవమాతుంది 
సరసక్‌ చ్చెయ్యింక 
మోటారు బం డెక్క 
వాటముగ తిరుగుదాము 
నాటకాల కెలాము 
జూటకా లియికాన్ర 
సీయిష్ట ముచ్చి నట్టు 
ననెప్పూ డుంటాను 
సిెశంతో సుఖుమిసా 
సెళశన్నో వస్తువులిస్తా 
నాయందు దయనుంచు 
శు కవారంనాడు 

బయ బెల్లు ఓడలోన 
పోచారి సద్దు కోడె 
సివెపుడు చూడ నటి 
చి తా లన్న సూసపెడ తా 
అందమైన నీరలెన్నోో 
అందునీకు కొనిపెడ ౫ా 
సీయిష్ట మేముందో 
కీమనసులో యీముఎదో 
వెంటనే కబురంపూ 


నారాయణా మ్మ 


>) 
59 
33 
3) 
23 
99 
33 


త్‌ 


నా నారాయణమ్మ నాయుడు చొవపొట ఇంకొకటి సంవాద ౦-గా వున్నది 


(పణయ వాజ్మయం 471 
శ్రీలు పురుషుని గూర్చిపాజేవి 
బంగరు నామి 
అధ్రాల వువాలు లోని 
రీ రచ్చా! బంగరుసామిా |! 
ఇట్లు రానివోని మాటలకీ 
వాదాడబోకురో $ర "బ్బా! 
ఆోటి కాయల కాల ముచ్చేనురో 
ఉబ్బింది దాని్హముొ౫గము 
వుబ్బి శే వుప్బిండిగాని 
సబ్బు యేసి రుద్దుకో 11ర చ్చా! 
కలే కాయలకాల మొచ్చె 
కజ్హు పిల్లలకు పాయ వెంచ్చె 
సుట్ర గాల్బుకున్నట్టు డాని 
సుట్టింటి కెడ తావు డాని 
సుట్టూూర తిరుగు తావో ర శ్చూ1 
ఎగువ సేలోగడ్డి కోసి 
దిగువ సేతో మోపుగట్టి 
ఇట మోూపెతి పామ్మంచు 
కొంగులాగీ పోయే వేమిరో 1ర బ్బా! 
గూడ వేసే గుంటకాడ 
కవ్సిలెదో బే చాయికాడ 
ఇటవజ్జ్ఞ రాల వానగురిసె 
విడువరింక కవిలెవోరచ్బీ 
రాజూ బంగారుసామిోా 


షల == "వెోరాకు, 


472 విం న్న రు 
ఇద్దరికీ యిమ్ము జాలదు 
ముద్దులరంగా 
కలుప్రదీయ మరచిపోతీరా [ము]! 
చిలుకనిచ్చి చేనుగాంశే 
చి తకోశ్లా ప క్రైమంచం 
ఇద్దరికీ యిమ్బుజాలదూా ము! 
తిరిగిరెండు పక్కు_లాయె రా! 


చింత మానుచిలకలారా ! చింత వేటి జాణలారా ! 
చంద మామవంటి చానిరా [ ము! 


ః పచ్చబోయించు 


పచ్చబోయించు బావా! 
ఆకుమ ల్లై పోక మల్లె 
బొడున ఐవొన్న౦గివులె 
Gs య 
ఇచావా! పచ్చబోయించు బావా ! 





పేశెషాలు 
ప చ్చాకుబొట్టు : దీనినే పచ్చ పోయించుకోవడ మంటారు పచ్చ పొడిపించు 
కొనడం నవనాగరికపు పడతులకు అవ్నేపణగా వుంటుంది, కాని, జూపకానికి 
| షా 
లొంగని పా-వీనకాలముల నుండి అనేక ేశాలలో వ్యాపక మంది వున్నది. నేటికినీ 
వ్యాపకమంటదే వున్నది. 
“మొదట హిందూ జేళమున సౌంద ర్యాధిక్యతెను కాంక్షించి నుచుట చిన్న దిగ 
నౌక రే పాడికి ౦చు ను మ * ) 
పచ్చపాడపించు కొనుట అచారముండేది. 'బెబిలు _పాత్యగంధంలో యూదు 
లకో పచ్చబొట్లు నిెషేధింప బడింది, 
ఐరో పాచజీళమందు సెనికులు చేతులందు వివిధా కార లతో పచబ్బపొడిపించు 
op p 
కుంటున్నారు. ఆంగ్ల సెనికులు తప్పించుకొని పారిపోయిన నారికినీ దుష్టవర్త్శనగల 


(ప్రణయ వాజ్హ్రయం 478 


జెట్టపోతునడుము 
నాగుబాము తళ్గుకు 
చేవూరి పెరువొకటి 
కందుకూరి వాగొకటి 


జావా! పచ్చబోయించు బావా ! 
3 పచ్చబొట్టు పాటలు మూడన్నాయి 


రామన్న సాదాలు 


పచ్చబొట్టు పొడివించుబావా! 

పావలాఅద్దిచ్చి వొడివించు బావా! 

కొండమీద గుడియంట 

గుడిలోన చేవుడంట 

సాలోరి యింయెొనక 

సాదుబొట్టు పెట్టుకొని 

రోమటోరింకునక 

కోకై నగట్టుకొని 

కోశకేబూసండాతలె బావా ప! 


వారికినీ డి” అతరంగాని “చి, సీ’? అతురాలుగాని పచ్చపొడిపించి అందరికీ 
కనేబడేటట్టు చేయడం శిక్షణా 1880 సం|| (పౌంతేములలో వుండేదట. 
మనజేశంలో కొన్నిజూతుల వారు తమశాఖకు అర్హమగు గుర్తులను పొడిపించు 
కొంటారు. కొందరు తమ యిష్ట బైవముల పేర్లను, కొందరు తమ (పియుల పేర్లను 
పొడిపించు కొంటారు, అడవులలో నివసించే అనాగరికులు తమపగవారిని భయ 
"పెట్టుటకు శెల్డ్‌వి కారాలు-గాను, భయంక రము-గాను ముఖాలమోద పచ్చాకు బొట్టు 
పొడిపించు కుంటారు 

పచ్చరంగు (కొన్నిఆకుల పసరులు) తమ శరీరమున చిన్న నూదితో చిన 
రం(థాలు పొడిచి అందు రంగును జొప్పించి, మాన్నడం చేత “పచ్చపొడిపించ 


60 


474 ప్రి న్నే రు 


వ్‌ 


తకుక్కా- వాగసంజా ఆ 
రంగూ చాగసంజాటె 
అడవిముతె పొడవు? 
న రు 
ఆకాశ పొడ మ్లె 
రామన్న పాదాలు 
లచ్చువున్న పాదాలు 


కరిగిపోయిన క మ్మలు 


చావిగట్టున చేను చెయ్యరా ! 
సీళ్లకొచ్చి నిన్నుచూచేను 
సీళ్లకొచ్చి నిన్నుచూచేను 

బావిగట్టున చేనుచే_న్సేను 
బీటుగు _క్రమోది కొచ్చేను 
దీటుగు త్తమిాదిళొచ్చేను 

వీటుగు తృమి దికొ_స్తేను 
చెవులుకమ్ముల అమ్మిక్రేను 
చెవ్రులుకమ్ములు అమ్మక క్రేను 


sl 


చెన్న ౦గిరామా 
>» 
39 
జాలారి పాపా! 
5» 
0౮ 
చెన్నంగి రామా 
> 


53 


కొనుట”) అనే పేరువచ్చింది. ఐరోపా వారి పచ్చపొడుచుటయందు, అకుపచ్చయ్‌ 


“గాక, వేర్వేరు రంగులుంటాయి. 


పచ్చాకుచెట్టు:-- దీని ఆకథకబుయెండీనను అకుపచ్చరంగు వీటికి నిల్చివ్రంటుంది. 
అందుచేత “పచ్చాకు) అనేపేరు వచ్చింది. దీనిజకోలు పరిమళమునకు గాను, తల 
నూనెలలో వేస్తాు. పబ్బాకు క పాయం జీర్ణశక్సిని అధికపరుస్తుంది. చూర్గంగాని, 


కహాయంగాని, కఫదోపాన్నీ వాతవోహిన్నీ హరిస్తాయి. 


పచ్చాకు వెగటు, చేదు, సువాసనగా వుంటుంది. జేడిచేస్తుంది, చిత్తో(కీకం 


కలిస్తుంది. అకులపొడిని భూతపిశా-చపీడలకు భూపంజేస్తాయ, 


పచ్చాకు బొట్టు వల్ల సమన్న వాతనొ ప్పులు పోతాయి, 


[(పణయ ఏ 


చెవులకమ్ములు అమి కొడి లేను, 
మావారు నిన్ను తిట్లా రా 
మీూావారు నిన్నుతెట్టారా 
మావాళ్లు నన్నుతిడి లేను, 
"బావలోపజె నంటూ చెప్పేనూ 
బావిలోవడె నంటూ చెప్పేను 
ావిలోప జె నంటు చెప్పి తే 
బాపేవూడుపట్టి చూ_న్తేనో 
'బావివూడుపట్టి చూ_స్టేనో 
'బావివూడు పట్టిచూ _స్తేనూ 
కప్పు(మింగిన దంటుచె జ్చేను 
క ప్పృమింగినదంటు చెప్పును 
కప్పమింగినదంటు చెపి తేనూ- 
కప్పకడుపు కోసి చూప్తేనో 
కప్పకడుపు కోసి చూస్తేనో 
కప్పకడుపుకోసి చరాస్తేనూ 
కరిగి వోయినదంటు చెప్పేను 
కరిగి పోయినదంటు చెప్పేను 


* రాచముద్దుల మరిదీ 


475 


జాలారి పాషా 

53 

3) 
చెన్నంగిరామౌా 

59 

33 
జాలారిపా పా 

>> 

39 
చెన్నంగి రామా 

99 
చెన్న ంగిరామా! 
జాలాది పాపా 


99 
చెన్న. ంగిరామోొ 
33 


సిని 


కీ జెల్తుందో డెల్తుందీ మరదీ దేశ మెల్లిపోతున్నా వా 1 
నారాచముద్దుల వురద్‌ రంగ మెల్లిపోతున్నావా! |. 


1 వూడు = నూతిఅడుగు భాగానవ్రండేమన్ను. 


* ఇలాంటివి మూడు గయాలున్నాయి. 


476 


మి న్నే రు 


నారాచ ముద్దులమరదీ నాలేతమామిడి చిసరా |! 
నాసంపంగి మొగ్గా ! నాజూజి పువ్వులగుత్సీ 
యొుశళ్లేవోడివెలాావు రంగంలో దిగుతావు 
ఒకటోనెంబరు గల్లీ చల్‌ రెండో నెంబరుగల్లీ 
చలొ మూడో నెంబరుగల్లీ మూడో నెంబరుగల్లీ 
"ఇ ల్తేతే నువుమన్లీ రావు మరదీ 

"బేశముబాగుందా ఊర నాబాగుండా ! 

అనుచు అడిగివిలివించి అతిగానిన్నులాంగ దీసి 
ఉడుకునీళ్లు. తాగ బెట్టి వేసరొట్టచేతికిచ్చి 

అవతల శెల్లేటప్పూడు అర్థమంతఅద్దానం 
అందసందము పోవునోయి సీఅర్ధరూ పాయ్‌ డబ్బులకు 
ఆశ పడకురాజా ! చంక క(రలపాలవుతా నా 
వచ్చేవరకు (ప్రక్క-లోను మచ్చుగానుతన్నల్లురా 
వచ్చినదాకా చెప్పుకుంటాను 

నారాజా రంగ మెల్లిపోతున్నా వా 

నారాచముద్దుల మరదీ చేశ మెల్లిపోతున్నా వా 


పెళ్లాడినమారాజో 


నాంరాబ్రో __ నారాచనిమ్మలపండో ! 
ఓడెల్రిపోతున్న దీ నారాచో 
చెన్నపట్నం శేనులోన 
జాొట్లాపటా బేనుకొని 
తు లు 
జవితో గుసగుసబేమో 
చెప్పి పోయిన మా రాజో 
కాకినాడ ౦రాదుల్లోన 


|మ| 


HE 


| 


TA 


nh 


| 


(పణయ వాజ శయం 477 


కాటుక 5 శూ చూచి 

కన్నీళ్లు చేత్తోతుడిచి 

కాగలించిన మా రాజో గు 
భీమవరం పట్నంలోనా 

పెద్దలందరు మాడం 

సెడ్దాపండిరిలో నన్ను 

పెళ్ళాడిన మారాజో TE 
కంచాన చ ర్రైట్రుకొని 

తెల్ల వెన్నెలల్లోన 

క సిగాట్లు గొట్టుకుంటూ 

కలవరించిన మారాజో 

అందమైన నీముగాన 

చందురుక్లో సూత్తుంశు 

గుండెచల్లబడ తాదాని 

గునిశాడిన మారాజో Tu 


ఎమయ్యా । మాట్లాడవు ? 


((పతీ చరణం చివరను 1. సంసారయా లి వన్నెకాడా రీ కిన్నెరో 
అనేవి వదో ఒకటిపాడాలి) 
చుట్టూకొల్లారంటివో 
సున్నంపు మిద్దంటివో 
ది వారు లేరంటివో 
ది ద్లేవారొచ్చేరయ్యూ 


33 


478 


మిన్నే రు 


యేమయ్యా ! మాట్లాడను! 
ఒక వురూల వడ్లంటివో 
దంచేవారు శతేరంటివో 
దంచేవారొ చేరతా 
యేమయ్యా మాట్లాడవు ? 
ఒకవునాల చోళ్లంటివో 
విసిశేవారు తేరంటివో 
విసిరే వారొచ్చేర య్యూ 
యేమయ్యా ! మాట్లాడవు ? 
సపెకైలో నగలంటివో 
"పెక్తువారు తేరంటివో 
సెశ్టువారాచ్చేరయ్యాా 
యేమయ్యా మాట్లాడవు ? 
దక్జ్టాన్ని చీఠలంటివో 
కకువారు తేరంటివో 

కశ వారొచ్చేర య్య 
యేమయ్య్యా! “మాట్లాడను 2 
నమ్మించి ననుదెత్తివో 
నానెత్స్హిన చెయ్యిడితివో 
బోడినోడల్లో బెడితివో 
నానోడు నీకు తగులునో 
నాడబ్బు నాకివ్వు రా 
నావూరునేబో తాను 


CE 


33 


39 


33 


23 


339 


97 


ని 


నిని 
$9 
నిని 
39 
33 
9» 


93 


33 


29 


(పణయ జాజర 479 


జెల్లతింపే జారిపోతావు 


జ్ఞాన బావ సరసయ్య బావ 
చాతుగుడ్డూ లొండేనుబొవ 
బల్లమిాద "పెళ్తును బావ 
ఊదకూడు వంజేను 
ఉటిమిోాద "పెశును 

లు బె 
ఎండుగడ్డి ల్లకు చావ 
ఎండలంటా తిరగకు చావ 
పచ్చగడ్‌ "శలకుబావ 

Ce Mn 

పంచలంటా తిరగకుబూాన 
పాలకొండా పారేటిజెల్ల 
ఆ జెల్లతించును జారిపో తావు బావ 


బంగారు మామా 


చం(దగిరి చీరలంపరా 
మీళందగాడి బంగారుమూవమూ! ॥[చం॥ 
కాకినాడ 5 న్లాటపుకోక 
రాజముం(డీ రవ్యలజోడు 
సెద్దాపురం దుద్దులజత 
ఉప్పాడ జరీ రవిక 
కచ్చాలకుచ్చు గట్టి 
కూూకుం కే సీవాళ్లో 
కూకుంశు సీసందిట్లో 
కునుకు దిశే నాగాంతులో 
కూనిరాగాల్‌ పలుకు తాయి 
ఓరందగాడి బంగారుమూవమూ |! 


1 కునుకు = మాగన్ను నిద 


480 


మి న్నే ధు 
సిన్ని మువ్వ సిన్నోడు 

జేపనోళ్ళ కుర్రోడు 

పైళ్ల నామాలు 

యుల మోరి సిన్నోడు 
యండిబంగారాలు 

న చరా శి అబ్బాయి 

కొసూలూ కంకులు 

కాపోరి పిల్లోడు 


“జల వడాణాలు 
బె G 


నవ్వబో కురో 


నన్ను జూచిన వరబోకురో ! ఓ పాణనాథభా 


నన్ను జూచినవ్వబోకురో | 


నల్లనల్లని డాననని నన్నుజూచి నవ్యబోకు 
౧౧ ౧౧ 


నల్ల రేగడదున్ని చల్లి కే తెల్పజొన్నలు పండలేదా 
నామొగుడు సంత కెల్లె 
నాకుతోడు ఎవరులేరు 
కోడ్డికూసే యేళదా'కా 
తోడు రా రా వన్నె కాడా 
టమ నాటంకుజెల్ల ! 
చింతచెట్టు చిగురుచూడు 
చిన్న డాని య;ిగధాడుమూాడు 
అద్దంలో పిడవరాడు 
ఇద్దరికి జోడు చూడు 


సిన్నీ మువ్వ 


$9 


33 


99 


29 


39 


తని 


Il 


lel 


(పణయ వాజ జయం 481 


నరసాపురమునుంచి 

నలిషనేనాొస్సుం కే 

తాళ్ళ పా తెము కాడ 

తగిలింది జరము గలు! 
చంకలోన వళ్ళ కడవ 
నీడజూ-చి నిందగట్ర 


ఎవెజేవుంకు భయము 1161] 
ముదులబావా? 
ఓ 


“ముద్దులబావా ! ఓిముద్దుల"బా వా! 

నారాజూనా రాజ నూ రాడనవుంరబరితు 

నా అబ్బ రాలకుప్ప, నాఅఇబ్బావుపాలు 

నాఅపూడుకాచిశ్నేయి, నాఅప్పడాల (ర 

నాఅంటుమామిడిగున్నా నాజ టబాయకుంటా వా 
ముద్దుల బా వా {23 

“రమణిముద్దులగుమ్మూ! ఓరమణిముద్దుల ఎమ్మా 

నారాణినారాణ్‌ “రాల ముదల గుం మ్మా 

Fr) = నాఆవకాయజబతా 

నాలప్పుడాలవీటా నీయజ్బమోాదిఆజన 

నిన్ని డిసినిముసముంటానా ! ముద్డులగునమ్మూ 

రమణిము ద్దులగుమ్మా”? 

ఈ మయుననసం కుయొంత వరకో, మాటంకు మెంతనిరుకో 

వె నమేవి తెలియకుండ, వాసివ న్న చూడకుండ 

ఉన్న వూరనుం కును విన్న వారునవ్వు తారు 

61 


482 ము న్నే రు 


మన మేవూరుబపో బా మూ ముద్దుల బావా 
చిలకా గోరింక లాగా 
కరుసపి మురిసి ఉంచావు 


ముద్దుల చావా” 


మ లీరారా 1 
మెము. 
ఆవు సెద్దు బండ్‌క క్ల 
పరును పరువున పోయ్‌ వాడ 
జబండినితికి శశౌసనసలాడ రా 
చుదమెప్తి చిన్నా | 
బండినిలిపి చానలాడరా 1 
ఆకవనవము ఆఅదకీి వనము 
భధ దధణేయో్యాదు త Es 
నట్టునడువు జబండిబఐబాకళకోయిు 
ఊపదవాుథ్లి చిన్నా. ! 
జుండినితికి భూూనలాడణడ "రా! 
ఈద్ల గిరి జండిమోా దన 
రద్దు లెండ జో చేపా 
ఉదులాకు యెద్దులా చ్చే చే 
య యె 
వయ్య్యూూరి క్‌ల్రా 
నుదులాడవాదువోయిు న 
(ou) యి 


(పణయ వాజృయం 483 


చాట వార బండ్రమిాద 
చెక్క_గొభు మోాయక్కమగడు 
చెక్క_వచ్చి చెంపదగిలేను 
వయ్యారి ప్‌ల్లా 
యెక్క_.డబేని దుఃఖ మొచ్చేను 
శూటవనార బండిమోద 
వడ్డుదంచే వన్నె లాడి 
*నానబియ్యం నాకుపెటనా 
గు 
వయ్యారి పిల్లా 
నానబియ్యం నాకుపైెట నా 
లు 
క ల్లు యిప్పి సూసిసూసి 
(౧ 
తెల్ల మొగము యెసేవోడ 
వలగాని యేళఅడిగేవా 
పెదమత్తీ చిన్నా 
మలిరారా మలచిపెశును 
వో లు 


మనత్త కొడకా 


అతడు :- ఓబువేకుని కొండల నడుమూ 


రమ 


వొంశాగడ్డి కోసేడానా 
వొంఇగడి వాతలెగుడేము 
Gs మ్‌ Gs 
-కాంభింగీకిణీ కిణీ ధఛణకనీ 
య గిద్దలగిరి కొొండలనడుమాా 
యెద్దులకాచే ముద్దుల మరది 





2, నానబియ్యం (నానబాలు బియ్యం) కన్యక రజస్వల అయినపుడు బియ్యం 
నాన బోని బెల్లం కలిపి పంచిపెడతారు. 


4984 మిన్నేరు 


నన్ను సూసినవ్వ బోకోయా 
పహాదిటబుబేశా ! 
నన్ను సూసి నవ్వబోకొయి 


అతడు $- కట్టవిరాద నుం చెళ్లే రానా 
| కాలుకురచ చిన్న చానా 
కాసులిస్తా యెంటవస్తావా ! కా 


ఆమె ;- ముందటరక దున్నే వాడా 
ముద్దుల మేనత్య కొడు రా 
దీ 5 
నలదిప్పి నిల జెట్టరబ్బి ! 11 హా!! 
హారి ఓబుతేశా |! 
ర్‌ 
నుల దెప్పి నిలజెట్టరబ్బి || 


అహోబలేశు చే ఓబులేశు డశంటారు జూనపదులు, 
1 విశేపాంళాలు ;- కర్నూలు వుంజలంలో, నల్లమల పర్భత ముందున్న వైష్ణవ కేత్రం 
ఆహోబలము అసేపెంతో వున్నది.  ఈపర్వుతం పెనిఒకట్సి దిగువను ఒకటి శిఖరం 
మోదను ఒకటి పర్మత చనెత్తాల మాదకుఆు మొ త్రం తొమ్మిది నరసింవా స్వామి 
చేవాలయా లున్నాయి, వీటిని ""నవనరసీింహ బేవాయాలుి” అంటారు. ఇవి 
ఓరుగంటి ద్వితియ (ప్రతాపరుద్రుడు కటించాడట. కొండవీటిలెడ్డు కల్యాణమండ 
పొన్ని 64 స్థంభాలతొ కట్టంచారట. గోషదలమోద రామాయణం న 
చెక్క-బడనది. స ౦భం ఒకొక గాట్‌ ర అడుగుల పరిభుములు గా వ్రున్నాయి... 

ఈపనితి నాన్ని “ఫ్య్య్యూసన్‌ 7) ఆనువి దేశ పండితుడు _పళంసింవాడు. 
Ell 15:2 లో నోల్కాండ నవాబుయిన “ఇ(బహీంకుతుబ్‌ పాౌి"యునూ. 
ఆనంత పుర౦ నాయక్షలెన “హాండే”” చారునూ కలని ఈచెవాలయాలను దోచు 
కుని ఆయిదు సంవక్సే రాలు చాలించారు _ కొన్నాళ్లకు ోశెండవరంగ రాజు” ("పెను 
గొండఏలికు “హం డే?” వారి నోడించి 157రిలో తరిగి వళపరచుకున్నాడు. 

ఈ డేవాలయమునకు డ్డి రాజులూ, విజయనగరం రాజులూ అనేక దానాలు 
ఇచ్చినట్లుగా శాసనాలు ఉన్నాయి, 


(ప్రణయ వాజ్మయం 485 
*తడిక రాయబారం 


వరికూడు వాెర్చేను, వంకాయవండేను 

తినమనీ చెప్ప వే తడికా! తడికా! 
వగలాడి మాటలకు వశ్ళంతమండింది 
వద్దనీచెప్ప వే తడికా! తడ్డికా! 

పటు చీర తెచ్చెను జఉజ్పటిలో పెకును 

వ్‌ ౬ రు 

కట్టుకోమని చెప్పవే తడికా! తడికా! 
చీరకంచులు లేవు నారతొనగరుతేదు 
వదనీ చెప్ప వే తడి-కా! తడికా! 

on 


రమ్మని చెప్పవే తడికమ్మా: 


కొ[రబియ్యం తెచ్చాను 
నోంగసార తెచ్చాను 
వండమని చెప్పే తడికమ్మా 
కొలు బియ్యం తెస్పేని 
గోంగూర తెస్తేని 
వండవాని చెప్పవే! తడికమ్మా 
తాటిపండు తెచ్చాను 
బు(|ర గుంజు తెచ్చాను 
తినమని చెప్పవే తడికమ్మూ 
తాటిపండు తేస్పేని 
బు[రగుంజు 'తెస్పేని 
తిన ననిచెప్పవే ! తడిక్రమ్మా 


£౬ ఈరాయబారం మూడు విధాలంగావ్యాప్పిలో వున్నది. 


486 


మిన్నేరు 


నులక మంచం తెచ్చాను 

కంబళీ తెచ్చాను 

వెమ్యుమని చెప్పవే ! 
నులకమంచం తెసని 
కంబభీ 'తెస్పేని 
రమ్మని చెప్ప వే? 


రంగేలినిలయం రంగం 


నేరంగమెల్సీ ఫోతానే 
నేరంగ మెల్లి పోతానే 
నువ్వు రంగయుల్లిపో తావా? 
నువ్వు రంగ మెల్లీవోతావా ! 
రంగ మెల్లిపో తా నే 
"నేరంగంలో వుంటానే 
నువ్వు రంగంలో వుంకేను 
మరి నామా4ఉ యీటంట 
చేరంగంలో వుంశునూ 
నామనసంత నీమిోద 
నువ్వులేని ఒకరోజు 
చేను గడపలేనయ్య 
చేరం౫ మెల్తీ రంగ న 
రవ్వలు కొనిపంపు తా నె 
నీరవ్యలు నాకొద్దు 
కీతో శువుంటాను 


తడికమ్మా 


తడిక మూ 


చిన్న దానా 
99 


చిన్న నాడా 


(ప్రణయ కోల కల 


రంగమంశ రంకుజే 

రంగేలీ నిలయమే 
రంకూల రంగంలో 
నువ్వేలా గుంటావు 


రంగం నబురు 


నేరంగ మెల్లీవో తా నే 
నేను 1సబు రెల్లి పోతానే 
సీవ్రు సః ఇల్లిపో లేను 
నీయబ్బ నాకు తోజెవరు 
శే రంగ మెల్లిపో లేను 
నీకు వీరరవిక లంపుతానె 
నసీరలు సారెలుగట్లి 
చే చేరితోను కులుకుతా ను 
పదిరాళ్లు తెసాను 
మనమిద్దరము రులుకు వాము 
నన్ని డిసి పోకోయి 
మనకిద్షరికి జోడోయి 


మంచె దిగను 


ముంచి దిగ వే పాంచాలచిలకా ! మంచెదిగ వే 
మంచె దిగవే ఓ పంచవన్నెల చిలకా! 
పంచినతేీల యొత్త్సి వాలుసూపులు సూసి 


487 


చిన్న చానా 
> 


చిన్న వాడా 


3) 


మం 


Dw = జొన్న చేలో పిట్టలను వాలనీ యకుం హా కొ శే వారికి బెతు-గా 


వేసే “ఆరపి" 


488 ఖం న్న ఠు 


నేచాసు కుురాడ సెవులపోగుల వాడ 
మాబావ కన్నవిన్న మరియాద దక్కు_నా 
మంచెదిగనూ నేను కం చెచాటి రాను 


అల్లాము జెల్లాము తెల్లకొంగున కడుదు 
తెల్లకొంగున కట్టి "తెల్ల గే .సరికిపోదు 


అల్లా ము బెల్లాము వల్లాదు నామనసు 
అన్న దమ్ములు నూక్తె ఆచోరు నిల వారు 
ముంచెదిగనూ చేను మంచి మురుగుల వాడ 


పూలరె కాదానా వాలునూపుల దానా 
కాలులో ముల్లుదిగను కాసింత మలుదీయవే 


కాలితో ముల్లుదిగి తే కరిమంగలికలడు 
తాలికట్టినోడు తౌ యెత్తు కట్టాను 
మంచె దిగనూ నేను పొంచున్న చిన్నోడ 


రాజడిగి తేమందును 


శ్రీ = -వేతిగాజాలు పోయెను చినవాడ 

రాజడిగి తేముందునూ ? 
ఫువ -- సెనగపూోకలనుమో!। చినదాన 

చెయిజారిపో మెననుమోా. 
శ్రీ: - కాలిమక్టైలు పోయెను చినవాడ 

రాజడిగి తేమందునూ! 
పు? - మనగడప పెద్దదనుమో! చినదాన 

గడప తిగిలిపోయెననుమో. 


lol! 


రుం! 


| సే! 


(పణయ వాజ్మయం 489 


శ్రీ! - ఒశళ్లైల్ల రక్కు లయ్యెను! చినవాడ 
రాజడిగి తే మంసునూ ! 


పు; = మన యిల్లుచీకటనుబూ! చినజాన 
మన పిల్లిరక్కు అనుమా |! 
యీ 2 నొష్టబొట్టు పోయెను! చినవాడ 


రాజడిగి కే మందునూ ) 
వు: -- చిరుచెమట తలెక్కె_ననుమో! చినదాన 

చెమటకు కరిగననుమోా! 
ఊఊ ఏ - ముక్కు-నత్తు పోయెను! చినవాడ 

రాజడిగి తేమందునూ ? 
పు: - ముత్యాల చెరువులోన! చినదాన 

మునిగితే పోయె ననుమో! 


సిరిగల నీ మోమునూళత్తే 


పు. - రదూపాయికావాలా! రా పాయిచిల్లర “కావాలొ పిల్లా 
త్రీ * - భాపుశేక సల్హగుంకు రూపాయెందుకు 
రూ పాయిసిల ఇందుకు నాన లజీలకరిముగ 
మ్‌ మెట్‌. య 
పు ఏ - పావలాకావాలా పావలాడబ్బులు కావాలా | విల్లా! 
త్తే = పాదాలుసల్లగుంజు పొావళిందుకు 
పావల డబ్బులెందుకు నానల జీలకది మొగం 
“మట్‌. a) 
పు ఏ - చీరలు కావాలా, సిల్కు-, సారీలుకావాలా ! విల్లా! 
హ్రీ ఫా సిరిగల సీవోముసూత్తె కీరఆందుకోయిెబౌవ 


సారీతెందుకోయిబావ నల్లజీలకరి మొగ్గ 
పురు ౩ - వస్తావటోలె పిల్ల వస్తావంళే నిన్ను 
వరఠంగలు తీసుకపోతా వసావంచు 
భా అవాలి 
62 


490 మెం న్నే ఈర 
సోకిభ్లపోతా వుంటే 


వరంగల్లు తీనుకపో తో వస్తాను గాన్‌ మన 
జఉారిఖర్పు దక్విఖర్సు పెప్తావటోయి 
జఊడారిఖర్వ్రూ దవ్సీఖన్ప్పు తసానముగాస్‌ ఆడు యు 
జాటకుండ యింట నిల్స్ని వుంటావం కు, 
అడుసు చాటకులడ యింటు వ్రుంటానుగాన్‌ 
వూట పోటీ రాకుండ నూనుకుంటు వా 
రు, -- పోటీరాకుండ నూనుకుంటానుగానీ 

వోకిళు పో తాన్రుం కే కరాకలెజూనుం 


t 


ధ్ర 
ల 
Kt 
| 


(foo 
| 


ర్త 


నంతంటీ నంతోనం 


వు2- వవూరు యమొిేశం కిల్లాదీడె 

శ్రా కొవ్వూరు కె_త్తపట్న ముంయ్యాపూది 
ప్రవ  పనియైన "సెయ్యుగల నా వెల్తాను వుగి 
ఊఊ:ః- పనిఅం కు బద్దకముదయ్య్యూ నాకం 

ప్రవ కరూాడొొండిపెట్టగల వా విల్లానువ్రు 
ఊ:- వంటంకే వళ్లుమంటుయ్యానా 


an థాన్య మైన దంపగ ల వాపిట్తా.నువ్చు 
వా గాటుగా దసొా స్తద డనర్య్యానా కు 
ఈ ఈ గ ౨ ౭ 
హు కుయ్య మైన యేరా ల వావిభల్తానువుంు 
వపా బియ్య మేరి తే క టు ముం*ంయ్య్ట నాకు 
గా జ 


హలీ 


(యా 
పువ- దూూాదియిడ దెయ్య ౫ ల జావిల్లా నువ్వ 
వా దతాదం కు సుబ్బు సవ..౮రూ నాకు 


- జేతోకలుపు తీయగల వావిబ్తానువ్లుం 


గ్ర 


* ఇదేరితిలో జరగ నం'బాజాలు బాలా శ్ర న్నాయి. 


కచంయప నొజఎయం 491 
క్ర వ 


త్రీ క్‌ లుపుతీ లే కాళ్లులాగు త వయ్యానాకు 
పు వీడకలై న చర వగల వాపిఖ్లానువ్వు 
పు. సంత కెల్లి రాగల వాపిల్లానువ్రుఏ 


వళ 


త్‌ అ అల క వయ. అద 
(ఆ సంతం కే Ter సరు ఎలా రాలా 


నోటివట్టపు కూతలు 
జహా సీముద్దుపలుకులు ౨ంంటూన్స౨ కే 
ముచ్చటనవుతున్న వే వైల్లానాకు 
శ్రా నాముద్దు పలుకులు న్‌ ఇందుకు 
నావూసునాజో లెదు కయ్యానీకు 
పు; నువ్వుతా 'డీగిన పట్టు రెక్యాంళు 
మంచిదిస్తే కావాలావిల్లానికు 
చ నాపట్లురెక వూసెందుకు 
నన్నల్లా తేరి సూడ్డ మెందుక య్యానికు 
పువ- ఆమెల్లోదండ కంశుమంచిదండ 
యితానుకావాలంకు వీల్లానికు 
త్రీ దండజో లెందుకు, కె దండవూసెందుకు 
నోరుమూసుకుండ లేవంటయ్యానువ్వు 
పుః- _రికమొోదరామచిలుక రంగురంగులూ 
ఇరాపుచున్న వేం కే విల్లాణకు 
శ్రీ 1నోటివట్టపుకూతలు కూసాప్రు 
మోటునూనిసి వేటి అయ్యానువ్వు 


ఇన్తాకననా నాననా పోరా నాట రో గానారాల నా కాభనా నాననా కానాల యయనా లోపాలకు 
1 నోటివటపుకూతలు =లోటుకల్సిన మాటలు, 
ఖు ణి 


492 మం న్నే తరు 


నన్నింటి దా న్ని సెయ్యి 


"బాలయ్య: నిలేడి కన్నులోఆ చం(డీ 
ప్‌ లేత నవ్రులో లె si 
ఆ తీగసాగసు లోలా i 
ఆ పళ్ళగుత్తులో లె 5 
ఆ నడక అంచాలో లె క 
పీనడుము సన్న మోలె >» 
సీ రంగు పింగుల- సూస్తే ణే 
రంభ లాగున్నాను 29 
రంగమెడదామోా లే 

చం(దిః-- నే కాలసిన్న దాన్ని బాలయ్య 


నన్ను "కంకులు పెటకు 

లు 
నా కమ్మి ఇచాబులు తేరు 
నన్ను ఆర్టు బెట్టకు 
నామేనత, సాకుతూంది 
ఈ యిరుగు పొరుగు నూ త్తే 

ఏవ మనూకుంటారో 

నామెంట రాకూరోరి 


$9 
99 
37 
3? 


53 


93 

బాలయ్య: క మ్మూరి బావికాడ చం(డ్రీ 
నువ్వు కడవ నెక్కి నెట్టి 
సందు నొందులు దాటి 

నువ్వు సిందులు దొక్క_౫ 


౫౨ 
వి 


న్‌ా 
1. కంకులు ఇ ఇబ్బందులు 


చంది : 


(పణయ వాజు శయం 


సీ కొప్పు తిప్పులు సూచి 
నాకోరిక లూరేయి 
నీకాళ్ళ కోడి మాలోలె 
గణగణా మోగాయి 
గిలుకు మృక్టైలతోటి 
నువ్వు గిర్రునా తిరిగేవు 
సుక్కొ_లో నిలబెడితే 
సుక్కు లాగున్నా వు 
చుక్క_ల్నరె కిసానోలె 
నీమీద మనసుపడింది 
నువ్వు మాయదారి వోలె 
మత్తుమందు జల్లా వె 
నావుత_ మాటలు గావె 
నా కెశెతి పోతుందే 

పీ గుంజెంత బండ చే 

స్‌ మన సన్న సేసుకో 
నా నేతిలో సెయ్యేసి 
నాసందిట్లో క త్తేను 
నాసంక లెగ-కేత్తాను 


బతిమి లాడతున్నా వు 
నామతి తిరిగిపోయింది 
న న్నింటి దాన్ని సెయ్యి 
ని న్నంటి పెట్టు కుంటాను 


498 


చంది 
33} 

93 

33 

93 

93 


33 


339 
33 
23 
33 
93 
3 


9 


సన్న జాజుల సిన్ని 


బావ ఫా సిన్నీ ఓసిస్నీ ఒనన్న జాజులసిన్నీ 
పొన్న పూలసిన్న్‌ నేనందమైన వోడ్నీ 
నన్నే లుకోవెసిసీ. న్న ఉలి వ్రండలేఏ | 
మరదలు ;-బానవా ఓటబావా బంగారు ముద్దు లభావా 
ఎన్నటికి నిన్నే నేనేలుకొంటా నోయా 
చే వున్న దాన్ని గాను నావుసురుపోసుకోకు | 
బావ :- సిన్నీ నాసిన్నీ నేసిన్నివోత్తగానె 
సిన్న జమోా లున్న వోడ్ని నిన్ను పువ్వుల ల్లో పూజిస్తా 
మిాఅన్న_ లతో సెప్పి నన్నేలుకోశె సిన్నీ 
మరదలు :- నీకన్న ఎవరునాకు మాయన్న లతో సెప్పి 
అందాలబావ నన్ను ఏఅడ్డు సెప్పకుండ 
నన్నింటిదాన్ని సెయ్యి నన్నొడ్ల్డునెయ్యి బావ 


గంగితో 


నంగినాపయి మనసొప్పకుంశును 

నడిబావిలో పడి సస్తాననిఇెప్పూ గంగితో 

మా పొస్తానని చెప్తూ గంగితో ixol 
చెవులకు కమ్మలు కాళ్ళకు అం దెలు 

తెస్తానని ఇప్పు గంగివో 

మావొసానని చెప్తూ *ంగితో గం! 
బాణాల చీరలు బొమ్మంచు రవికెలు 

తెస్తానని ఇప్పు గంగతో 

మా పొస్తానని ఇప్పు గంగితో [గం 


(పయ వాజ్మయం 495 


ఇెంకటు?,రి బంగ” రుసౌమ్మ్యులు 

'అల్సిందిలేరా ఏమి శేవడ్డులేరా రెం! 
కట్లుకోను కేక కో రా 

తల్పిందిలేరా యే "తేవద్దు లేరా 
చిళ్తుటి మ gr en 


రాల కరార బెల ం తేరా 
M౧ లా 


CFE 


తన్‌ 


'తెల్పిందివేరా ఊువిోా తేవద్దు లేరా 
చ్‌ 3 


సిగ్తులేకుండ 
ఊోడులకాలాన ఒదసన్న వెంంగసడు 
ళు 
కోతల కాలాన కోరిరమ్మున్న ॥ 
వమిరా ఓాఛావ ! వమిరానువ్రు 
ఆలి కన్నం సెట్టి వూర కంప కారమా! 
సెచైకి సెళ్చాడగాని 
కరా డెట్టడం నా కులానతేకు 
అల్లాగ సెబితేను బోడినోడల్లో 
విల్లల్ని కంటావ సిగ్గులేకుండ 
పిల్లలం కే భాగ్యం 
-మొుగుడం కే దుఃఖం 
మొనగాడ వయ్యావ 
ఊమూమాటం తేక 
వాద్దున్నై సో-ఆాను 
తు 
వకావితిెకిి వత్తాను 
సఏీ-బ్రాక పోకల కేమి 
అడ్డు వచ్చాను 


496 


మం; 


న్న 
Oo 
న 


మి న్నే రు 


మమకారం 


లాలూద రా(జ బల్ల కాజామరిదీ 

రంగులకుండె త్తెళ్ళినాజేమర దీ లా! 
సింఈొ జెయ్యకు నాసిన్ని వదినే 

చీరెల్‌ జోడాల్‌ నీకు తెస్తాన్నమ్మిి 1లా॥ 
రద్ద్‌సెయ్యకు నారాచేవదినే 

ర కల్‌ జోడాల్‌ నీకు తెస్తాన్లమ్మోా lలాl 
బదీసెయ్యాకు నాబంగారువది జే | 

బంగరుకడియాల్‌ నీకు తెస్తాన్ల మ్మా lలాI 


* వెంక య్య చం[ద మ్మ 


కీియందమూసూసి నీచందమూసనసూసి 

నేపొంగిపోయానురో యెంకయ్య! చేపాంగిపోయానురో ॥ ఇం॥ 
మిడిమిడియెండలో నడిసివస్తుంటావు 

జోడుకుట్ట కెచ్చినానేచందమ్ము! ఆకుచెప్తూలుకుట్టినానే ॥చం॥ 
తెలిసంద మామతో తేన తెరలున్నాయి 

తెచ్చి పెడుదువుగాని రారో! యెంకయ్య | ౨|| 
పండు యొన్నెల్లోన పక్కే-సిపకుకుంకు 

మళ్లెపొన్నుగమూరిపోనా చే చందమ! 

పూల సెజ్జగ మారిపోనాం బే చం(దమ్మ! 

నువ్వుసెప్పిన చెల్లా నిజ మానిన మేను 

నవ్వులాటకు కాదురో "రంకయ్య న 
శిరసుతొడమిో బెట్టి! సిరినవ్వునవ్వి తే 

సింతలన్నీ మాయమైనాయీ చందమ్ము! 
వంతలన్న్‌మాయమైనా"యే చందమ్మ! 


చంధ- 


చం।= 


(పణయ నాజ యం 


ఒక్క-కై గిలిల్లోన యీకమపో తేను 
యు_న చుక్క-లునప్యనాయో రెంకన్న 
కిందచుక్క_లు రాలినాయోా రెంకన్న, 
రాబోయేనవమికి రాములోర్ని సూడ 
బచా(దికిపోద మే చం(దవ్ను 
గోదడారితీరాన కోటీలింగాలుండేె 
కోట్టింగ సామికి కొబ్బర్లుకొట్టాలి 
మూూటముల్లుకక రో "రంకయ్య 


ఏడుకొండల రేను యొంకకుసరసామి 
కడకుబోయి ముక్కు_లిడుకొనివడ్డాము 
మిోాతల్రితో సెప్పి రాయే చందమ 
ఇద్దరమూకలసి యేకముగవుం టేను 
వడులో కాలు మన కాడ నేవుంటాయి 
ఎక్కడికీ యెల్లూద్రురో కౌంకన్న 


యెండికొండల్రాగ। పండుయెొ న్నెల్లో 
మిలమిలా మెర నేటి చెరువు కెరటాల్లో 
కాళుకడిగీకొందమా, చంద్రమ్మ 
లా 

చెరువ్రుగట్టుమోద! సింత చెట్టున్నాాది 
సిగురాకుతింటాను! చిలుక లుకూకున్నాయి 
చిలుకల పాటలు యింజూ వూ రంకయ్య 
సిగిడిచి వమూాటాడుకొం చా 'మెంకయ్య 
మన(పేమలత పెరిగి వమునలనో"కటిగ సు క్హై 
మనకడమా తాయా మత కటుదిటాలు 

Ge ర తు 
63 


497 


3వురా |! 


[మా॥ 


I 


|| కా! 


[వ 


198 వి నేరు 


మనమందుచింతలేలా చంద్రమ్మ 


మనకిట్టిచింత లేలా చంద్రమ్ము! [వు 
చం;- మనకి పెళ్ళయి తేను! కనికదుర్లకుపళ్లు 
యిచ్చి తీరాలి రో రెంక య్య! igi 


"వంఫ- నిన్ను పెళ్లాడితే నిలవనియ్యరు నన్ను 

కులముతక్కు-వాని కొట్టవస్తుంటారు 

ఏడశల్లి నగాని యీోానుతోసూస్తారు 

ఎందుకొచ్చిన బతుకే చం[దమ శి 

యింక చేబతక లేనే చం(దమ్ము igh 
చం:- పెల్లి కాలేదా ని సెద్దలుమా బాబుని 

యులియీత్తామన్నారో శెంకయ్య 

ఎగ్నిడెగిరిపడ్డారు రా 

యింతే అప్పరతిట్ల నేను తెచ్చానని 

ఎగిఎగిరిప డ్లా రురో రెంకయ్య 

యవిసెప్పాగలనురా! 1ఏ॥ 
'వెంప- ఇద్దరమూకలసి యేకంగ వుంశును 

వడులోకాలు మన కాడ నేవుంటాయి 

ఎక్క-డికియెళ్ళ వ బై చం(దమ్మ 

ఇక్కడే వుండిపోదా మే 
చం:- నిన్నుయిడువలేను! నిన్ను కూడా లేను 

తిప్పలుపడ లేనురో “రెంకయ్య 

తిట్లు కాయ బేనురో "రెంకయ్య ॥తి॥ 
చం:- గోచారికిపోయి గోయందునకు (మొక్కి. 

కడ తేరి పోతాను రో"రెంకయ్య 

కడసారి చూవిబేరో రెంకయ్య ist 


(పణయ వాజ యం 499 


వెం:- నువ్వు చచ్చిపోతే నేను బతికుంటాన 
నేను కూడవస చే చంద్రమ్మ 
పీతోడ చే నుంటానే 
సాకగలోకంలోను సల్లనీ సోటులో 
సరసము లాడుడా మే చంద్రమ్మ 
చందమామను సూత్రమే 


4 స్తీ వురుషవియోగాలు 


చండ మామ -రంగథఛామ 


వలచినాడమ్మయ్య వలచినాడక్క-య్య చందమామ [వక్ష 
వలచినతరువాత వీలచిన వలుకడు రంగధావు $వ! 
ముఖమెలి చూడడు. ముచ్చటలాడడు చందమామె | వ॥ 
కోరిన మగవాడు. కొంగునుంశువాలు రంగభావు వ 
(పక్క-నుంటానంశు పారిపో తాడు చందమామ 1వ 
పరుగు పరుగున వెళ్తే, ఫరవాలేదంటాడు రంగథామ lil 
అందగాడె గాని, పంబెంబుబేదాయు చందమామ వ! 
తొందరపడబోకు తాళ్ళు తాళంటాడు రంగభావు వ 
తెల్ల వారిందని, చెల్లిపోతుంటాడు చందమామ ॥వ॥ 
కల్లగాదీమాట, నబ్లనయ్యుత' జెప్పు రంగభావము వక 
ఈలాటి కాపురము, యెన్నా ళ్లుచేతును చందమామ lవ॥ 


జనమా నా జనానాం జాయ. 


* వెంకయ్య చం(దమ్మ పాట - చేశళంనలుమాలలా వ్యాప్తిలో న్రన్నది, 
ఇది సుమారు అరువది చరణాలుగా పాచశోబకుతూవ్రన్న గి. వీటిలో కొన్ని చరణాలు 
బండుబూతులు గాను, కొన్ని అవాచ్యంగాను వున్నాయి. ఆలా6టివాటిని తొలగించి 
నాశక ననునరిరచి మంచిపిగా వున్న వాటిసే యిందు పొందు పరిచాను, 


మిన్నేరు 


అడవికాచిన వన్నె లెవరికిమేలాయె రంగ థధావు | వ॥ 

కూడుగుడ్డవుంశు, కోరికతీరున చందమామ వ! 

పండువంటిమగడు? (పక్క-నుంకుచాలు రంగభావు 1వ 
కో డెవయసు 


మిద్రెమోద మిధ్రైగట్టి మిధైకురంగూలు వేయా 
మిక్రేమిద యెవరులే య్య మిగ్జెచిన్న బోయినా ద య్య 
లు టు 


కల్యాణ రాయా మిభైచిన్న బోయినాద యో He 
దంచిదంచి నిన్నే చూతు దంచ లేకనిన్నేచూతూ 

దండివయసు నిలుపలేన య్యా క || 
కల్యాణరాయా! ధరనివయను నిలుప లేనయ్యా ig 


నారిగిశారిగీ నిన్నేవరాతూ వెరగలేక నిన్నే యూతూ 
చేజివయను నిలుపలేన య్యూ! 

కల్యాణరాయా! :వేజవయసు నిలపలేనయ్యో lB 
పట్టిపట్టీ నిన్నేచూతూ పట్టలేక నిన్నేచూతూ 

పతికొనలు యెక్కి. చరాత య్య! 

కల్యాణరాయా! పత్సికొనలుయెక్కి. చూత య్యా క || 
కోరి కోరినిన్నే చూతూ కూడ లేకనిన్నే చూతూ 

కావు రెకొొయ్యాా లక్కి చూతూ 

కోడెవయనూ నిలుపలేనయ్యా 

కల్యాణ రాయా ! కోడెవయసూనిలుప వేనయ్యూ 2. 


వన్నెవన్నెలవారల౦ వు 
కీ రందకాడ బంగారుమామ 
చందగిరి చీరలంపరా! Hl 


(ప్రణయ అలం 


చంటదగిరి చీరలంపు కాకినాడ గాజులంపు 
రాజమండి ంరెకలంపరా 

నీకునాకు దారమా యు సీలికొండలడ్ల మాయె 
కొండ అక్కి గాథై మేసించోయి 

నిమ్మ చెట్టుకు నిచ్చెనేసి నిమ్ముపళ్లు కొాయ్యబో తే 
నిమ్మిముబ్లు రొము + నామె నోయి 

నాకు నీకు దూరమా యు నల్హకొండ లడ్డవూయె 
సన్న గున్న సాలునంటి రా 

నందిథయూాల సందుల్లోన థర్శ్మలూరు ఉజారుళ్లోన 
కాలుజారి తే కోదలనివ్యకురా 

దచ్చినాన గాలితోశచే వచ్చానల్లమబ్బుతోను 
వన్నె వన్నెల వార్త లంపుమురా 


చెదిరిన చిత్తము 


అప్ప వనాతనామన మారోరి బెరనా 

మారోరి బెరన రాగో 5 జెరనా 

ఇంటిముందు యీతరుప్ప | యింటి యెకుకగచ్చతుప్ప 
ఒంటిగాను రాబోకు ఐవమూలజిక్కి. పోదువు రా 

సవతి తల్లి పెట్టుపోత, సగలు కేయిక తికోత 
గుమ్మమైనాడాటనీర్కు గుసగుసలు ఆడనీరు 
"రాతిచండుజూములకు "రాయి చెట్టుకిందనుండు 
ఇంటో వోరుసూడకుండ, ఎట్టో నిన్ను కలిసెదరా 
వచ్చీపోయేజారిలోను, పిచ్చికుక్క లున్నారా 
మచ్చుజలిపోయెదరు, మాయలోపడబోకుము రా 
నికునాచోడుగాన, నిమ్మూపూల తెప్పమోాడ 


వ్‌ ౮1 


eo 


IV 


Hh 


FT 


[| 


hoy 


|) 


esl 


ఆ|| 


[6౨|| 





502 మ్‌ న్న రు 


'తేలిపోవమననుపునై, “తెల్లవారు కుప్పుడు రా tet 
ఎప్పుడిల్లు యిడిచెదనో, ఎపుడు నిన్నుసూ చెదనో 
చిత మంతా - వెదిరిపోయె, క త్తికోతలాగనుండి iol 


ఆనుపతిపాలైె తే 
విరిసిరిము వ్యా 
జోడు కొయ్యల వోడమిోాద సిరిసిరిమువ్వా 
జో డగ్గిప్మెక్టులంవినా నే 09 
అవి అందినా యో అంద లేదో 53 
నాకుతిరిగి జాబు లంపలేచే 39 
మూాడుకొ"య్యల వోడమిోాద 39 
నీకు ముక్కు. పుడక లంకినానే 03 
అవి అందినా యో అంద లేదో 09 
నాకు తిరిగి జాబు లంవటబేచే 3) 
నాలుగుకొయ్యల వోడమిాద 3 
సిక్సు నానుకోళ్ళంకపినాచే 3) 
అవిలందిన "యూ అందవేదో 53 
నాకు తిరిగిజాబు రాలేదే >» 
అం భాజాలు డబ్బులకు >9 
ను వ్యాసపడ కన్నాను ౮3 
ఆనుష(తి పాలై తే 53 
నిన్ను ఆదుకొొనరన్నా వు 00 
కసరికసరి కొడి లేను 5» 
చే సరసమను కొన్నా చే 3» 


ఇ సీరినీరి మువ్వ పదాల. చాలావున్నాయి 


(పణాయ CRE యం 


కంటికి కాటుక బెడితే 

నువ్వు, కన్నె వనుకొన్నా వే 
మైటపావడ గడిలే 

నువ్వు, పడుచు ననుకొన్నా నే 
పనుపుు రానుకుం కును 

నువ్వు; బాల వనుకొన్నా నే 
తళుకు జూవిస్పేను 

న్‌ వలపు లనుకున్నా నే 


తిరుగు జాబులు 


సిరిసిరి మువ్వా { 
జోడుగాట్లా లోడమోాచదా 
జో డుంగరా లంపానే 
జోడుగొట్టా తోడమోాడాొ 
జోడుసవణ లంపానే 
అందినాయొ అందబేదో 
తీగజాబు లంపవే 

క వరుజాబు లంపే 
జోడుకొయ్య తోడ మోా దా 
జోడుబొమ్మ లంపానే 
జోడుకాయ్య లోడమిోాద 
జోడుెపక్టై లంవానే 
జోడుకొయ్య లోడమిోాద 


53 


53 


99 


57 


504 


మిన్నేరు 


జోడునవరా లంపానే 1) 

అందినాయొ అందలేదో 97 

నాకు తిరిగి జాబులం పా వే 99 
చెంతకు రమ్మింక 

న న్ని డీసి రంగ మెల్లి నావు సిరిసిరిమువ్వ 


సీవిరాదమన సుండిపోయె ప 
సామ్ము లెన్నో ఆత్తానసి న్‌ 
నువ్వు, కోత అన్నో కోసావు 09 
ఏమిోద బెమచేత వ 
నాక, పనిమోద దిష్టి లేదు క 
తిండిమోద మనను లేదు క 
విచ్చ్చెత్తి పోతుంది" గ 
తుద కేమి బెతానో ప 
తెలియవతేక వున్నాను న్‌ 
కూడులేక కూలిలేక ఫ్‌ 
మాడిపో తున్నాను స 
ఓడి కేవ్రు కూడ లేక 3 
ఈడబడి వున్నా ను a 
వమోతోచ కుండ స 
ఈడ తిరుగుతున్నాను is 
ముందునీవ్ర సెప్పి నట్ర ల్‌ 
పొండదడయిన మాటలన్నీ న్‌ 
మంద బుద్ది యిన నెళటి న 
అందుకిట్టు లయ్య్యాను 3 


(కుల యు వాజ్మయం 


నన్నా దరింపరా వే 
సీవొచ్చి నన్నుజూళల్తేని 
నీముద్దు నాకి తేని 
దయనిండా సూజి తేని 

ఎం తెనా పని నేత్తా 

ఎం తేనా తె-తాను 
ఏదైనా కొనిపెడతా 

స్‌ వేనాటి కాత్తావో 

ఆ మాటు. రాయిం-చునాకఏ 
నాయందు మననుం-చు నువ్వు 
నన్నెంతొ దయసూడుసీవు 
నేను కూలి సేత్తానని 
ఒప్పందం పుచ్చుకొని 

సీకు డబ్బంపినాను 
ఈమూాటు రాకుం కు 

న న్నింక నువుగసూడ లేవు 
నామాట నమూనూూమిరా 
యెంటచే రావయ్య 
ఈబాద పడలేక 

ఇం జేర బతిమాలు తున్నా. 
బయ దెల్లి రమ్మింక 

నీరాక నూత్తూను 

చే “రేవులో నిలుచుంటా 
చీకాకు పడకుండ 

పరాకు పడకుండ 

64 


ea 


505 


ఎమ 
రిసిరిమువ్య 


39 
33 
53 
29 
వ్ర 
97 

53 

53 
353 
వావ్‌ - 
2౫ 
33 
33 
క 
353 
93 
33 
5) 
33 
3 
9? 
53 


విని 


ఫ్‌ [6 ము 


శ్ఞో ళా శ్రీల రావయ్య 
భలుమారు దీవించి 
శాయిస్తి వు_త్తరము 
ఇంతే సంగతులు 
ఇంతకు గవిర్సంక 


సి 


వ్‌ రి 


$3 


ఒంటి నేనుండలేరో ? 
ఒంటి నేనుండ లేనో చందవమూావూా 


ఒక్క-దాన్నీ కోనలో 


వనూరు యీతాలు ఇన్నూ రుకొలవలు 
ఎంత చక్క-నిదయ్య యరా పూలవనము 
మంచినీశాచావి మనపెరట నుంచుకొని 
ఉప్పునీళ్లకుబోవ ఉపకారమేమో 
మల్లిపూలాతోట మనపెరట పెట్టుకొని 
చీకిపూలకు బోవ సింగార మేమో 
దవనమేసినరాజు కావలుండకపోయెొ 
ఎనలేని దవనము శ యీటిపాలా యు! 


* నిన్ను నేనుమరువ జాలను 


లీ వాలుకన్నుల మువ్యయెంకటనాపిం 
నిన్ను నే నిడువజూలనురా 
ఇంటిముంగల యినుపరోలు 


శీతిలో సేమంతిరోకలి 


దంచిదంచి నీవంక నూచితే 
దరణిమిోా దాకాలు నిలువదు యొంక్టట సావి 
నిన్ను నే మరువజాలనురా 


| ౬ఒం॥ 


వి 


23 


99 


న్‌్‌ 


TE 


99 


* ఇదే రీతిలో “వాలుగన్నుల పోలీసుశా కటు స్వామి)? అనే పొటు. సీని 


మూలోళిక్కి_.0౦ది, బీనికేది అనుసరణో 


ప్రణయ వాజ్మయం 507 


ఉంకు వూళ్లోవుండూ 

పోతే వారుగా రెల్లు 

సుట్టు పట్ల వవరూలనువ్వున్నా 

సూడక నామనసుండదు యొంకట సామి 
నిన్ను నే మరువజాలనురా ib 

ఎ రౌసెరువు వాలుగుముక్క-లు 

గోలకొండ  గుల్లసింత పండు 

ఆవాలు దనియాలు యేసివండి తే 

ఆవాసనకి సుట్టుతిరిగే యెంకటసామి 
నిన్ను నే వమరునజూలనురా 

ఓ అందకాడ నాకోడెకాడ 

సందకాడ గోడదూకి 

తొంగిసూ స్తే గడవీణాయె 

వంగి వంగి నడిచిన యెంకటసామి 
నిన్ను నే మరువజాలనురా 


9» 


$3 
ఇదూడంే దుఃఖంవచ్చె 


దవాడమ్మదూడదూడా! దూడంకుదుఃఖంవచ్చె 

వాడం తావాడిపోయె! కూడే నతినిపో వే దనూడమ్మా!' l|దవా॥ 
బూ రెలువండినాను! బుట్టలో పెట్టి ఛాను 

బూర నతినిపోచె! దూడమ్ముదూడ దూడా! 39 
గా రెలువండినాను | గంపలో పెట్టి నాను 

గారె నతినిపోవె | దూడమ్ముదూడదూడా ! స్ట్‌ 


* దూడమ్ము పాటింకొకటి వున్నది 


క్‌08 ము న్న ఆపు 


గుగ్గీలువార్చినాను | గుమ్ముంలో పట్టనాను 

గుగ్గిలుతినిపోవె | దూడమ దూడదూడా | (|దవా || 
మంచినీళ్ల బాయి కాడ | మంచిమంచిగంతు తేసి 

మంద మోరమలగుకో వె.! దూడమ్భుదూడదూడా! : 
వరిచేలలోకిపో బు |! వచ్చేపోయేవారిమోద 

వ న్నెదూపులై నదూడు | దూడమ్ముదూడదూడా ! ss 
ఎన్నెన్నో దూడలున్నా! ఎన్నెన్నో వాడలున్నా 

నావాడ దూూడనీవే | దూడమ్మాదూడదూడా స్‌ 


[గతస్మ తులను వివరించడం 


వ! ఎటుల మరతునె రంగని యేమని విలుతుచే fod 
i పట్టు వ్యన్ర్రంబూాలు ధరియించే వానితో 
అంగాన చదరంగ వూడిలీ నోయమ్మ 
అంగాన చదరంగ మాడినచోటాను 
ఆణి ముత్యపు సరులు వోడితి నోయమ్మ lod 


ఆతితాంకని- 
_——_—— 


2 శింపూటి వుంగరము ధరియించే వానితో 
సొంపూగ చదరంగ మాడితీ నోయమ్మ 
సొంపూగ చదరంగ మాడిన -చోటాను 
సాంమె న కమ్మలు వోడితినోయవు 2 lod 


శ కస్తూరి తిలకాము దిద్దిన వానితో 
యింపూగ చదరంగ మాడితీనోయన్ను 
యింపూగ చదరంగ మాడిన చోటాను 
యింపైన కం కుళ్లు వోడీతినోయవు శి | 


(ప్రణయ వాజ్మయం 


మోహంపు రంగాని ముద్దుగవేజూచి 
మూరీలతో జూదవమూడీతినోయవు 3 
మూారీలతో జూదవూడిన -చోటాను 
సున కంకగాకా లోడితినోయమ్ము 


శ్రీరంగ నాథూాని ముద్దూ శేబిలిచి 

మల్లెపూలాొ జూద మాడితినోయమ్మ 
మల్తెపూలా జూదమాడిన చోటాను 
పచ్చాలపతే కాము వోడితినోయమ్ము 


ఇంపైన మోమున దామాము దిద్దైన 
వానితో చదరంగ మాడితి నోయమ్మ 
వానితో చదరంగ మాడిన -చోటాను 
విలువైన పోచీలు వోడితినోయవు 3 


కస్తూరి రంగాని చూచీన చోటాను 
కాసులాతో జూదమాడిన చోటాను 
కర్పూర దండాలు వోడితినోయమ్మ 


సీరిసూడు శ్రీరంగభాము డటంచును 
దరిజేరి నేజూదవమూాడీతినోయవు 3 
దరిజేరి చేజూదమాడిన చోటాను 
సర్వాభరణంజూలు వోడితినోయమ శ్ర 


వరదుడై న రంగనాథూని చేగూూడీ 
వరహాలతో జూదమాడితి నోయమ్మ 
వరహాల జూదమాడిన చోటాను 
వన్నరెన వకలతు సొమ్ము పోయేనమ్మ 


509 


lod 


Boil 


lod 


lod 


loi 


510 


10 


11 


12 


18 


14 


15 


మి న్నే రు 


(శ్రీరంగ పురమందు నేశశయ్య పె ని 
ఆదమరచి ని(ద్రపోయితి నోయమ్మ 
ఆదమరచి నిదపోయిన చోటాను 

ఆరుఐక్షుల సొమ్ము వోడితినోయమ్మ 


రూమెన వానితో రూఢిగా నేగాడి 
భూపాయిల జూదవూడితి నోయవు ఇ 
రూపాయిల జూద మాడిన -చోటాను 
రూకల వెయ్యేలు వోడితి నోయమ్మ 
పతిని జూడగోరి పట్టపగలె పోయి 
పండుటాకుల జూదమాడిన -చోటాను 
పరు వెన వై రాము చెచ్చితినోయమ శి 


అమ్మారొ కొమ్మారొ ఆ(బహ్మాబేవుని 
ఆడపుట్టు నన్ను పుట్టించ వొద్దాని 
యెన్నో విధంబుల వేడుకున్నా గాని 
(వ్రాసినా డా(బహ్మ దేవుడు ఓయమ్మ 


పన్నీరు గందాము డెచ్చితి నోయమ్మ 
తెచ్చి రంగని మేన బూసితి నోయమ్ము 
పూసి దగ్గిర జేరి పాదంబు లొత్తగ 

రంగాడు కోపాము విడువడె వోయమ్ము 


నాథుడై న రంగనాథూని నేజేరి 


నయమూాగ (మెొక్కుుచూ నిలచీతి నోయమ్మ 


భామారో రమ్మాని _వేమతో బలిచియు 
బరులు మోతంబూలు జెందించె నోయమ్ము 


oil 


loll 


loll 


lol 


lod 


loll 


(పణయ వాజ్మయం 911 


16 భక్తిగా నెవరైన వినిన చదివినగాని 
సిరులు యిచ్చును రంగ థాముడు వోయమ్మ 
సిరులున్న వారికి మోాశుంబు లిచ్చును 
పదముగా పాడారె (శ్రీరంగ వాసుసీ ol 


ద్విపదః_పస మించుముత్యాల। సౌపటబొట్టు 
బపొజుల కమ్మలు | పళ్చేరుపూలు 
రాజిల్లు రత్నాల | రాగిడీ "పెట్టి 
కంపులముక్కొ_ర 1 గిలక సరంబు 
సాంసుతో వ(జాల 1 జోడువోరములు 
బంగారు హృళ్టుడ | బన్న సరములు 
రంగుపచ్చలయుంగ | రంబులుమెలు య 
నబ్బరం బైయంద 1 మాచిల్క_ తాళి 
గుబ్బచదన్నులమిర | గునిసియాడంగ 
నందిటితాయుతుల్‌ ' | జతలుదూ గాడ 
గందు బొల్లనియెండి 1 కంకణంబులును 
భుంటల మొలనూలు | కాళ్లగ జైలును 
దంట మె ట్టిలు వింత | దళుకోత్తుచుండ 


(సారంగధర చరి(త.) బా! శం॥ 1ఆ 


స్ర్తీలు ధరించే భూషణాలు 


సీ1 కుప్పెరాగిడి బిళ్ల | కుంకమనేఖపా 
పటు బొట్టు క మ్మలం | బావిలీలు 
య్‌ 
లలినూర్య చం[ద్రవం | కలుసూసకము ఇంపు 
రవల పళైరుంబూవు 1 రాపిచేక 


జొగడలు నానుర్యగో | వులు తీయ మెడనూలు 
కుంతికంటు నర కెజి | గుండ్ల పేరు 
కరిగి ముక్కంర బబన్న | సరము నుత్ర్రంచాలం 
కంకణంబులుతే ౫3 | కొడి మనుములును 
'తే1సందిదండలబు నొౌడాణ 1 మంద మెన 
ము(దికలు హాంనక౦బులు,1 (మోయుగ జై 
లలరు బొబ్బిలి కాయలు గిలుకుముళు 
లాడియగు సొమ్ము చాల్చి య 1 య్యబల మెరయ 


(వాంసవింథతి్‌ 2 ఆ 190) 


ని! రతనంబు కీల శ | రహకొప్పు గొలుసులు 
శశి పువ్వు రాగిడీ | చంద్రవంక 
పొపిటబిందీలు 1 పచ్చబొట్టు ఊదారంగు 
కమ్మలు ఖనిశెలు | గువ్మాటీలం 
బొగడలు ముత్హియం 1 ప్రసుటుంగు ముక్కార 
పగ అాల “పేరులు | జిగిజెలుంగు 
బాజా బొందులు జిల్క్క_ | పలకీల్క-. జెంబు పో 
నీలం బటువు లంగ | లాలు చిన్ని 
'తే[గంటలాక్రాణ ముందియణ్‌ | ౫ జెలంద 
ముననుకులు పిలేండు । నాది గా 
రా ఉం ౧౧ ౦౧౧ 
టొడవ్ర లెల ను మెనిండం | దొడిగి దర్భ 
నల యె 
ఆఅమునందన నీజంజుూాచియా | నందనుంది 


(శకుంతలా పరిణయము. ఫ॥ వేం! కి ఆ) 


నేదునూరి గంగాధరంగారి రచనలు 


అచ్చు అయినవి 
వేమన పద్యములు (5,000 పద్యములు) 
పండుగలు - పరమార్దాలు 
సెలయేరు (ద్వితీయ కూర్పు) 
గితాక్టసారము (స్త్రీల వాట) 
ఆటలు - పాటలు (జాతీయ,కీడలు) 
ఎహూ39 పూర్ణ చరిత (బు[రకథ) 
కుపిడి పలుకులు (సామెతలు, జాతీయాలు వ!) 
మిన్నేరు (జానపద గేయరత్నా వళి) 


అచ్చునకు సిద్ధపరచినవి 


సంకలనము స్వర-చ నాలు 

మున్నీరు బాలానందరామాయణం 
(జానపద గేయరత్నా కరం) (బాలసాహిత్యం) 

సెలయేరు (ద్వితీయ కూర్చు) పూతగౌతమి 

జానపద కళాఖండస్వరూపాొలు (గోదావరి తీరశ్షే(త్రాలు) 

హస కాలూ విజాన విపంచి 

కలాప కల్పవల్లి “(ప్రాచీనవిషయాల పరమార్థాలు) 


మువ్వగోపాల ము[దాంకిత పదాలు 


ర్స న 
శృంగార పదాలు గంగాధర _ రచనలు 


we (వివిధ విషయాలమీద వివిథ రచనలు) 
పదాలు - కు లు 


సంప్రదాయక విజ్ఞానం 
(పాచిన పద్య రత్నాకరము 
అపురూప పద్య రత్నావళి 
కాకు పద్య పరమార్గాలు 
శృంగార పద్యాలు 
జీవద్బామో సిఘంటుపు 
(వాడుకమాటల డిక్షనరీ) 


